6) 
9 
0 
63 
2 
O 
> 


అయ్యలరాజు నారాయణామాత్య 


Telugu Classics Popular Edition Series 


హంసవింశతి 


అయ్యలరాజు నారాయణామాత్య ప్రణీతము 


పరిష్కర్త: 


ఎం 


సి. వి. సుబ్బన్న శతావధాని 


ప్రచురణ: 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, సైఫాబాదు, హైదరాబాదు-500 004. 


ప్‌ఠిక 


ఆధునిక ప్రబంధములలో హంసవింశతి యొక అపూర్వ ప్రబంధము. 


హంస వింశతి అలనాంటి జనసామాన్యము యొక్క స్థితిగతులకు అద్దము. తెలుంగు 
పలుకుబళ్ళకుం బుట్ట. బహువిషయ విజ్ఞాన సంపత్తికి. గాణాచి. చవులూరించు చిన్న చిన్న 
కథలతో ముద్దులొలుకు మంచి మంచి పద్యములతో రసికజనమును వశీకరించుకొన్న 
రమణీయప్రబంధము. 


ఈప్రబంధమునందలి దేశీయమైన పలుకుబడి విలువ గుర్తించిన భాషాసేవకులలో బ్రౌన్‌ 
దొర ప్రథముండు. బ్రౌణ్య నిఘంటువున నెక్కడం జూచిన నక్కడ హంస వింశతి పదములు 
పద్యములు కానవచ్చును. 


హంసవింశతి అక్షయ ప్రజాసాహిత్య నిక్షేపము. 


కవి 


అయ్యలరాజు _నారాయణామాత్యు:డు. _కౌండిన్యస గోత్రుడు. కొడమాంబా 
సూరయార్యుల పుత్రుండు. 


“మంత్రి మాత్రుండె? దుర్శంత్రి మంత్ర తంత్ర సంత్రాసకరణ స్వతంత్రుడు” (1-15) 
“వెండియు నఖండ తేజుకాండ మార్తాండ మండల ప్రచండుండు” 
“నిజ వితరణ........ వ్యూహుండు, నారాయణామాత్య దేవేంద్రుండు” (1-16) 


ఇతడు ప్రభువు కాడు. తేజశ్చాలియైన మంత్రియా? తన ప్రభువు పేరు చెప్పలేదు. కనుక 
మంత్రియుంగాండు. నియోగి బ్రాహ్మణ కుటుంబి. అమాత్య నియోగి శబ్దములు 
గ్రామకరణమున కుపలక్షకములుగా నితడు ప్రయోగించెను. 


“దిగులుం బొంది నియోగి యెట్టు లనుచున్‌ దేహంబు కంపింప, నా చిగురుంబోడి 
యమాత్యు విం పడంచి తాం జెన్నాంద” (3-100) ఈపద్యమున “నియోగి, “అమాత్యు(డు’ 
ఊరి కరణమే (పదవ కథ). కనుక నారాయణకవి ఒకరికి బెట్టుటకుం దాం దినుటకు 
జాలినంత కలిమిగల సంపన్న గృహస్థు, కరణము అని చెప్ప వచ్చును. 


అల్లసాని పెద్దనామాత్యుడు కరణమేనా ? అన్నచో గరణముకాండు. విద్యా 
శాఖామాత్యుండే. ప్రస్తుతకవి కరణ మని చెప్పుటకు గ్రంథమే సాక్షి. 


దేశము 
అవతారిక యందు గవి తన యింటి చాలు జెప్పికొన్నాండు. 


ఉ. అయ్యలరాజు దిప్ప సచివాగ్రణిం బర్వతరాజు రామ భ 
ద్రయ్యను భాస్కరాగ్రణి బ్ర బ్రధానవరుండగు కొండ ధీరునిన్‌ 


జయ్యనం దిమ్మయ ప్రభుని సత్కవితా రచనాథ్యులైన మా 
యయ్యలరాజు వంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్‌. (1-12) 


అయ్యలరాజు వంశపు గుదురు కడప మండలమున నున్నది. ఆచార్య కె. వి ఆర్‌. 
నరసింహముగారు రామాభ్యుదయ పీరికయందు “రామభద్రకవి పూర్వులు తర 
తరములనుండియు నేటి కడప మండలము లోని యొంటిమిట్ట యందు నివసించుచుండి 
రనియు నీ కవి గూడ దన బాల్య మంతయు నందే గడపి “యుండుననియు మనము 
నిశ్చయముగా జెప్పవచ్చు” నని వ్రాసిరి. కనుక నీకవి యొంటిమిట్ట ప్రాంతమున బుట్టెనని 
చెప్పవచ్చును. 


కి॥శే॥ కావ్యపురాణస్మృతి తీర్థులు జనమంచి శేషాద్రి శర్మగారు, కడప జిల్లా పుల్లంపేట 
తాలూకాలోని పొత్తపి యను గ్రామమున నారాయణకవి యుండెనని, ఆ “ప్రాంతమున 
జెప్పుకొనుచున్నా రని వ్రాసిరి. ఆ  పొత్తపి యొంటిమిట్ట చేరువ నున్నది. 


నగర గ్రామ నామముల పట్టికలో గడప మండలము నందలి చిన్నచిన్న య్లూళ్ళ 
పేర్లుగూడ వ్రాసెను గనుక ఈకవి “కడపమండల వాసియే యని నిర్ధారణము సేయ 
నవకాశము కలుగునే కాని వేఖొక యూహ కవకాశము కల్గదు” అని న్ఫీ శర్యగా రుద్దాటించిరి. 
త్‌ పుష్పగిరి తిరునాళ్ళను గూడ బేర్కొనుటయుంగూడ నాపై పై యుద్దేశమును బలపజచు 
చున్న దనిరి, 


అంతేకాదు, అయిదవ రాత్రి కథలో గొల్ల దంపతులు పిల్లలు లేక పుష్పగిరి తీర్థము 
కొంగుముళ్ళతో సేవింతురు. ఈ పుష్పగిరి కడపది. గొడ్రాండ్రు సంతానాపేక్షత్తో బుప్పగిరి గుట్ట 
తిరుగుట నెంటికిని గద్దు. 


నదుల పట్టికలో బాహుద, కుముద్వతి కలపు, అదే పట్టికలో బునరుక్తి గాం జెయ్యేణు, 
కుందు చేర్చబడినవి. ఇవి కడప మండలమున బాజు పను నదులు, అభిమానముతో 
ఆమ్రేడించినా(డు. 


వాస్తవస్థితి యిట్లుండంగా నీకవి “నఖగర్హ పురాంజనేయ నతజన గేయా” యను 
మకుటముతో నొక శతకము రచించె నని, నఖగర్త పురము “గోరుగుంతల పాడు” అని, 
అది నెల్లూరు జిల్లాలో నున్నదని, కనుక ఇతని యునికి గోరుగుంతలపాడేమో యని కొంద 
యూహించుట జరిగినది. ఆంజనేయ శతక ప్రస్తావము గ్రంథమున లేదు. లోకమున ఆ శతక 
మగుపించుట లేదు. తోకను జూచి ఆంజనేయు నూహించుకొనుటయే. శతకము 
హుళక్కియని త్రోసివేయ నక్కణ లేదు. ఉండిన నుండుంగాక. నారాయణకవి రామ మంత్ర 
సిద్ధి పొందినవాడు. ఇతని ప్రసిద్ధి విన్న గోరుగుంతలపాటి వారు ఇతని యింటికి వచ్చి 
యర్థించి, ఆంజనేయ శతకము వ్రాయించుకొని పోయినారేమో ! ఇప్పుడు సుప్రభాతములు 
వ్రాయించుకొన్నట్లు, లేకున్న అనాండు నఖగర్తపురమే ఒంటిమిట్ట దగ్గర నుండె నేమో ! 
అదియు. గాకున్న “పురం వురి శరిరేచ”.. (విశ్వకోశము) ) అన్నారు గనుక నతజన 
గేయుండైన నఖగర్త పురాంజనేయు(డు రిపు నఖక్షత చిహ్నిత గాత్రుండై న రణధీరుండైన 
కపివీరు. డేమో ! ఒంటిమిట్ట కవ్లుల దొక ప్రత్యేకపు el రఘువీర శతకము చెప్పిన 
తిప్పయ్య మొదలుకొని వీరందజు సీతా రామస్తుతితోనే కృతికి శ్రీకారము చుట్టుదురు. కవి 
స్తుతిలో శ్రి క్టిసాథుని వ పేరెత్తరు పోతన్నకు విశిష్ట స్థానమిత్తురు రామభద్రకవి చూడుండు. 


“గీ. శబ్దశాసన సుకవి కంజలి యొనర్చి 
యుభయకవి మిత్రునకు హస్తయుగళి మోడ్చి 
శంభుదాసుని సోము భాస్కరు( దలంచి 
యాంధ్ర వాగ్భాగవత కర్త నభినుతించి.” 


(రామాభ్యుదయము. 1-10) 


తుదిపాదమంతయు+ బోతనకే. వీరి రామభక్తి యట్టిది, కాదు. ఆ స్థలమహిమయే అట్టిది. 
నారాయణకవి పాటించిన వాణిని బట్టి అతం డక్కడి వాం డనియే చెప్పవలెను. 


ఇంత యేల! ఇందలి మాండలిక శబ్ద స్వరూపము మాటతీరు “ఇతండు పలానా 
ప్రాంతమువాండు” అని చెప్పక చెప్పుచున్నవి. 


కాలము 


నారాయణకవి జీవించిన కాలము గుజీంచి, పెద్దలు తలకొక రకముగా నూహించి చెప్పిరి. 
నికరముగాం దేల్చి చెప్పినవారు లేరు. కదిరీపతి కంటె అర్వాచీనుం డనిమాత్రము 
అందటును గంఠోక్తీగాం జెప్పిరి. కదిరీపతి కవి క్రీ.శ. 1660 ప్రాంతమున నుండెనని డా॥ 
నేలటూరి వేంకటరమణయ్యగారు వ్ర వ్రాసిరి. శ్రీ ఆరుద్రగారు క్రీ.శ. 1648 ప్రాంతాలకే కదిరీపతికి 
కావ్యనైపుణ్యాదులు పట్టుబడ్డాయన్నారు. “నారాయణ కాలం క్రీశ, 1650 అవుతుంది” 
అన్నారు. ఎవరు ముందో యెవరు వెనుకో అను సందేహము మనకు గలుగును. కాని, 
కదిరీపతి కావ్యఫక్కి నారాయణకవి “మక్కికిమక్కి అనుకరణ చేశాడు” అన్న పంక్తితో ఆ 
సందేహము తొలగును. సమకాలికులైనచో ఈ వ్యవహారము కోర్టు కెక్కడిది. వారిరువురు 
సమకాలికులు కారు. దాదాపు ఒక శతాబ్ది కాల మతనికి నితనికి నేడ ముండి యుండును. 


వావిళ్ల ప్రతులు అందాజుగా నారాయణకవి క్రీ. శ. 1800 ప్రాంతము వాడని 
ప్రకటించీనవి. 


అయ్యలరాజువారి వంశవృక్షమున్నది కదా! అది 15 వ శతాబ్ది నుండి లెక్కింపంబడినది. 
16 వ శతాబ్దమున రామభద్ర కవి యున్నాడు. 18వ శతాబ్దమున “రెట్టమత శాస్త” 
కవులున్నారు. వీరొక మంచిపని, చేసిరి. తమ గ్రంథము శా॥ శ॥ 1692 wb 
రచింపంబడినట్లు గ్రంథాంతమున సీస పద్వమునం దామే వ్రాసికొనిరి. అది క్రీ.శ. 1770. 
జంట కవులలో నొకడగు భాస్కరకవి మనుమండే మన నారాయణకవి. కనుక 
నారాయణకవి క్రీ. శ. 1750 సం॥నకు ముందుండుటకు వీలు లేదు. 


బ్రౌన్‌ దొర క్రీ.శ. 1820 స॥ న కడపలో గాథుర ముండెను. హంస వింశతి పలుకుబళ్లు 
అప్పటికే కొన్ని ప్రచారమున లేవు, తమ నిఘంటువులో గొన్నింటికి “అర్థము తెలియలేదు” 
అని వ్రాసిరి. పలువురు పండితులకు జాబులు వ్రాసి పద్యార్థము గ్ర గ్రహించుటకు శ్రమపడిరి. 
కనుక 1820 ప్రాంతమున నారాయణకవి లేడనుట స్ప స్పష్టము, సరికదా, అతని పలుకుబళ్లు 
అర్థము కాకపోవు స్థితి కొంత కలుగుటకు అర్ధ శతాబ్ది కాలమైనను అప్పటికి జర్‌గి 
యుండవలెను. కాగా నారాయణకవి క్రీశ. 1770-75 “ప్రాంతముననుండి యుండునని 
యూహింప వచ్చును. 


కథా సాహిత్యము 


హంస వింశతి తెనుగున నొక స్వతంత్ర కథా ప్రబంధము. ప్రాచీన సంస్కృత ప్రాకృత 
కథలకు అనువాదము కాదు : అనుకరణమును గాదు: అచ్చముగా జీవకళ యుట్టిపడు 
తెలుగుజాతి లోగిళ్ల కథాకదంబము. ఈ జాతికి జెందిన కథా ప్రబంధములలో “శుకసప్తతి” 
మొదటిది; “హంస వింశతి” చివరిది. శుక సప్తతిలో బంజరస్థ శుకము కథలు చెప్పును. 
హంసవింశతిలో, బంజరస్థ హంసము కథలు చెప్పును. హంస “జలపక్షి కదా! పంజరమున 
నొదుగునా? అని అడుగరాదు. పక్షులు కథలు చెప్పంగలవా! కవిత్వము జెప్పుగలవా? అని 
యడిగినచో, కాదంబరిలోని చిలుక, నైషధములోని అంచ మనకు జవాబు చెప్పంగలవు. 
ఇటువంటి కథలు ఏకాంతమున నాయికకు. బురుషునితో జెప్పించుట తప్పు. స్త్రీతో 


జెప్పించుటయు నంత సరసముగ నుండదు. పక్షితో బలికించుటయే బాగు. సూరన్న 
le ప్రద్యుమ్నమున, శుచిముఖి యను హంసియొక్క వాక్కౌాశలముజూచి 

హస్రాక్షుడు “విహంగయోషవె? భాషాప్రావీణ్యము చూడగ వాగ్టేవతవో, కాక, యాకె దిద్దిన 
కవిష అన్నాండు. నల దమయంతులకుం బొత్తు గూర్చిన హర్షుని ప హంస మగది. ప్రభావతీ 
ప్రద్యుమ్నులకుం బొత్తు గూర్చిన సూరన్న హంస ఆండుది. హంస వింశతి హంస మగదే. 
ఇరువది రాత్రులు కాలక్షేపము చేసినది. తొలిరాత్రి శుష్కహితోపదేశముతో దెల్లవాణీంచినది. 
మలిరాత్రి నక్కకథ చెప్పి తెల్లవాజించినది. మూడవరేయి ఆ పప్పు లుడుకవని తెలిసికొని, 
పచ్చి శృంగారమున ముంచి 'తేల్చినది. తుదిదాంక స్థాయి తగ్గకుండం బట్టికొన్నది. 


మనకు లెక్కలేనన్ని పిట్టకథ లున్నవి. కాని, వాని తీరు వేజు. దేవతలు, రాక్షసులు, 
సర్పములు, భూతములు, పిశాచములు, మాంత్రికులు, రాజులు, రాణులు, వేశ్యలు 
భూమికలుగాం గథకట్టి స్వప్నలోకములు నృష్టించి, వినోదము కలిగించుట వాని ధర్మము. 
అట్టి కథలను బాలసాహిత్యమునం జేర్చవచ్చును. హంసవింశతి ప్రొడ కథా సాహిత్య 
ప్రబంధము. కాంగా హంస వింశతి కథా సాహత్య ప్ర ప్రయోజన మేమి ? “తల్లి పరమేశ్వరుండు 
సంతోష మొదవ బార్వతీదేవి కెజీంగించె” నంట చిత్ర విచిత్రమైన భామల చిత్తవృత్తి 
రహస్యము. ఆ రహస్యము బట్టబయలుగా విప్పి చెప్పినాడు. పురోహిత బ్రాహ్మణుండు; 
విన్నాడు కొలువై నలమహారాజు. అన్నీ కలియుగ కథలే. ఆ కథలు హంస పక్షి చెప్పినది. 
ఊరక చెప్పలేదు. ఉబుసుపోకకుం జెప్పలేదు. ఆక్కజిపడి చెప్పినది. హేమావతి అందగత్తె. 
ఆమెను రాజు కోరెను. భర్త దూరదేశ మేంగెను. అది సందుగా నామె రాజునొద్దకుం 
బయనమయ్యెను. హంస పోనీయ లేదు. పట్టి నిలిపి కథలు చెప్పినది. మంత్రాలకుం 
జింతకాయలు రాలునా? రాలవు. కనుకనే, చక్కగా ముస్తాబై యెప్పుడెప్పుడని 
త్ర్‌క్కులాడుచు, రాజరతి సుఖ మపేక్షించు రమణిమనస్సు ఏ లోకమున 
విహరించుచుండెనో కనుగొన్న హంస ఆ లోకమునకు వాకిలి తీసెను. ఆమె మనస్సు 
కుక్కవలె. గథలోనికి. దూటిను. కథ ముగిసెను. మబ్బు విరిసెను. తిరిగి మజునాండు 
హేమావతి పయనమగుట, హంస అదే మంత్రము ప్రయోగించుట, తూర్పు తెల్లనగుట ఇదే 
ప్రవృత్తి. ఇరువది రాత్రులు గడచెను. ఇరువది యెకటవ దినమున మగ డింటికి వచ్చెను. 
కథ కంచికి. బోయెను. కంచి-కాంచి. కాంచి స్తీ మొలనూలు. కథ అక్కడకుం బోయెను. 
సతియుం బతియుం గలిసి సుఖించుట ప్రధాన కథా పర్యవసానము. 


కావ్యాంతమున - ఇన్ని కథలు విన్న యా యన్నుమిన్న “పరపురుషసంగమం బిహపర 
సుఖ దూరంబు” అన్నది. అనగా ఆమెకు బుద్ది వచ్చినదని యర్థము. ఆమెను గోరిన 
రాజుకో ? అతనికిని బుద్ది వచ్చినది. నోరు దెజిచి* “ఉర్విజనావళు లన్యకాంతలన్‌ బన్నుగం 
గోరరాదు, కడు జాతకము” అన్నాడు. కనుక ఈ కథలు వట్టి కథలు కావు. 


ఇంత ప్రయోజనకారియైన యీ గ్రంథము క్రీ.శ. 1911 నుండి 1947 వజికు ముప్పది 
యాటేండ్లు అజ్ఞాతవాసమేల చేసినది? ఇది ప్రశ్న “ఇంటివాండే పెట్టె కంటిలో పుల్ల” అను 
సామిత "యంద టిజీంగినదే. కొందజు ప్రబుద్ధులు ఆసభ్యసాహిత్యమని ఆంగ్ల ప్రభువులకు 
జెప్పి కొన్ని గ్రంథములు నిషేధింపంజేసిరి- నారాయణామాత్యుండేకాదు, "శ్రీనాథుడును 
దోషియయ్యెను. ఈ లెక్కను జూచినచో గాళిదాస మహాకవి ప్రథమదోషి కావలసివచ్చును. 
దశమస్కంధము' దీసికొన్నచో బమ్మెర పోతన్నకూడం దప్పించుకొనలేడు. లక్షోపలక్షల 
తెలుంగు రసజ్ఞులను ముద్దాయి (ముత్‌ + దాయి = సంతోషదాయి) యగు హంసవింశతి 
ముద్దాయి (దోషి యయ్యేను. అయిన నేమి ! అశేషప్రజ యెన్ని వ్రాతప్రతులు 
కల్పించుకొనెనో, యెంత శ్రమపడెనో, “ఆంధ్ర కేసరికిలొ దెలియును. 1947 సం॥ న 
రాహుపీడ తొలగి, హంసవింశతికి స్వతంత్ర ప్రకాశము కలిగెను. ఈనాడీగ్రంథ మింత 
తప్పుల తడకగా మిగులుటకు హేతువు తత్తమోగ్రహ మీ గ్రంథమును మింగి 


యుమియుటయి. 
కథలు కవికపోల కల్పితములా? 


ఈ కథలకు మూలము లేదు. లోకమే మూలము. లోక ప్రవృత్తి చిత్ర విచిత్రముగా 
నుండును. ఈనాండొక సంఘటనము విచారించి చూచినచో దానికి మూలబీజము అష్టాదశ 
పురాణములలో ఎక్కడనో యొకచోట గోచరింపకపోదు. అంతమాత్రమున దానికిది పుత్రిక 
యని చెప్పలేము, ముమ్మూర్తుల ముక్కున ఊడిపడినట్లు ఆకథకు ఈ కథకుం బోలిక 
లున్నపుడే చెప్పగలము, పురాణకథా సంస్కార పక్వబుద్ధికి. దత్కథా రేఖలు భాసించు 
కల్పనలు స్ఫురింప వచ్చును. లేదా, లోకమున అటనట జరుగు నుదంతములు క్రోడీకరించి 
యొక కథగా మల్బుటయు జరుగవచ్చును. రెండును గాదని విపరీతముగా యోజించి కథ 
అల్లను వచ్చును. ఈ మువ్విధముల కథలతో నడిమి తరగతికి జెందిన కథలే హంస 
వింశతి యందధికము. కథావ్యక్తులు సామాన్య మానవులు. శుకసప్తతి కథల కికథలు కార్బన్‌ 
కాపీలు కావు. పూర్తిగా స్వతంత్ర కథలే. తన కథలను గుజీంచి హేమావతితో వాచ్యముగనే 
కవి యిట్లు చెప్పించినాండు. 


“మ. కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్‌ గల్పించెదో. కాక పె 
ద్దలచేం బూర్వము విన్నవా(డవా, మహా దైవ ప్రసాదంబొ; విం 
తలు సుమ్మిట్టు వచింప నన్యులకు మేధాశక్తి నిన్‌ బోలు వా 
రలు లేరింక, బలారె!” (4-67) 


దీనిని బట్టి యితడు స్వబుద్ధిచేం గల్పించెనో పెద్దలచే వినెనో దైవప్రసాదముచే. గనెనో 
యని త్రిథాప్రకిర్ల మనస్సుతో విచికిత్సింప బని లేదు. “మేధాశక్తి నిన్‌ బోలు వారలు లేరు” 
అనుటనుబట్టి యీకథ లితండే కల్పించెనని గట్టిగా జెప్పవచ్చును. హంసను బ్రశంసించు 
వ్యాజమున నాత్మస్తుతి చేసికొనెనని మన మూహీంపవలసీన పనిలేకుండం గృత్యాదియందే 
పదునేనవ పద్యమునం దనకీర్తి యెట్టిదో, తన మేధ యెట్టిదో, తన దాతృత్వ మెట్టిదో, తన 
రూప మెట్టిదో, తానే బాహాటముగా వర్ణించు కొన్నాడు. ఇతని మేధ బ్రహ్మ శేషుడు, 
బుధుడు బృహస్పతి యీ నలువురు మేధావుల మెధకుం 'బ్రతివిఘాతి యంట. అట్టివాడు 
స్వతంత్రముగ యోజింప కుండునా ? అతనికి: దెలియకుండ యాదృచ్చికముగా నెక్కడవైనం 
బూర్వ కథలతో సంవదించు సందర్భములో సన్నివేశములో యతని కథలలో బొడసూపినచో 
దాని కతండుత్తరవాది కాడనియు మనము గ్రహింప వలెను. 


హంస వింశతి అష్టమరాత్ర కథ. 


వసుమతీ ధనచిత్తులు వైశ్య దంపతులు. భర్త పరస్త్రీ సక్తు డయ్యెను. భార్య పరపురుష 
సక్త యయ్యెను. ఒకనాటి చీకటిలో సంకేత స్థలమున నుభయులు తారసిల్లిరి. 


తే. తాను గోరిన కన్య యీతరుణి యనుచు. 
జేరె నాసక్తిచే ధనచిత్తుం డపుడు 
ఆ యువాగ్రేసరుం డత డౌ నటంచు. 
గదిసి వసుమతి యత్యంత కాంక్షతోడ. (2-247) 


ప్రాత రోత క్ర్‌త వింతకదా ! ఆమె నూతన స్తీయని యత. డనుకొనెను. అతడు నూతన 
పురుషుండని యామె యనుకొనెను. ఈ యనుకొనుట. మనస్సు చేసినపని. దాని వికార 
మెట్లు విజృంభించినదో యీ పద్యము జూడుండు. 


మ. సహసా సంఘటిత స్తన గ్రహణ సంజాతాంగ రో మోద్ద మం 
బు, హఠాచ్చుంబిత పాటలాధర ముఖాంభోజాక్షి గండంబు, దు 


స్సహ నీవీచ్యుతి కంచుకాహృతి నఖాంచద్దంత గాఢక్షతా 
వహనం బిర్వురకయ్యె సంగమము దిగ్వారార్చితేక్షాళియై. (2-249) 


ఇంత జరిగిన తరువాత గాని వారొకళ్లొకళ్లు తెలిసికొనుట జరుగలేదు. దంపతులను 
గలిపి గమ్మత్తు చేయుట అదొక విలక్షణ శిల్పము. శుకసప్తతియు నిటువంటి దొక కథ 
చెప్పినది. శుభవతీ మోహన దంపతులు చీశటిలో దారస పడుదురు. కాని వారొకళ్లొకళ్లు 
ముందుగనే గుర్తించు కొందురు. కనుక దానిలో సారస్య మగుపింపదు. ఆ లోపమును హంన 
వింశతి తీర్చెనా యనిపించును . కాని యీ కథకు శుకసప్తతి కథ యొరవడి కాదు. గీత 
గోవింద కావ్య పంచమ సర్గమునం జెలికతై రాధకు జిళటి రెయి జరిగిన తమాషా చెప్పినది. 


“సీ. ఆశ్లేషా దనుచుంబనా దనునఖోల్లేఖా దనుస్వాంతజ 
ప్రోద్బోధా దనుసంభ్రమా దనుర్శతారంభా దనుప్రతయోః 
అన్యార్థంగతయో ర్భృమాన్మిలితయో 

సృంభాషణర్ణానతః 
దంపత్యో రిహ కోనకోన తమసి 
వ్రీడా విమిశ్రో రసః.” 


మబ్బులో ఆలుమగలు అదాటుపడిరి. ఆలింగనము, చుంబనము, నఖక్షతము, 
మన్మథప్రబోధము, సంభ్రమము, సురతము వరుసగా గక్కుర్తిగా. జకచక జరిగిపోయినవి. 
తనిసతీరుబడిగాం గూర్చుండి ముచ్చటలకు దిగినారు. అపుడు బయటంబడినదసలు 
రహస్యము, అతడు భర్త: ఆమె భార్య. ఏమైన నాతురపడినమనస్సు కుదుటంబడినది. 
అంతేచాలు. కాని తమ చేష్టితము తలు కొన్నవారు తమలో సిగ్గుపొందరా? అది 
అనిర్వచనీయమైన రసవిశేషము. జయదేవుని యీ యేకైకశ్లోకమునకు 
వ్యాఖ్యానప్రాయముగా హంసవింశతి వసుమతీ ధనచిత్త దంపతులకథ చెప్పినది. 


మటొక సన్నివేశము. వశీకరణ ప్రయోగమునకు సంబంధించిన యొక కథ శుకసప్తతిలో 
నున్నది. సాధకునకు మోహినీదేవత సాక్షాత్కరించి అభీష్టస్తీ లాభము గూర్చును, ఆ తంతు 
హంసవింశతికర్తయు నడిపెను, క 


శుకసప్తతిలో - ” మోహిని నవ్యప్రథమరస విజృంభణవృత్తిన్‌.” 


చ. “కనబడి కొప్పువీడ, వలిగబ్బిచనుంగవ పైటజాజం బూ 
సిననెజితావి గందవడిచిందంగ, నందెలుమ్రోయ దీర్లలో 
చనరుచితోడ వీరమణి జగ్గనవేండుచు ముద్దువెట్టుకో 
జనుటయు నిర్వికారమతిం జాంగిలి మ్రొక్కి యతండునిల్పినన్‌.” 


(శుక. 3-171) 
ఈ పద్యమునకు బోటీగా హంసవింశతి. 


సీ. మినుకొప్పు నునుగొప్పు మినమినల్‌ దూలాడం 

గన్నుల ధళధళల్‌ మిన్నులాడం 

బునుంగిడ్డ నెజవూంత భుగభుగల్‌ చెరలాడ 
గుబ్బల చకచకల్‌ ద్రొబ్బులాడ 

జిగిపూని తగుమెని ధగధగల్‌ దిరుగాడ 
నగుమోము నిగనిగల్‌ నాట్యమాడ 

గుమిగూడు విరిదండ ఘుమఘుమల్‌ పొరలాడ 
నందెల రుళర్సుళల్‌ చిందులాడ 


తే. నెదుట సాక్షాత్కరించు మోహినికి నతడు 
గరిమతో లేచి మ్రొక్కినం గరుణంజూచి (హంస. 4-98) 


ఈ పద్యము. జెప్పినది. మోహినిత్రుళ్లుపాటు - మినమినల్‌, ధళధళల్‌ భుగభుగల్‌, 
చకచకల్‌, ధగధగల్‌, నిగనిగల్‌ ఘుమఘుమల్‌, రుళరుళల్‌ కూర్చి 
విజ్బృంభితముగాంజెప్పినది. దానికిది తీసిపోదు; మించును. 


శుకసప్తతి మోహిని “దీర్హలోచనరుచితోడ వేడుచు ముద్దువెట్టుకోజనుట, అతడు 
నిర్వికారమతి జాంగిలిమైక్కి “నిలుచుట” మనకవికి రుచింపలేదు. అనుచితమని భావించి 
మోహిని _ సాక్షాత్కరించెనని మాత్రమే చెప్పినాడు. మోహిని లక్ష్మీ పార్వతీ 
సరస్వతీదేవతలవంటి దేవత యనుకొన్నాండు. కాదు. క్షుద్రదేవత. ప్రథమరీన 
విజృంభణవృత్తితో సాక్షాత్కరించు మోహినిని జూచి, సాధకుండు మనసుచెదరి తబ్బిబ్బగు 
ప్రమాద ముండును. ఆదేవత వానికి? గామవికారము రేకెత్తించు చిన్నెలెన్నో చూపును. 
వాండు చలించెనా, నెత్తురుక్రక్కి చచ్చును. ఈ రహస్యము సాధకులెజుంగుదురు. 
మనకవియు “గుబ్బల చకచకల్‌ ద్రిబ్బులాడ” అనుపంక్తిలో మోహిని గాఢపరిరంభమే 
యభిలషించు చున్నదను భావము వ్యంజతముచేసినాండని సరిపెట్టుకొనగూడదా? అన్నచో 
సరిపెట్టుకొనవచ్చును. కవియుద్దేశ మదికాదే: శుకసప్తతియందలి యనాచిత్యమును 
బరిహరింపవలెనను పట్టుదల. ఇది సరికాదు. శుకసప్తతిలో బేతాళభటులొక రాజకుమారు 
నెత్తుకొనిపోయి వేటొక రాజ శుద్ధాంతమున జేర్చి, యద్భుతశృంగార మొలికించుకథ కలదు. 
అటువంటి కథల జోలికి మనకవి పోలేదు. ఒకనాతికీ బాదుకలిప్పించి గగనయానము 
సాధ్యము చేసినాడు. ఒక గోతికి మంత్రమునిప్పించి యాకసమునం ద్రిప్పినాడు. ఇంతకు 
మించి అస్వాభావిక సన్నివేశములు సృష్టింపలేదు. 


ఇందు 2,6,11, 13,20 కథలైదు బ్రాహ్మణకుటుంబకథలు. తొలికథలో జింకు బొంకు 
లేదు. కాశినుండి లింగముదెచ్చుట, గుడిగట్టించుట యున్నది. 6 కథలో జలిపందిరిలో 
బాటసారులకు నీళ్లుపోయు ద్విజ జారిణి ద్విజజారునే కోరును. 11 కథలో ద్విజపండితుని 
పెద్దభార్య ద్విజభిక్షువునే కోరును.13 కథలో నియోగిద్విజునిభార్య జోస్యునే కోరును. 20 
కథలో మంత్రికుమారుని భార్యలకు ద్విజులే తటన్థపడుదురు. ఒక నియోగివటువు 5 కథలో 
బెండ్లకాని గొల్లపడుచును జెజచును. ఒక వైదీకవటువు 19 కథలో గాండ్ల మగనాలిని 
గవయును. 10 కథలో నొక భూతచికిత్సకుని భార్యతో నూరికరణము సంబంధము 
పెట్టుకొనును. ఇందు ద్విజస్తీలు నీతిదప్పినను, గులము తప్పి చరింపరు: — 
చరీంతురు. కోమటి, తొగట (సాలే, తొగట, జాండ్ర నేతనేయు కులములు మూడు) గొ 
కంసాలి, చిత్తారి, రెడ్డి (కాపు) బెస్త, కుమ్మరి, బలిజ, గాండ్ల కులముల స్త్రీ ee 
నియమము పెట్టలేదు. ఈ కథలలో "'యథేష్టముగం జరింతురు.. 


కథల పుట్టుక 
భర్త హరి శృంగార శతకమున. జెప్పిన 
శ్లో. జల్పంతి సార్ధ మన్యేన 
పశ్యం త్యన్యం సవిభ్రమాః 
హృద్దతం చింతయం 
ప్రియః కో నామ యోషితా 


(ఒకనితో దియ్యగా మాటాడుదురు. ఒకని నొయ్యారముగాం జూతురు. ఒకనిని 
మనసులో దలంతురు. స్త్రీలకు: బ్రియుం డెవండు? పచ్చి మోసకత్తెలు.) అను శ్లోకార్థమును 
బుక్కిటం బెట్టికాని, కట్‌ యీ కథలు కల్పించెను. “దీనికి. దోడు  మనపాలిటి' కింకొక 


శ్లోకరత్నము - అందణకుం దెలిసిన దున్నది. 


శ్లో. స్త్రీణాం ద్విగుణ ఆహారో 
బుద్ధిశ్చాపి చతుర్గుణా 
సాహసం షడ్గుణం దైవ 
కామో౭ష్టగుణ ఉచ్యతే. 


నారాయణకవి యీ నాలుగింటిని కోటి కెక్కించి చూపినాండు. 
తిండి యధికముగాం దినుటచే( బొడము బెడందయు నుడువక విడువలేదు. 


తే. పియిందు పిక్కలు చెక్కులు బెడంగు దొడలు 
వెడంద యొడలును జన్నులు వెండ్రుకిడను 
సందు లేకుండ బలియుట సకియ మనసు 
జార సంభోగ కేళికి స్వారి వెడలె. (హంస. 3-133) 


గ్రంథము కామినీగర్హణముతోనే మొదలెత్తినాండు. 


క. మంకులు మాయోపాయలు 
బొంకుల పుట్ట లతిపాపపుం జగజంతల్‌ 
జంకెనలు సేయు యువతులు 
శంకరుండుం దగండు వారి చర్యలు దెలియన్‌. (1-37) 


బుద్దిచాతుర్యము, దాని మించిన సాహసము, దాని మించిన కామము, స్త్రీ యందు 
భాసించు తీరులు చూపినాండు. ఆవేకథలు. ఏదో యొక విపత్తు పుట్టి మునింగినట్లు 
తటస్థించుట, బుద్ధిశక్తిచే దానిని దేలికగా దాటుట కథా సామాన్య లక్షణము. ఈ కథలను 
శుద్ధముగా వచనమున రచించి పెట్టినచో ఇంత వన్నె కెక్కవు. కథాచమత్కారము యొక్క 
తలందన్ను పద్య రచనా సంబంధి చమత్కారము లిందు. గొల్లలుగా నున్నవి. మనుచరిత్రకుం 
బ్రశస్తి వచ్చినది. కవితా పితామహుని శిష్యుండు, గురువును మించిన శిష్యు డనిపించు 
కొనవలెనని మనుచరిత్ర మార్గము ననుసరించి వసుచరిత్ర వ్రాసెను. శ్రమపడి యక్కడలేని 
చమత్కారము లెన్నో ప్రదర్శించెను. కథను దీసివేసి, లోకము ఆ చమత్కారములనే కై 
కొనెను. ఆ శిల్పమునకు+ బ్రత్యక స్థితి సిద్ధించెను. 


కదిరీపతి శుకసప్తతిని జూచి దాని మించిన దనిపించుకొన వలెనని, 
నారాయణామాత్యుడు హంసవింశతి రచించెను. శ్రమపడి యక్కడలేని విశేషము లెన్నో 
ప్రపంచించి ప్రదర్శించెను. లోకమునకు నా విశేషములే యుపా దేయములైనవి. 


హంసవింశతి విశేషములు. 


మృగ పక్షి జాతులు, కోళ్లు, మేకలు, పొట్టేళ్లు, కొండలు, కంపలు, చెట్టు, దీవులు, 
మనువులు, మానములు, వర్షములు, ఖండములు, దేశములు, పంటలు, వడ్లు, 
కూరగాయలు, పడవలు, చేపలు, పుణ్యక్షేత్రములు, తీర్థములు, నదులు, సరస్సులు, 
పుష్కరిణులు, 108 తిరుపతులు, అమ్మవార్లు, గడ్డి, అప్సరసలు, వస్త్రములు, పాత్రలు, 
భూషణములు, పట్టణములు, పల్లెలు, బాల బాలికలక్రీడలు ఎన్ని రకము లున్నవో అన్నియు 
గుది గ్రుచ్చి సీసపద్యములు, అవి చాలకున్న సీసమాలికలు, రగడలు, వచనాలు 
కుప్పవోయుటయందు నారాయణకని యందెవేసిన చేయి. 


భూగోళ ఖగోళ జ్ఞానము, ఆయుర్వేద ధనుర్వేద పరిచితి, భరత సంగీత కళాశాస్త 
పరిచితి, జ్యోతిర్గణిత మంత్ర యోగశాస్త్ర పరిచితి, శాస్త్రీయ దేశీయ పద్ధతులు కలియం గలిప్‌ 


చూపించుటకే కొన్ని కథలు సందర్భములు కల్పించుకొనెను. 


ఆ కాలపు దెలుంగు ప్రజల కులాచార వృత్తులు, స్నాన భోజన శయనాదులు, వేష 
భాషలు, తెలిసికొనం గోరు వారికీ ప్రబంధ మాదర్శముగా, నుండులాగున రచించెను. పై 
పెచ్చు జిలుగు తెలుంగు పలుకుబడి నుడికారము సందర్భోచితముగా+ బొసంగించెను. 


కావ్యోపక్రమము 


య్‌ సతాభర్త నన్‌ బ్రో వుతన్‌” అన్నాడు. సీత్ర “రీరామాంశజయైన జానకి”. తద్బర్త యొవండో 
చెప్పండు: ఆయన జొ మ్మునం బెద్ద యద్దమువంటి మణి యున్నది. జానకి 
మణ్యభిముఖముగా నుండెనా, ఆమె బొమ్మ యామెకు గనంబడును. ఆమె గోల. కనుక 
అన్యకాంతయని గోల చేయును. అదొక బెడందం ఆ బెడందం దొల గించుకొనుట కామె 
యాభిముఖ్యమును బరిహరించి, యామె నంకపీఠి. జేర్చినాండు. ఆంక శబ్దమునకు 
దొడయనియే కాదు, సమీపమనియు నర్ధమున్నది. అమ్మవారికి. బ్రక్కనం. బీంట 
పెట్టించినాండు. సీతకు నాలంబమైన యా పేరులేని వ క్తి యేకము నిత్యము విమలము 
నచలము సర్వధి సాక్షి భూతము నైన స్థితి పొందినాడు. అట్టి పరబ్రహ్మము నన్‌ బ్రోవుతన్‌ 
అని ప్రార్థనము. 


నరస భూపాలీయ పద్య మిట్టే యున్నది. కాని, తుది మలుపు వేటు దానితో దాత్సర్యమే 
తలక్రిందగుచున్నది. చూడుండు. 


“శా| శ్రీ లీలావతి దా నురోమణి సభా సింహాసనత్కౌస్తుభా 
వేలాభా ప్రతిబింబితాంగి యగుచున్‌ వేజొక్కతం దాల్చినా 
డౌలే యంచు. దరించునోయని, యమందానందు(డై లక్షీ నే 
వేళం గౌగింటంజేర్పు శౌరి నరసోర్వీనాయకున్‌ బ్రోచుతన్‌”. 


ఈ పద్యమున విషయానంద నిప్పందుంజైన శౌరి-వసుదేవుని తండ్రి పేరు శూరుడు, ఆ 
యింటివాండు కృష్ణుండు-ప్రోచువాం డగును. 


హంసవింశతి పద్యము నరసభూపాలీయ పద్యమునకు ఛాయ వలె నున్నదే యను శంక 
వొడమును. ఈ ప్రాచీన స్రగ్ధరను జూచినచో ఆ ఛాయా శంక తొలగును. 


“వక్షపిఠే నిరీక్ష్యస్సటిక మణిశిలా మండలస్వచ్చ భాసి 
స్వచ్భాయాం సాభ్యసూయా త్వమియమితి ముహుస్సత్య ee 
వామే మే దక్షిణే౭స్యాః శ్రవసి కువలయం నాహ  మిత్యాలప స్తీ 
దత్తాశ్లేషా సహాసం మదన విజయినా పార్వతీ పః పునాతు” 


శ్రీరాముడు మదన విజయ స్థానమున జెప్పంబడినాండు. “శ్రీరామాం శజి యను 
దళమున ముద్రాలంకారము. ఇదొక “విలక్షణమైన కూర్చు. 


చిత్రభోగ మహారాజు షట్బక్రవర్తులవలె, షోడశ మహారాజులవలె. బుడమి 
నేలుచున్నా(డు. ఒకనా(డు “హావ భావ విభ్రమ విలాస వైఖరుల్‌ విస్తరిల్ల మరుని సామ్రాజ్య 
లక్ష్ముల హరువుం జెందు చెలులు గొలువంగం గొలువుండె” ఉండలా “చెట్టు డిగివచ్చి 
నట్టులొ నొక మహాయోగురాలు వచ్చి చెంతనిల్చెను. (మల్లన రాజశేఖర చరితఘున ఉట్టి 
పడ్డట్టు యోగిని యోర్తు వచ్చి, లీల నారాజశేఖరు మ్రోల నిలిచెను) రాజు లేచి మ్రొక్కి పీట 
వేయించి కూర్చుండంబెట్టినాండు. ఆమె దీవెన లిచ్చినది. తరువాత నిద్దయి 
లోకాభిరామయణమున దిగినారు ఆ యోగిని “ఈ నవఖండమండిత మహీస్ధలి నెల్ల 
జూచిన దంట. ఒకతెను మించిన యందగత్తె యొకతె వివిధ దేశములలో నున్నారు. 


ఆందణీ తలదన్ను ప్రపంచ సుందరి ఆయూరిలోనే యున్నదంట. ఎవరో కాదు. సాతాని 
విష్ణుదాసుని పెండ్లాము. హేమవతి యంట. హేమవతీ సౌందర్య మయిదు పద్యములతో 
వర్ణించెను. చివరి “పద్యము లోకోత్తర చమత్కార హృద్యము. 


సీ. కబరిభరమునకుం గందంబుసెల్లు, ను 
త్సలమాలికలు నేత్రములకు జేల్లు 
గర్హంబులకును మంగళమహాత్షీ స సెల్లు 
గోత్రంబునకుం జంపకంబు చెల్లు 

మధుర వాగ్వృత్తికి మత్తకోకిల చెల్లు 
జనుగుబ్బకవకు- మంజరియు. జెల్లు 

బిరుదై న పిజుందుకుం బృథివివృత్తము చెల్లు 
మధ్యంబునకుం దనుమధ్య చెల్లు 


తే. పాదముల కంబుజము చెల్లు బరంగు నడకుం 
దనరు మత్తేభవిక్రీడితంబు సే సెల్లుం 
గృతుల వర్ణింపందగు తదాకృతులె కృతులు 
వాంఛచే దానిబొందిన వాడె సుకృతి. 


(హంస. 1-62) 


దీనిచే నతనికిం బొందువడునది రతిసామ్రాజ్యము కాదు : సరస్వతీ సామ్రాజ్యము 
మాత్రమే అని ధ్వని. 


శివసత్తి వచ్చి టేని యెదలో జిచ్చు రగిలి పోయినది. టేండు దిక్కులేని స్థితిలో 
బడియుండంగా హీలయను కుటిలాలక వను. హల మాలిని. తాపికత్తె. కార్యభారమే తన 
నెత్తిన వేసికొనెడు. సాతానిరాణి యింటికి దారితీసెను. రాకపోకలు "సాణగించెను. చనవు 
బలిసెను. ఒకనాడు అటునిటు చూచి, తన గ్రంథము విప్పెను. నీవు చక్కని చుక్కవు. 
రాజోత్సంగమున నుండందగిన దానవు. “మర్కటము వంటివాడు నీ మగడు చూడ 
వానితో గూడి రతికేళి బూనుటెట్టు?” (1-91) ఈ రీతిగా మాలిని చేదు కాయకోసి మనసు 
విజీచి, హేమవతిని దన యంకెకు. ద్రిప్పుకొన్నది. తెగువచాలక వెనుక ద్రొక్కుట చూచి. 


క. ఎక్కడి మగ డెక్కడి సఖు 
లెక్కడి నీ యత్తమామ లెక్కడి చుట్టా 
లిక్కొలంది దొడ్డ కొంచెము 
లెక్కింపకు మరుని హావళిం బడువేళన్‌. 


అని యామెమేలుకోరి ప్రోత్సహించినది. కనుకనే చెడిపెలకు జెవి యాయ రాదనిరి. 
మాలినికంటె ధూర్త స్తీ యుండదు. 


“నరాణాం నాపితో ధూర్తః 
పక్షిణాం చైవ వాయసః 
చతుప్పదాం స సృగాలస్తు 
స్త్రీణాం ధూర్తాచ మాలినీ. 


హేమవతి రాజసంగతిం గోరి మగండులేని తటి? బయనము కట్టినది. అత్తమామల 
శాసనము బంధుమిత్రుల భయము లెక్క చేయలేదు. కవిత్వము నేర్చిన హంస 'ఆడ్డగాలు 
వేయంగాం గాలు కదలింపలేక నిల్చినది. ప్రొద్దు ర్రుంకినంతనే ముస్తాబై పొంగులువాజు 


కోర్కులతో గజ్జెల గుజ్జమువలె. గడప దాంటిపో నుంకించు హేమవతిని నిలుపుటకుం 
గవిహంస యుపయోగించిన సామగ్రి, తాను సైకతశ్రోణియగు వాణి నడిగి తెచ్చికొన్న 
“సుమధు మధుర సుధా వచస్సూ సర్‌ “యే కాని, , అన్యము కాదు. ఆ సామగ్రితో నొకయిల్లు 
నిలంబెట్టి పుణ్యము గట్టికానెను. 


కావ్యోపసంహారము 


చూరదేశమేంగినమగండు తిరిగివచ్చుచున్నాడన్నవార్త వచ్చెను. హేమావతి మనసున 
కంటిన మబ్బు విచ్చెను. “తే. కథలు రెల్‌ తెల్పుటయే కాదు కరుణంబ్రొద్దుపోని యపుడెల్ల 
రాయంచ పూనిచెప్పినట్టి నయవాక్యములచేతనైన సన్మనీషి” ఆమెయందు మొగ్గదొడగి 
పరిమళించినది. ఆమె “పరపురుషసంగమం బిహపర సుఖదూరంబుగానం 
బాతివ్రత్యస్ఫురణగల సతులు మదింగోర రటంచును నిశ్చయించు” కొనుట తత్సంస్కార 
ఫలము. 


“పతికి నెదురుగనే(గె నప్పద్మగంధి”. పతిముఖసందర్శనముచే హేమవతి యందు 
అప్రయత్మముగ నొక శృంగారతరంగము పొంగినది. పొంచియున్న మాలిని గుర్తించెను. 
హేమవతి నిజముగా భర్తునురక్తయయ్యెను. “పద్మగంధి” సాభిప్రాయవిశేషణము. ఈ 
క్షణస్ఫురణము, ఓష్టార్రస్సురణము, శ్రోణితటస్పురణము (5-370) కననయ్యెను. దూతిక 
దుసికిలిపోయి బుట్టలోబడిన పిట్ట తప్పించుకొన్నదని రాజుకుజెప్పినది. రాజు “కంపిత 
శిరస్కుండై కొంత తడవు చింతించి, న బుద్ధి తెచ్చికొ నెను. కొంతతడపు తానెంత ఘోరముగ 
జింతించెనో! “ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులంగోరి, యేమిసౌఖ్యోన్నతిం 
జెందిరి?” అని ప్రశ్నించుకొన్నాండు. రావణుండు సితనెత్తికొనిపోయినట్లు పోందలంచినాండు. 
రౌర్ధన్యము వలన లగ్గు కలుగదు. ఎగ్గు కలుగునని తెలిసికొన్నాడు. “ఉర్విజనావళు 
లన్యకాంతలన్‌ బన్నుగంగోరరాదు, కడుం బాతక మంచు దలంటోనాయడు. పాతకమన్న 
నిశ్చయమెపుడు కలిగెనో అపుడే “యింతిపై నున్న మనంబు ద్రెక్కొనొ యధోచిత పద్ధతి 
నుండె”. (5-374) 


ఇక్కడ మనోలక్షణము చెప్పుబడెను. టేనియెదలో జోగురాలు ముట్టించిన యగ్గి 
హేమవతి చెవి యొగ్గినదన్న కుంటెనకత్తెమాటతో ధగ్గుమని ప్రజ్వరిల్లి హేమవతి 
పతిసక్తయయ్యెనన్న మాటతో బుగ్గియై చల్లబడెను. 


“మన ఏవ మనుష్యాణాం 
కారణం బంధ మోక్షయోః * 


శుకసప్తతికి హంసవింశతికి పోటీ 


శుకసప్తతి కృతికర్త కదిరీపతి. చంద్రవంశ క్షత్రియుడు. ప్రభువు. “సర్వజ్ఞమౌళి! 
కంజకరరూప! కదురభూప!” అని విద్యజ్ఞనములచేం గీర్తింపంబడ్డవాండు. కృతి 
శ్రీరామాంకితము చేసిన ధన్యుండు. 


హంసవింశతికర్త నారాయణకవి. “అమాత్య దేవేంద్రుండు.” “అంబురుడ్భవ కభుగ్గవ 
విధూద్భవ మరుద్ధవగురు ప్రతివిఘాతి” ధాశక్తిగలవాండు. కృతి శ్రీరామాంకితము 
చేసినవాడు, కులముచేత, ఇంద్రపదముచేత, మేదచేత, రూపముచేత, అధికుండనని 
వ్రాసికొన్న ధీరుండు. 


కదిరీపతి ధౌమ్యుడను పురోహితునిచే ధర్మజునకు గథలు చెప్పించెను. మూలకథ 
పార్వతికి. బరమేశ్వరుండు చెప్పెను. 


నారాయణకవి ప్రత్యుత్సన్నమతియను పురోహితునిచే నలునకుం జెప్పించెను. మూలకథ 
పార్వతికి. బరమెశ్వరుండు చెప్పినదే. ధర్మజునకంటె నలుండు పూర్వుండు. అధికుండు. 
శుకసప్తతిలో బ్రధాననాయకుండు చిత్రభానుండు. కథారంగము పద్మావతీపురము. 


హంనవింశతిలో. బ్రధాననాయకుండు చిత్రభోగుండు. కథారంగ ముజ్జయినీపురము. 


శుకసప్తతిలో! గొరవంజి (ఎజుకత); హంసవింశతిలో శివసత్తి (జోగురాలు). 
శుకసప్తతిలో జగదేకసుందరి మదనసేనుండను వైశ్యుని భార్య ప్రభావతి. 


హంసవింశతిలో జగదేకసుందరి విష్ణుదాసుండను సాతానిబేహారిభార్య హేమావతి. 
మదనుని తండ్రి విష్ణువు. ప్రభకు( దల్లి హేమము. కనుక మదనసేన ప్రభావతులకంటె 


విష్ణుదాన హేమవతులు అధికులు. 


భూపతి జగదేకసుందరిని గోరుట, ఆమె యియ్యకొనుట, అంతలో గృహస్థుడు 
దూరదేశమేంగుట, యిల్లాలు కడపదాంటి అడుగిడంజూచుట, పక్షి అడ్డగాలు వేయుట 


ఉభయత్ర సమానమే, అది శుకోపదేశము. ఇది (పరమ) హంసోపదేశము. 
ఇక బద్యము లెట్లు పోటీపడుచున్నవో చూడుడు. 


సీ. చంద్రమతీనాథు చందాన, నలుని వై 
ఖరి( బురుకుత్సునిగతిం బురూర 
వునిమాడ్కి సగరులాగునం గార్తవీర్యుని 
యనువున గయునట్టు లంబరీషు 
పొలువున శశిబిందువలె నంగుపొలికం 
బృథునిభాతి మరుత్తురీతి భరతు 
కరణి సుహాత్రుని హరువున రఘులీల 
రామునిక్రియ భగీరథుని ఠేవ 


తే. శిబితెజంగున మాంధాతచెలువమున, య 
యాతిరితి దిలీపుమర్యాద రంతి 

సరణి: బాలించి యలరు నాచక్రవాళ 
వసుమతీచక్ర మమ్మహీవల్లభుండు. 


సీ. వెలయ హరిశ్చంద్రు విధమున నలుని వీ 
కను బురుకుత్సుచాడ్పునం బురూర 
వునిలీల సగరులాగునం గార్హవీర్యు మ 
ర్యాదను గయుక్రియ నంబరీషు 

మతమున శశిబిందుమహిమ నంగునిఠేవం 
బృథునిమాడ్కి మరుత్తవృత్తి భరతు 

నీతి సుహోత్రునిభాతి భార్గవుబలె 
రాముపోలిక భగీరథుని పొలుపు 


తే. న శిబిసంగతి మాంధాతనయమునను య 
యాతికరణి దిలీపునియట్ల రంతి 
రీతి నాచక్రవాళపరీత భూత 


(శుక. 1-93) 


ధాత్రింబాలించు సవిభుండు తద్విభుండు. 


(హంస. 1-42) 


ఆరాజున కీరాజు తీసిపోండు. ఆద్యుండు. ధర్మజునకు పోటి నలుని నిలిపెను. తుదిని 


యమకము. 
రాజదూతి ప్రభావతితో బలికిన పలుకులు - 


సీ. బింబోకి ql! ని చంద్రబింబాననము వాని 
వెడగునో టను ముద్దువెట్టందగునె 
కాంత! నీ సిబ్బెంపు 'గబ్బిగుబ్బలు వాని 
పరుసుచేతుల నొత్తిపట్ట.దగునె 
యబల! నీ కనకోపమాంగవల్లరి వాని 
కబకుమేనంటంగ నొ అయందగునె 
రామ! నీ మధురాధర ప్రవాళము వాని 
వికటదంతముల కొప్పింపందగునె 


తే. కొమ్మరో! కుందనపుం గీలుబొమ్మకరణి 
నొజపుగలదాన వీవు వానరమువంటి 
మగనితో గూడి రతికేళి. బొగులందగునె 
తగదుగా ధాత యీరీతి తగులుసేయ. 


సీ. కలికి! నీ సిబ్బెంపు గబ్బిగుబ్బలు వాని 
గడుసుచేతులం బట్టి కలంచందగునె 
కాంతరో! నీ తావికావిమో విటువాని 
కొక్కిదంతంబుల నొక్కందగునె 
చెలువ! నీ జిగిగోముగల మోము మజీ వాని 
త్‌ ట్టినో రున ముద్దువెట్టందగునె 
సుదతి! నీ కనకంపు సొంపుదేహము వాని 
కజణకు మేనునయేర్చి కలయందగునె 


తే. కులుకు శృంగార రసములు చిలుక గిలు 
బొమ్మ, వలె ఖీబుగలదానవమ్మ! ! నీవు 
మర మువంటి వాడు నీ ా చూడ 
వానితోగూడి రతికేళిం బూనుటెట్టు ల 


(శుక. 1-127.) 


(హంస. 1-91) 


వానర శబ్దమునకు బదులు మర్కట శబ్దము వేయంబడెను. వానరము నందు నరుని 
పోలిక యున్నది. మర్కటము శాఖామృగము. ఆ కొమ్మను గనిపెట్టుకొని యున్నాడు - కోతి 
యని కొట్టవచ్చినట్టున్నది వెక్కిరింత. కదిరీపతి “రతికేళి, బొగులం “దగునె విడువ వచ్చునా? 
అను జాతీయోక్తి వాడెను. నారాయణకవి '“పూనుటెట్లు” ఆరంభ వైముఖ్యమే తెలిపినాడు. 


సీ. మగని ప్రక్కనె యుండి తగంజేరి జోకొట్టి 
Ba దేటి ముద్దరాలు 


పసుల గోడలనైన వసుధ నిచ్చెనలేక 
యెక్కనేరని దేటి యెమ్మెలాండి 

తలవరుల్‌ గనుగొన్నం దప్పునొప్పు ఘటించి 
బొంకనేరని దేటి పుప్వుబోడీ 

దొరలు గద్దింపం గల్లరివార్త నిజముగా 
నిర్వహింపని జేటి నీటుగత్తె. 


తే. అత్తమామల గృహకర్త లగుచు మెలంగు 
నట్టి ధూర్తుల నెల్ల నోరదిమి గదిమి 
పొంచి యుపనాథుతోడం గ్రీడించి మించి 
చక్కటికి దిద్దుకొనని దే సరసురాలు? (శుక. 1.139) 


సీ. కోటగోడల నైన మీటుగా నెగంబ్రాశి 
దాయనేరని దేటి తలిరుబోడి 
ఘుమఘుమార్చటితోడ ఘోషించు నదులైన 
నీందిపోవని దేటి యెమ్మెలాండి? 
తనమీంది తప్పు నొ క్కనిమీంద నిజముగా 
బెట్టనేరని దేటి బినరుహాక్షి 
ధవుండైనం దనజాడ తగదని పట్టిన 
నిర్వహింపని దేటి నీటుకళత్తె 


తే. తలవరులు గన్నచో లేని తాల్మిబూని 
బొంకు తథ్యంబు తథ్యంబు బొంకు గాంగ 
నెంచి యుపనాథుతోడం గ్రీడించి మించి 
అ దేని దదియేటి సరసురాలు? (హంస. 1-102) 


సులదొడ్డి గోడలు దాంటవలె నన్నాడు కదిరీపతి. అదేమి లెక్క! కోటగోడలు దాంటవలె 
స నారాయణ కవి. నిండు వజదలతోడి నదు లీందవలెనని కదిరీపతి చెప్పలేదు. 
దూరదేశమునకు, బయనమైన సెట్టికి “టా టా” చెప్పుచు బ్రభావతి, 


సీ, మలయుంబో! మధురాతి మధురాధరల వాడి 
చిన్నారిగోరు నీ చెక్కుమీంద 
నానుంబో! రంగసలాబగంధుల గబి 
మెయుంగుం జందోయి నీ యురముమీంద 
మించుంబో! కాంచికా చంచలాక్షుల ముద్దు 
మొనపంటి గంటు నీ మోవిమీందం 
జేరుంబో! నెల్లూరు నారీమణుల కెంపు 
పసమించు 'నడుగు నీ నొసటిమీంద 


సతే. నింట నుండిన నీ సౌఖ్యమేల కల్గు 
ననుచు గన్నుల నూరార్చి యక్కుః జేర్చి 
మోవి చిగురంట నొక్కి తమ్ముల మొసంగి 
పోయి రమ్మని పనిచె నప్పువ్వుబోడి. (శుక. 1-143) 


హేమవతి. 
సీ, నీ తావి నెమ్మోవి నిలుచుటో! కంచి వా 


లబంటుల మొనపంటి గంటి గుజుతు 

న వాలుగన్నుల నెజయుంబో! నెల్లూరి 
కొమ్మల కపురంపుం దమ్మరసము 

నీ చెక్కుల రహించులో! చెన్నపట్నంపు 
వారిజేక్షణల క్రొవ్వాండి గోరు 

నీ యురన్స్టలి మించు(బో! యఖిలక్షమా 
కోమలాంగుల కుచకుంకుమంబు 


తే. లింటనె మెలంగు వారల కీ సుఖంబు 
లెటులం జేకూరు నని పల్కి హితము జిల్కి 
పోయి రమ్మని మోము మోమున ఘటించి 
చుంబన మొనర్చి పనిచె నయ్యంబుజాక్షి. (హంస. 1-108) 


కంచి చంచలాక్షులు కొజీకేవారు. చెన్నపట్నపుం జెలువలు బరికేవారు. వానర లక్షణములు 
చెప్పబడినవి. ఇంక నెల్లూరి నారీమణుల వ్యాపారము నారాయణ కవికి నచ్చలేదు. 
పాదము ప్రియుని నుదుటం బెట్టుదురా? దాని కెంపు - పస పెన్నలో గలియుంగాక! అని, 
కర్పూర తాంబూల రసరంజితాధరసంపుటితో గనుదమ్ముల మీంద ముద్దు వెట్టించినాండు. 


చిలుక తొలిపలుకులు 


సీ. దశకంధరుని మోహదశ విచారించెనే 
సకల జగన్మాత జనకజాత 
నహుష భూపాలు మన్నన కొప్పుకొనియెనే 
స్తీరత్నమైన శచీపురంధ్రి 
యల సింహబలుని మాయల: జిక్కి చొక్కెనే 
విపుల సద్దుణమాన్య ద్రుపదకన్య 
శబరాధివుని దురాశలకు లోనయ్యెనే 
రతినిభాకృతి భీిమరాజపుత్రి 


తే. తొల్లిటి మహాపతివ్రతల్‌ దుర్మదాంధ 
కాపురుషు లంగభవ శరాఘాత వికల 
చిత్తులై తమ్ము. జేరి యాచించినపుడు 
సిగ్గు వోనాడుకొనిరంటే! చిగురుబోఃడి! (శుక. 1-155) 


అంచ తొలిపలుకులు. 


సీ. పంక్తికఠుని మోహపరితాప మెంచెనే 
భువనమాత జగత్స్రపూత సీత 
యల పలళిందుని బొంద నాసక్తి జెందునే 
ప్రియహితామితనయ భీమతనయ 
నహుషుని విరహంపుం దహతహల్‌ చూచెనే 
సాంద్ర సద్దుణచర్య యింద్రుభార్య 
మటీ సింహబలుని పెన్మాయల. జిక్కెనే 
యాజిడి పనిబూని యాజ్ఞసేని 


తే. మునుపటి పతివ్రతలు మహామూర్గచిత్తు 
లైన దుర్దను లతిఘోర సూనసాయ 


కాస్త జర్దరితాత్ములై యాసపడిన 
మౌన ముడివుచ్చుకొనిరంటే! మచ్చెకంటి! (హంస. 1-127) 


“మచ్చికంటి సంబోధనము నాయికా కామేంగిత సూచకము . “చిగురుబోడికి పైచేయి. 


సీ, “రాజులు కుటిల సర్ప విషోగ్రతర మూర్తు 
లధరబింబము పంట నదుముటెట్టు” 


ఇట్లు సాంగిన శుక సప్తతి సీసమునకు - “అధిపుల్‌ క్రూర ఫణిస్వరూపు లధరం బాసించు 
టేరీతీ” అని హంసవింశతి మత్తేభవిక్తీడిత వృత్తము పోటీ. ఇట్టివి పెక్కులు. 


సీ. ఏకుతో జెలంగు కేలెత్తుచో భుజమూల 
కాంతులు బయలు బంగారు సేయ (శుక. 2-422) 


సీ. కేలెత్తుచో బాహుమూల జాత ప్రభా 
చకచకల్‌ పైడి వసంత మాడ (హంస. 2-22) 


క. రేపటికి గథల్‌ వినిపించిన నరంటి 
పండ్ల వేయుము చెలియా! (శుక. 3-596) 


మ. వినిపో! నిల్పి ననంటి పండ్లనె 
ననున్‌ వేయింపు మంతన్‌ వెసన్‌. (హంస. 2-70) 


చిలుక అరటిపండ్లు తినును. హంస కౌచు తినును. ఆ పక్షి వనచరము. ఈ పక్షి 
జలచరము. అయినను బాముకుం బాలు నేర్పినట్లు హంసకు ననంటిపండ్లు నేర్చవచ్చును. 


ఆ. తెగువయే దేవేంద్ర పదవి యనెడు 
బుద్ది పొదలంబోలు. (శుక. 1-156) 


క, తెగువయె యింద్రపదవి యనం 
దగు బుద్ధి జనింపంబోలు( దరుణీ ! నీకున్‌. (హంన. 1-126) 


తే. మరుండు ప్రక్కలు పొడిచి సమ్మతము జెందు 
మనుచు నిర్భంధ మొనరింప (శుక . 2-479) 


ఉ. మారుండున్‌ బ్రక్కలు నెక్కొనన్‌ బొడువ. (హంస. 1-237) 
తే. అరయ నిక్షేప ముంచిన యట్టివారె తెలియవలెం గాక. (శుక. 1-539) 
క. ఎవ్వరిడు నిక్షేపం బేమజక వారె కనవలె. (హంస. 2-121) 
తే. గుజ్జమై పుట్టి యీగోడు గుడువవలసె. (శుక. 3-405) 
తే. గోడిగై పుట్టియును గోడు గుడువవలసె. (హంస. 5-42) 
వర్షము కురిపించుట. 
సీ. గళదనర్గళ గళద్దళ దుద్ధత ధ్వని. (శుక. 1-276) 
సీ. బిబిబిబి ద్ధరగరద్భేక భీమధ్వని. (హంస. 5-59) 
ఈ రీతిగా గ్రథమంతయుం బోటిపడుచుండుట చూడవచ్చును. 


ఈ క్రింది పద్యము వసుచరిత్ర యందితనికిం గల తాత్సర్యమును దెలువును. 


ఉ. ఆరయ నేరెటేటి యసలందుల వెన్నెల తేటనించి తొ 
ల్కారు మెజుంగు రంగులిడి కమ్మసుధన్‌ బదనిచ్చి మేటి శృం 
గార రసంబుతోడం బొసంగంగ ననంగవిధాత చేసెంగా 
కీ రమణిన్‌ విధాత సృజియించుచు నంటినం గందకుండునే! (హంస. 5-168) 


తే. మేటి జమ్మేటి యసటం గ్రొమ్మించు మించు 
బొదివి మదన ప్రతాపాగ్ని( బుటమువెట్టి 
తమ్మిగద్దియ దాకటం గ్రమ్మి యట్టి 
కొమ్మం గావింపంబోలు నెత్తమ్మిచూలి. (వసుచరిత్ర. 2-32) 


పద్యము పద్వమంతయు విజుపు లేని సంస్కృత సమాసమునం గ్రుచ్చి కూర్చుటయు 
నొక వింతయే. అట్టి వింతలు పూర్వకవి ప్రహత మార్గమున హంసవింశత్తికవియు నటనటం 
జేసెను. “మేఘేందు కార్ముక మీనదర్పణ ౩ వజ్ర” (4- 140) అబలావర్లన సీసమట్టిది. అబల 
చాల నిజుకునం బడినది. ఈ పద్యమును జూచినచో నితనికిం దెనుగు ఒదిగి “వచ్చినంత 
సుకరముగా సంస్కృతము ఒదిగి రాలేదని తోచును. 


శ్రీనాథుని “పతిపాణి పల్లవచ్యుత నీవిబంధన వ్యగ్ర బాలాహస్త వనరుహంబు” పద్యము 
ననుసరించి పెద్దన “సహసా నఖంపచస్తన దత్త పరిరంభ” ప పద్యము రచించెను. ఆ 
సురతవర్ణన పద్దతి స్ట. ప్రబంధకవులకు మేలుబంతి యయ్యెను. సారంగు తమ్మయ 
తన వైజయంతీ విలాసమున “జార రతి” నిట్లు వర్ణించెను. 


మ. అసుగంధాంగ విలేపనం బనఖ దంతాంకం బతాంబూల మ 
ప్రసవాలంకరణం బనుక్త మణితారావం బశయ్యాతలం 
బసుఖస్వాప మబంధ నైపుణ మసంప్రాప్తాంగ సంక్షాళనం 
బసిధారాటము నైన జారరతి కృత్యం బత్తణీన్‌ వర్తిలెన్‌. 


(వైజయంతి 2-40) 


జారరతి కృత్యము కత్తిమీద నడచుటవంటిదన్న మాట నారాయణకవి మనసున 
నాటుకొన్నది. “అసిధారా వ్రత” మని వర్ణించెను. అయిదవ రాత్రి కథలో 


“జారశేఖరుం డను బ్రహ్మచారి మీఅీ 
యెంటిపాటైనం దెరువులో నొడిసి పట్టి.” 


మ. “అసమాలాప మచుంబితాధర మశయ్యాన్యోన్య విక్రీడితం 
బసమాలింగన మస్థిరోత్సవ మదైర్యస్తంబ తాంబూలితం 
బసుదంతాంక మన్‌ య బమణితం బస్రస్తనీవ్యాదికం 
బసిధారావ్రతమైన చోరరతి కార్యంబసప్టు సంధించినన. (హంస. 2-107) 


“తిరిగి చూచుచు దనయింటి తెరువుంబట్టి 
గొల్ల ప్రాయంపుం జిల్కలకొల్కి చనియె” 


పిల్లల లమజ్జి పిన వీరభద్రకవి కుక్కలకు బేర్ల సీసము వ్రాసెను. నారాయణకవి కో ళ్లకుం 
బిల్లు పెట్టి సీ సీసము వ్రాసెను. 
సీ. పులిమల్లం డడవిపోతులరాజు గరుండుండు 
గాలివేగంబు పందేల పసిండి 


విష్ణు ప్రసాదంబు వెండిగుండుల పరి 
పచ్చిమిర్యము వెట్టిపుచ్చకాయ 

పేట మాణిక్యంబు విరవాది మెడబల్మి 
పెట్టుకాండు వకారి పిడుగు తునుక 
జిగురుండు చిత్రాంగి శ్రీరామబాణంబు 
పులియండు కస్తూరి బొడ్డుమల్లె 


తే. యనంగ మజీయును బెక్కుతోయముల పేళ్లు 
దారకులు దేరవచ్చె నుద్దండవృత్తి 
వేటకుక్కలు మృగరాజ విగ్రహములు 
పటుకనాథుని వాహ్యాళివాహనములు. 


(శృంగార శాకుంతలము. 1-108) 


సీ. గరుండండు శరథంబు కంచుడమారము 
రణభేరి కార్చిచ్చు జాతిబొమ్మ 
రాముబాణము .... .... (హంస. 3-215 చూడుడు.) 


శ్రీనాధుడు ప్రమథుల గుంపును. “ఆగడీలు మహాధూర్తు లగడుంగాకు లుద్ధతులు గొంట్లు 
పలుగాకు లుదురుమిడుకు లాకతాయులు శఠులు గయ్యాళులు క (హర విలాసము. 
5-10) 


అన్నాండుగదా! 15 వ రాత్రికథలో నొక బలిజెసెట్టికొడుకును గుణించి నారాయణకవి 
యొక సీసమాలికనే వ్రాసెను. 


“అకతాయి బికారి యడిబండగుండండు మొండికట్టె గులాము మొప్పె...” 
(హంస. 5-113 చూ|) 


ఇంతే కాదు. ఒకటికి బది, నూజు కల్పింపంగల నేర్చు, నోర్చుగూడ నారాయణ కవికిం 
గలవు. 


తల్లికడుపునం గొజుగాని కొడుకు పుట్టుట చెజకుతుద వెన్నుపుట్టుట వంటిదని చెప్పిన 
నితనికిం దృప్తి లేదు. ఈ క్రింది సీసము చిత్తగింతురు. 


సీ, గుడిమీందయడు రావి కడిలోని చెడుగీ(గ 
పుణ్యనదీతీర్థమునను మొసలి 
కంటిలోగొరవేండ్రుకయు  రచ్చమటేని 
బ్రహ్మర్ధాక్షసి కాపురమ్ము సేయు 
భవనసీమను ద్రాచయపాము కల్పకుజంబు 
కడ గచ్చపొద పాలకడలి విషము 
వనమున జిచ్చు దివ్యౌషధికిని(బుప్పి 
బ్రతుకు బాలెడునింటం బరశురాము 


తే. హస్త ముదకాన గ్రుడ్డు సన్యమునమల్లె 
జివవితతికి రోగంబు చెజకువెన్ను 
మణికి దోషంబు నృపునందు మార్దవంబు 
పుట్టుచందాన బుట్టిను బుత్రుండొక కండు. 


(హంస. 5-109) 
కథాసంబంధి వద్యశిల్పము 


నారాయణకవి చిత్రవాగ్లక్ష్మీ సంపన్నుండు. ఏకవింశతి నాయికల నెన్నికొని, యెక్కడ 
కక్కడం గ్రాత్త యనిపించి, బహుముఖమైన ప్రతిభాజో తిని వెలిగించి వర్ణించినాండు. ఇతని 
గ్రంథమున కీ కొమ్మలే పట్టుగొమ్మలు. 


ప్రధాన నాయిక హేమవతి. ఆమె రూపరేఖలు సిద్దస్త్రీ వర్ణించెను. టేండు మరులుకొనెను. 
యత్నించెను. కాని, యత్నము ఫలించలేదు. 


“కబరిభరమునకు. గందంబు సెల్లు, నుత్సలమాలికలు నేత్రములకుంజెల్లు ” (1-62) 
అను పద్యమున ఆ మూర్తి మనసున కందునదేకాని, చేతికందునది కాదు అను 
ధ్వనివిశేషము చమత్కారము నతిశయించి పొడగట్టును. 


ఇట్టిదే మటొక పద్యము. అది బ్రాహ్మణీ రమణీయ భావము. బ్రహ్మవేత్తలను 
జీకాకుపజచుట. 


సీ. నెజీగొప్పు నెజరంగు నీలంపు సద్రుచుల్‌ 
నారదభావంబు చూజగొనంగం 
గలికి కాటుకకంటి చెలువు భారద్వాజ 
గరిమంబునైనం జికాకుపలుప 
మించి సిబ్బెవు గుబ్బమినుకులు కుంభజ 
సద్వృత్తమంతయు జడియంజేయ 
మందయానపు(బ్రౌాఢ్రిమము మతంగజ ధైర్య 
పర్యాయమెంతయు( బగులణజేయ 


తే. నవ సుధామయ మధురోక్తి నైపుణములు 
శుకమనోవృత్తి నెంతయు. జులుకజేయ 
మెజుంగు జిగినిచ్చువగ జగ్గు నెజతనంబు 
వెలయం జరియించు నదియు నవ్వీటిలోన. 


(హంస. 3-130) 


నారద భరద్వాజ కుంభజ (అగస్త్య) మతంగ శుకమహర్షులు జితేంద్రియులు. ఆమె 
జిగిబిగి బుషుల కొంపలు గూల్చుచుండెనని ర్లుటితిన్ఫూర్తి. నారదము = మేఘము. 
భరద్వాజము = ఏట్రింత పక్షి. కుంభము = కుండ, మతంగజము = ఏనుగు. శుకము = 
చిలుక. కొప్పు మేఘమును, కన్నులు ఏట్రింత పులుగును, గుబ్బలు కుండలను, నడక 
యేనికలను, పలుకులు చిలుకలను భంగించుచుండెనని కవిసమయ వస్తుసిద్ధమగు 
ప్రకృతార్థము. 


చ. పొలంతుకవేణి కృష్ణతను బొందిన యంతనె మోము సూడుచేం 
దలశీి విధుస్థితిన్‌ దనరెం దాళక చన్నులు నచ్యుతాకృతిం 
బొలిచె, సహింపలేక నడుమున్‌ హరిరూపు వహించె, నిట్టి వా 
ర్హలకు మధుద్విషత్త్వమును దాల్చెను జక్కెర లొల్కు మోవియున్‌. 


(2-235) 
ఈ పద్యమున వసుమతి యను వణిక్సతి సౌందర్యము చెప్పబడినది. 


కృష్ణవిధ్యచ్యుతహరి మధుద్విషచ్చబ్దములు విష్ణుపర్యాయ శబ్దములు. వేణి (జడ) 
కృష్ణత్వమును (నల్లదనమును) బొందెను. దానిజూచి యీర్హ్యచే మొగము విధుస్థితి 
(చంద్రుని పోడిమి) దనరెను. దానిజూచి తాళలేక చనులు అచ్యుతాకృతి (జాజని బీగి) 
బొలిచెను. దానిజూచి సహింపలేక నడుము హరిరూవు (సింహము నడుమువంటి 
సన్ననిరూపు) వహించెను. ఈ వార్తలెజీంగి పెదవి మధుద్విషత్త్వమును (తేనెను 
ద్వేషించుపాటి స్థితి) దాల్చెను. వేణ్యాదులు విష్ణుసారూప్యముంబొందెను. చిత్తశుద్ధితగాదు- 
పోటీపడి. ఏమైన అది “పవిత్రమైన సిద్ధియే. ఈ సిద్ధి బహిరంగములకే ' చెప్పబడెను. 
అంతరంగ విషయము చెప్పం “బడలేదు. కనుక, ఇతర నాయికలవలెనే యామెయు 
నభిసరింపంబోవును. సంకేతమున మునిచీశటిలో విటుండై వచ్చిన తన భర్తను గదిసి 
భోగించును. ఈలువు చెడదు. తదాదిగా నామె భర్తసౌముఖ్యమునకు( బాత్రమయ్యెను. 
పవిత్రస్తీ యయ్యెను. అదియే విష్టసారూప్య ఫలము, అది ఘుణాక్షర న్యాయమునం 
గుదిరిన్‌ది. 


పండ్రెండవరాత్రి కథలో నాయిక విశాల. ఆమెభర్త పంచాక్షరీజపపరాయణుండు- 
శివదత్తయోగి. కవి పంచాక్షర ప్రాసపద్యముతో విశాలను వర్ణించెను. 


ఉ. సారసమా, నవీనఘృణి సంపద గాంచును నెమ్మొగంబు కా 
సారసమాన విభ్రవము సారె జయించును నాభియున్‌ సుధా 
సార సమాన మాధురిని జాల రహించును మోవి చంద్రికా౭ 
సార సమాన హృద్య రుచిసంతతి మించును గాంతహాసముల్‌. 


(3-195) 


మగని పంచాక్షరీ మంత్రగతమైన మనస్సును స్వమంత్రగతము గావించు కొనుటకు 
విశాల యెంత ప్రయాసపడుచుండెనో మజొక పద్యమున విస్పష్టముగాం జెప్పెను. 


ఆమెరక్తి యతని విరక్తి యౌగపద్యముగ వాన-యెండ తోచినట్లెంత విచిత్రముగ నుండెనో 
చూడుండు. 


సీ, పదము లొ త్రెదనంచు. బతిజంఘికలు తన 
తొడలపై వేసికో మిడిసిపడును 
నడుము పట్టిదనంచు నాథుని చిబుదొడల్‌ 
పుడికినం “జ్‌ యని పొరలు నవల 
నుతబర్హ మెగద్రోయ నుంకించి మోముపై 
మోముం జేర్చినం జూచి ముదుగులాడు 
వ్రేల్మెటికలు టయ వెసనెత్తి హస్తంబు 
కుచములపై వేసికొనినం6 దిట్టు 


తే. బ్రక్కలోజేరి కగింటం జిక్కంబట్టి 
కులుకు గుబ్బల నెద జొమ్ము.గ్రుమ్మి క్రుమ్మి 
రతి బలాత్కారమున జేయ ధృతివహించు 
ప్రేయసిని జూచి రోయుచుం ద్రోయునతడు. (3-201) 


పదునాజవ రాత్రి కథలో నొక బెస్తవాం డున్నాండు. 


తే. మేలు బలువాలుగల నేలు మిసిమి(గ్రాలు 
కన్నుగవడాలు మరునాలు కరణింబోలు 
మురిపముల ప్రోలు కలదొక్క ముద్దరాలు 


వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. (4-139) 


వాలుగలు చేపలు. ఆమె లోచనకాంతి వాలుగల నేలుచుండెను. అనంగా ఆమె కన్నులు 
కన్నులవలె లేవు. మిలమిలలాడు మీనముల వలె నున్నవి. “ఈక్షణే విచలతః కూపోదరే 
మత్స్యవత్‌... కామేంగితే యోషితామ్‌.” ఆ కన్నులు ఇంగిత మెజి/గించుచున్నవి. మగవాని 
జూచినచో దట్టుకొన లేదు. కనుకనే “వాని యిల్లాలు దొమ్మరవాని డోలు” అన్నాడు. డోలుకు 
దాపటి దెబ్బ, వలపటి దెబ్బ. ఇంట బతి బయట నుపపతి. 


జాలరి చేపలను బట్టి చంపును. వాని చెలి చేపల నేలును. ఇదెట్టు? చేపలు 
లోచనములకు దీప్తి నిచ్చు నాహారము. విటమిన్‌ ఏ. ప్రభావము నూహింపవలెను. 


పదునేడవ రాత్రి కథలో గుమ్మరి ముద్దుగుమ్మ కుచకుంభము లొక యుత్పలమాలతో 
బ్రత్యేకముగా వర్ణింపంబడెను. కుమ్మరి సుంత మృత్పిండము. గొని, యింతకుండ చేయుట 
యెట్టుండునో యూహకందునట్లు పరిణామ పేశలముగా వర్ణింపంబడెను. కుంభకారున కొక 
దున్నపోతుండెను. అది పోతరించి, ఉక్కు పోంతపోసినట్లుండెను. వాని భార్య “యింటి 
యెనుబోతున కంటె మదంబు హెచ్చి” తలవాకిలి కాంపురముగా నుండెను. నెర మాటలు - 
అర మాటలు మాటాడును. నెర మాటలు కలుపుగోలుతనముతో మాటాడు మాటలు 
కావచ్చును. అరమాట లనంగా నేమి? శకట రేఫమైనచో అజ = పేటికాదుల అంతర్భాగము. 
అపుడు మనసులో దాచుకొన్న మాటలగును. ఆ మాటల వెనుక నొక చిలిపితనము, దాని 
వెనుక నొక లెక్కచేయని పొగరుబోతుతనము నుండును. అవి యెట్టివో బాటసారితో 
ఘటకారనారి జరిపిన సంభాషణక్రమమున( జూపంుడెను. 


సీ. దప్పికిమ్మన మదిదప్పినదా? యను 
చెంబుదెమ్మనిన కుచంబె? యనును 
కూరంబెట్టుమనం జేకూరెనా? హితమను 
నన్న మడిగిన నధ్వాన్న మనును 

సున్న మిమ్మన్నం గూనున్న మేలను బోక 
వక్క లేవనిన గుర్వక్కె యనును 

నిప్పుని పలుకంగా నిప్పనికని యను 
నాకిమ్మనిన మసియాకె యనును 


తే. దేహ మలసె నటన్న సందేహమా య 
టంచు నిట్లివురేంగి యమ్మించుబోడి 
యతని మాటల కరమాట లాడుకొనుచు. 
గేరి నవ్విన... (5-70) 


ఈ క్రమము. జూచినచో, బాప మామెకుం జెవుడేమో యనిపించును. కాని చివర గేరి 
నవ్వుటచేం జెవుడు కాదని, కావలసి యన్యార్ధముం గల్పించి మాటాడుచున్నదని, 
అరమాటలు వికటోక్తు లని తేటపడుచున్నది. 


చమత్కార పద్య శిల్పము 


ఈ చమత్కార మధిక భాగము ఛందస్సంబంధియై భాసించును. ఈకవి యేమి? ప్రబంధ 
కవులందజఖు ఈ శిల్పమున కగ్రతాంబూల మిచ్చిన వారే. కని సమయక్థప్తసామగ్రి 
చేతంబట్టుకొని భావప్రపంచమున మేడమీంద మేడ యెన్ని మేడలైన( గట్టుదురు.” పద్యగత 
ప్రాసస్థాన మొక క్రీడా స్థానము. వెయ్యి యొయ్యారములు చూపింతురు. కందములు, 


క 


సీసములు, ఆంటవలందులు చేయి దిరిగిన కవిచేతిలో ఎన్ని సొంపులు వోవునో చెప్పలేము. 


ఇవిగాక, పద్యము పద్య మంతయు నేక సమాస ఘటితముగా నిర్మించుట, అచ్చ 
తెలుగులు గుది గ్రుచ్చుట, సర్వగురు, సర్వలఘు, ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, నిరోష్ట్య 
పద్యములు రచించుట, శ్లేష బంధ, గర్భ అనులోమ, విలోమ, పాదభ్రమక ప్రముఖ చిత్ర 
పద్యములు సాధించుట కొద్దిగనో గొప్పగనో చేసి తీరవలయుట యొక మర్యాద యయ్యెను. 
హంసవింశతి యందు ఆ మర్యాదకు లోటు లేదు. 


నారాయణకవి రామరాజ భూషణకవి వలె శ్లేషోక్తి వైచిత్రముం జూప యత్నించినాండు. 
కాని యితని కా త్రోవ సుగమము కాలేదు. కారణము తెల్లమే. రామరాజ భూషణుడు 
పిండికలవాండు. అతని చేతిలో సంస్కృత వాణి తడిపిన గోదుమ పిండివలె సాంగును. 
ఇతనికి. జేమకూర వేంకటకవి త్రోవ చక్కగాం బట్టువడినది. ఆ ముద్ర యితని కృతిలో 
సర్వత్ర బారసాంచి నగుమొగముతో బొడకట్టును. చతుర్థాశ్వాసము 74వ పద్యము, 
పంచమాశ్వాసము 277వ పద్యము చూడంగలరు. 


కందముల చిందులు 


తొడలందము కటిచందము 
నడుగుందమ్ముల బెడంగు లాస్యము రంగుల్‌ 
జడతళుకున్‌ మెడకులుకున్‌ 
నడబెళుకుం జూడ నా ఘనస్తని కమరున్‌ . (2-17) 


విరులా? నగవులు, నీలపు 
సరులా? కురు, లుబ్బు గబ్బి చన్నులు జాళ్వా 
గిరులా? యూరు లనంటుల 
సిరులా? యని జనులు మెచ్చం జెలువ చెలంగున్‌ . (4-71) 


ఆటవెలంది యొయ్యారములు 


వాలుమీలం బోలు వామాక్షి చూపులు 
సోము సాము గోము భామ మోము 
మంచు మించు సంచు నెంచు మై తులకించు 
మిన్ను చెన్ను. దన్ను సన్న నడుము. (3-69) 


మొగము నిండియుండు మోహంపు( గన్గవ 
యురము నిండియుండు నుబ్బుచనులు 
వీపు నిండియుండు వేనలి జొంపంబు 
దాని: బొగడ దరమె! మానవులకు. (4-77) 


ఇశ సీసాల విలాసాలకు గ్రంథమే చూడవలెను. 
“గోళ్లు రిక్కలజోళ్లు వ్రేళ్లు మావిచిగుళ్లు 
చెల్లు పొక్కిళ్లుల్లసిల్లు సుళ్లు” (2-224) 
ఇదొక లయ. 
4-55 సీసమున నిరువదియేడు నక్షత్రములు, పండ్రెండు రాసులు కూర్చంబడినవి. 


సంచారి భావములు ముప్పదిమూడు, సాత్త్విక భావములెనిమిది తడబడి తబ్బిబ్బయినవి. 
శబ్దముగూడ దెబ్బతిన్నది. వచనము వ్రాసియుండిన శుభ్రముగా నుండెడిది. 


గీర్వాణ భాషా క్లప్తి. 


అశీర్నమస్కియా సందర్భము లందు గీర్వాణభాష చొనిపి తెనుంగు పద్యము వ్రాయుట 
కద్దు. ఇతర సందర్భములందు. బ్రాయికముగా వ్రాయరు . వ్రాసినచో విశేషమున్న దన్నమాట. 


రెండవ రాత్రి కథలో- 


తే. ప్రాము జఠరాగ్నిచేం “గిం కరోమి” యనుచు 
నడరు వేదనచేం “గ్వ యాస్యామి” యనుచు 
విసయపు మూర్చచ “నాహతో౭స్మి యనుచు 
బలువరింపంగ సా(గె నబ్బక్క నక్క. (1-191) 


ఈ నక్క పంచతంత్ర కథలోని కరటక దమనక జంబుక సంతతికి జెందినదేమో! 
సంస్కృతము పలుకుచున్నదని నవ్వువచ్చును. ఈ శిల్పము నవ్వులాటకుం జేసిన శిల్పము 
కాదు. సద్ప్రాహ్మణుండు కాశికి బోయి తెచ్చిన లింగమును బ్రతిష్టించి తదర్ధము త్రవ్వించిన 
బావియొద్ద నక్క చావంబోవుచున్న దన్న భావ్యర్థసూచనము చేయుటకుం జేసిన శిల్పము. 
జీవుడు వేల్చునేల పొలిమేరలు చూచుచున్నాండు. నక్క యెక్కడ? నాకలోక మెక్కడ ? 
అను నానుడి యిక్కడం బట్టదు. స్థలమహిమకు విలువకట్టవలెను. 


పదునొకండవ రాత్రికథలో నొక పండితునిభార్య కణవునంబడి, యొకనాం డొక భిక్షువును 
గూడెను. ఆ భిక్షువు బ్రాహ్మణుండే కానీ, పొట్ట చించినను అక్షరము లేనివాండు. ఆకతాయి. 
రతి పారవశ్యమున బాపెత సంస్కృతము మాటాడును. అతడును మాటాడును. పండిత 
పత్ని కనుక ఆమె నాలుగు మాటలు కజచి యుండును. ఇతనికి దేశాటన లాభముచే 
అబ్బియుండును. వింతయేమి? ఆనవచ్చు, నిజమే, కాని, తనుం దామజచిన మైకమున 
నప్రయత్నముగా సంస్కృతభాష వెలువడునా? అని చూడవలెను. వీటి విటుల మనస్సులు 
మహానంద రసప్రవాహమున దేలుచు మర్త్యలో కావరణమును దాటి స్వర్గలో! కపు టంచున 
విహరించుచున్నవని చెప్పుట కవ్యభిప్రేత విషయము. ఆమాట వాచ్యముగా ననండు. 
సంస్కృత ప్రసంగముచే ధ్వనింపంజేయును. 


చ. “కురు సురతక్రియాం ప్రణయకోప మతిం త్యజ పూర్వసంగమం 
పరిచిను దేహి గాఢ భుజబంధన మంగజ శాస్తవాసనాం 
స్మర, రదఖండనం ఘటయ, మామవ మారశరా, నఖక్షతం 
విరచయ” యంచుం బల్మజును వేడ్క వచింతురు జారదంపతుల్‌. (3-161) 


కల్పనా చమత్కారము 


దుర్గములను పరంగులు పిరంగులతో భేదించు కాలము వచ్చినది. అపుడు కవి యిట్లు 
వ్రాయును. 


చ. పొలుపగు మావి లేంజిగురు పొందిక పొంత పిరంగిలోన నె 
క్కొలిపిన పుపష్పగుచ్చమను గుండు పరాగపు మందు నించి, వె 
గ్గలవుం బరాక్రమాగ్నింగొని కంతుండనేటి పరంగి భామ గు 
బ్బలనెడు దుర్గముల్‌ పగులువాటి గుభుల్లున నేసి యార్చినన్‌ . (1-230) 


ఆ కాలమున దొంగలు నిలువు దోపిడి (చీరలతో గూడ) చేసెడివారు. ఈ కల్పన 
మనోహరము. 


తే. కలయం గొమ్మలతో గూడి కాననముస 


నుండు విటపుల ననిలచోరుండు పట్టు 
కొని దళాంబరములు దోచుకొనియె ననంగం 
బండుటాకులు గాడ్పులు పర్వ రాలె. (5-223) 


కొమ్మలతో గూడిన విటపులు శాఖలలో గూడిన వృక్షములు: స్త్రీలతో గూడిన (విట + ప) 
జార ప్రభువులు. 


తే. తనయుండగు రాజు ఘనమార్గమునను రాంగం 
గోట యా త్రోవ నరికట్టుకొన్న సుద్ది 
విని, జలధి దాని చుట్టును పనన 
నా రసాతల నిమ్న ఖేయంబు ధనరు. (5-7) 


కోట వెలుపలి అగడ్త చాలంబెద్దది, చాల లోతైనది. అయినచో సముద్రమా? సముద్రమే! 
ఇక్కడ కెందుకు వచ్చినది? కోట మీంది కోపముతో వచ్చినది. కోటమీందం గోపమెందుకు? 
సముద్రము కన్నకొడుకైన చంద్రుడు గగనమార్గమున రాంగాం గోట అడ్డగించినదంట. 
అందుచేత ససైన్యముగాః బోరుకు వచ్చినదంట సముద్రము. ఈ యుత్సేక్ష యపూర్వము. 


కుమ్మరి తొయ్యలి పొక్కిలి పాముల బుట్ట. నూగారు నల్ల త్రాచు. దాని నాడించువా(డు 
మన్మథుండు, ఈ యాట చూడుడు. 


ఉ. పంచశరాహి తుండికుండు భామిని పొక్కిలిపెట్టెలో, నందా 
నుంచిన కాలసర్పము సమున్నతి నాడంగ ఠేవమీ బు 
స్సంచు ఫణాగ్రమెత్తి యలరారెడు బాడ్సు న రోమరాజి య 
భ్యంచితలీల మించి మది హర్షముం జేయు జనాళికెప్పుడున్‌. (5-19) 


గొ ల్లపిల్ల నూగారు వర్ణించిన వైఖరి యింతకంటెం జారువుగా నున్నది. 


తే. కొమిరె పొక్కిలి బంగారు కుందియందు 
రతియు శృంగారమను ధాన్వూరాశి నించి 
దంచనిడినట్టి రోకలి సంచు మిటి 
రోమరాజి దనర్చు నారూఢిగాంగ. (2-100) 


పొక్కిలి వడ్లు దంచుకొనెడు నేలరోలు. నూంగారు నల్లని చేవ రోకలి. ఇట్టి ముచ్చటలు 
కొల్లలు. 


సుదతీ రతిక్షుభిత స్థితి అతిశయోక్తిలేక, స్వభావోక్తిమధురముగా నున్నది. 


సీ. చిఖుచెమ్నటలతోడ బెరసిన ఫాలమ్ము 
కసవంటి వీడిన కప్పుకొప్పు 
కడు రక్తిమము గల్లు గండస్థలంబులు 
వెనుకకు దిగజాజీ వ్రేలు సరులు 
పులకలు నిండారం బొడమిన దేహంబు 
ధూళిధూసరితమై దొరయు వీంపు 
మందస్పితంబగు మధురాధరంబును 
మంద ఎక్షణ నమ్ర మస్తకంబు 


తే. తడయటడ వడంకుచుండెడు తలిరుదొడలు 
వదలిన బిగించి సడలించు వలువదనరం 
దిరిగి చూచుచు. దనయింటి తెరువుంబట్టి 


గొల్ల ప్రాయంపుం జిల్కలకొల్కి చనియె. (2-108) 
లోకజ్జత 


నారాయణకవి నవీనుండు. కవిత్వము నేర్చిన కరణము బిడ్డ. గ్రంథములను జదివి 
నేర్చికొన్న విషయ పరిజ్ఞానము వేయు. లోకమును బొదివి కూర్చికోన్న విషయ పరిజ్ఞానము 
వేయు. మొదటిది చాలమందికి సంగతము కావచ్చు. రెండవది దుర్లభము. ఈ కవి లోకజ్జతా 
విశేషముసకు ఈ ప్రబంధము పంట పొలము. 


పదునేనవ రాత్రి కథలో గాపవుటిల్లు వర్ణించెను. గొడ్డు గోదము, గింజ గిట్ర గల సంపన్న 
గృహస్థుని యింటి పోడిమి కనుల గట్టినట్టు వర్ణించెను. 


ధాన్యముల రకములు చెప్పెను. వడ్ల రకములు చెప్పెను. ఎత్తుగీతిగాక 24 పెద్ద 
పాదముల సీసమాలిక వడ్ల పేరులు చెప్పుటకే సరిపోయినది. కూరగాయలు, కూరాకులు, 
పండ్లు, ఊరుగాయలు, వీనికి వేర్వేణు సీసములు. “రామ గుమ్మడి, యోబరాజు గుమ్మడి, 
చార గుమ్మడి, బూడిద గుమ్మడులును” అని చతుర్విధ కూష్మాండ భేదములు చెప్పెను. 
దూరదేశమేంగు విష్ణుదాసుండు తనవెంట గావళ్లలో, గొంపోయిన తిండ్లు చిజుతిండ్లు 
అలనాంటి తెలుగువారి భోక్షృత్వమును, గవి విశేషజ్ఞత్వమును బ్ర బ్రకటించును. 


బోగమువారి యింటిని జూపెట్టుకొనియుండు అనుజివు లెందఖజుందురో, వారి నందటిీని 
సంతుష్టులజేయవలసిన కష్టము. విటుల కెంత యున్నదో చక్కగా వ్రాసెను. ఒక విటుండు- 


సీ. పంచాంగమయ్యకు బాగ సమర్పించు 
నట్టువకానికిం బెట్టు మురువు 
భరతంపు టొ జ్జకు బచ్చడం బొగింగప్పుం 
బొగడు బట్టుకుం జేర్చు( బోగుజోడు 
కథ చెప్పు భూసురాగ్రణికి దోవతొసంగు 
ననువుకానికి బత్తె మెనయ నడుపు 
బూల్లట్టు సాతానిబోటి కుంగర మిచ్చు 
గందొడీవానికి విందు సేయుం 


తే. జతురికకు( జీర దూతికి సందిబొందె 
కడెము పరిచారికకు సారికకును రవిక 
తాపికకు సొమ్ము వేశ్వమాతకును గాన్క 
లిచ్చి చెప్పించు రతిసేన కెచ్చుతమిని. (5-134) 


వీరుగాక గుండండు అడిబండండను రౌడిలున్నారు. లండి, గుమ్మెతకా(డు, భృత్యుండు, 
ఆండంగివాండు తరువాతి పద్యమునం జెప్పంబడిరి. ఇంత బలగముతో వేశ్యానిలయము 
కలకల లాడుచుండునంట. 


ఎద్దు, గుట్టిము, తమపాట్లు దున్నపోతుతో జెప్పికొనును. 


సీ. తలయేరు బెట్టి బీడులు దున్ని పడగొట్టి . 
కాలు చిక్కిన బండ్లంగట్టి మొత్తి 
పొలముకాండ్లకుం బంచి తలదిమ్ము బట్టించి 
పట్టుడు కవిలెలం బదను జెజీచి 
పాపనమ్ములం జిక్కుపజిచియు రెండేసి 
గొర్లకాడి యమర్చి గొట్టుచేసి 


బలుగుంటకల చేనుపాయుచో సాగని 
తావుల సెలకోలం దాశ మొత్తి 


తే. గానుగలం ద్రిప్పి సరువళ గలచి బంతి 
దుడ్డు బరువెత్తి యెకరింత దోలి యొడలు 
గల్లిపడి రెండు దుక్కులు వెళ్ల దున్ని 
యజ్ఞుగడిగి పొందోల విట్టితిం జుమ్మి! (5-35) 


రైతు దాని రక్తమాంసములు పిండి యెండించి, అఖ్జుగడిగి వదలెను. ఇంక దాని చావు 
దానిది. 


సీ. ప్రేమ నెదుర్కోలు పెండ్లివారల కిచ్చి 
తెవులైన వారి కద్దెలకు' నొసగి 
మేయంబోయిన చోట మెడవెండ్రుకలు బట్టి 
యాకతాయులును వాహ్యాళి దోలి 

సారె గృహప్రవేశమువారి నెక్కించి 
సంతసారెకులందు స్వారి వెడలి 

పల్లె పట్రల నుండి బర్వువేసుక వచ్చి 
వలసల చే కంట్లముల ఘటించి 


తే, తీరకున్నట్టి కష్ట సంసారమునకు( 
గసవు కట్టెల లద్దుల గాసి పజచి 
లావు సత్తువ చెడంగొ ట్టి లాడెపోవం 
జేసి తోలిన నిటకు విచ్చెసినాండ. (5-40) 


వృషభఘాటకముల కంటె సైరిభమే ధన్యజీవి. దానియొడయండు కుంభకారుండు వచ్చి, 

“లంపులమారిదాన! నిను లాచుక మాదిగవాండు గోయి” (5-66) అని తిట్టుచుం దోలికొని 

పోవును. తిట్టిన నేమి! కోయందగినంత కండ దానిమేన నున్నది. సరిగా “బశువుల నట్టే 
తిట్టుదురు. లోకజ్జుడైన కవి వాని నెజి;గి యుండును. 


దారిద్రదోషమెట్టిదో యొక సీసమునం జెప్పినాడు (2-150). అది “శశిముఖీ దృక్పాత 
సంరోధి జంబీర ఫలరసం” బంట. దరిద్రుని. జూచినచో ముద్దియలకుం గన్నులలో 
నిమ్మపులును పిండినట్టుండునేమో! ఎంత మంట! 


పర్యాయ పదములు పట్టిగట్టి మ సిద్ధహస్తుండగు ఈ కవి కూర్చు 1. 
“దాక్షిణ్య మ్రనురక్తి దయో (2- -42) 2 . “సొగను మిటారంబు స్తాంపు నొయ్యారంబు” 
(5-86) సీసములందు; 3. “ఆకతాయి. బికారి” (5-113) సీసమాలిక యందుం 
జూడనగును. 


విష్ణుదాసుండు ఖరీదు చేసి తెచ్చిన విదేశసామగ్రి పట్టిక గ్రంథాంతమునః గలదు. పతి 
సహచరుండు వచ్చి, “మదవేదండ లసద్దమనతో సుధారసధారా పాండిత్య మండితోక్తులం 
బండితమండలికిం జెవుల పండువుగాగన్‌” (5-346) చెప్పెను. ఆపట్టిక ఆమె కొజకుం 
గాదు. మనకొజకు. ఆ పట్టు చూడుండు. 


శ్రీరామభక్తుల యింట బుట్టి, కృత్యారంభమునం బ్రహ్లాద రుక్మాంగదాది భాగవతుల 
స్మరించి; కృతి రామాంకితము స్‌ నారాయణ 'నామధేయుం డగు నికవి 


పదునాటివరాత్రికథలో బుణ్యక్షేత్రములను మహానదులను సరస్సులను బుష్కరిణులను 
దీర్ణములను 108 తిరుపతులను అమ్మవార్లను దర్శించి సేవించి దానధర్మములు కావించి 
తరించి వట్టి చేతులతో దిరిగివచ్చు పోలిసెట్టి కొడుకు హిరణ్యకుండ్డు (బంగారు సెట్టి) 
వానకు దడీసి, తలదాయుకొన( బోయి, బెస్త చెలియతో “వివాహ హీనుండన్‌”, “ఆలికే 
నంగలార్చుచు నన్యసతులంజూచి గ్రుక్కిళ్లు మ్రి మ్రింగుచు సుఖములేని కతన యాత్ర జరించెడి 
కతయె కాని, మనసు సంభోగవాంఛల మరగి తిరుగు” (4-229) అని పలుకులాగునం 
గథతీర్చుట, అంగరసము అంగిరసమును మ్రింగివేయకుండ జాగరూకత వహించుటయే 
యని సమాధానపడుద మన్నను, 'భక్తుం డీపని చేయవచ్చునా” యను బాధయే 
మిగులుచున్నది. 


ఇరువదవరాత్రి కథ వింతకథ. మంత్రి కుమారుండు స్తీ విముఖుండు. “ఆండు రూపములు 
వ్రాసిన యింటను నిల్తురే బుధుల్‌?” అనువాడు. మాజీ తన తల్లియొడిలో నెట్టు పెరిగి 
పెద్దవాః డయ్యెనో! "పెండ్లి యొల్ల ననువాని నొప్పించి, సప లిద్దరు పెండ్డముల 
నంటంగట్టినారు. అతండు "వారిని 'జంటి కంబపు మేడలో బెట్టినాడు కనుక లో లోపల 
సొరంగములు త్రవ్వుకొనిపోయి, జింకాడుటకు వీలులేదు. ఆకసమున నెగిరి పోవుటకు 
స్రీలకు టెక్కలు లేవు కదా! టెక్కలు లేకున్నను వారు గగనయానము చేసిరి. మగని 
కంటబడి, వానికి మసిబూసి తప్పించుకొనిరి? ఈ కథ తక్కిన కథల వంటి సాధారణ కథ 
కాదు; స్వాభావిక కథ కాదు. దీనిని వానితో జోడింపకుండిన బాగుండెడిది. పింగళి సూరన్న 
విద్యమీంది మక్కువ మనసును బీకుటచే మన కవి యీ కథ కల్పించి యుండును. 


ఛందో వ్యాకరణ స్థాలిత్యములు 


దక్షిణాంధ్రదేశమున యక్షగాన సాహిత్య నికుంజములు తీవలుసాంగి దేశీయ సంస్కృతి 
సంప్రదాయ సౌరభములు గుబాళించు కాలమున బుట్టిన ప్రబంధములలో ఆ వాసన 
పుంజుకొన్నది. పద్యమున గొన్ని మెత్తనిమాటలు పొదుగుట, పాటవలె నడిపింపంజూచుట, 
ఛందోవ్యాకరణ నియమాదుల అంత గణింపకుండుట అప్పుడే మొదలైనది. రచన 
మాధుర్య గుణ ప్రధానము గనుక రసికులను ముగ్గులను జేయును. తేనె మాక్షీకమే యైనను 
సేవ్యము కదా! 


దక్షిణ శృంగార ప్రబంధముల క్రేవకు జెందినదే హంసవింశతి. 
యతి భంగములు 
తే, ఉగ్ర భీమాది నామధేయ ప్రసిద్ధ. (1-168) 


ఇది ముక్తపద గ్రస్త స్త పద్యము. ఇక్కడ యతి పోయినది. శృంగార కావ్య గ్ర గ్రంథమండలివారి 
ప్రతిలో- “ఉగ్ర ఛీమాది నామధేయోత్రసిద్ధ” అను పాఠము కనబడును. యతిని 
సమర్థించుటకుం జేసిన దిద్దుబాటు కాంబోల లు. 


తే, దర్శనోత్సాహి పతిచపేట ప్రదాయి (2-52)- యతిభంగము. మద్దులపల్లివారు “పతి 
దోహద ప్రదాయి’ అని దిద్దిరి. 


తథ దధలకు, టఠడఢలు సబిందుకములు చెల్లును. నిర్చిందుకములు చెల్లవు. ఇక్కడ 
“దర్శనిమునకు “డర్శని మను రూపముగూడ నున్నచో జెల్లింపవచ్చు-దక్కు, డక్కు, దగ్గజ, 
డగ్గర వలె. “తకు ఢి యతి కల్పించిన వారును ఒక రిద్దయిన్నారు. అది సరికాదు. 


తే. జంగమార్చనలకు బాలదాస భోజనములకు (5-14) - యతి భంగము. 
4-36, 37 పద్యములందును యతి సడలినది. 


సి. వైకుంఠ కేశవ వాసుదేవ పతంజ 
లి విరజ ధన్వంతరి కురుభోగ. (4-209) 


అ-ర లకు యతి 
ప్రాస భంగములు 


ఉ. చూచినయంతలో మరుండు చొక్కపుం గప్రపుటాల పుంతలన్‌ 
లే చివురాకు...(2-81) 
లేంత + చిగురాకు = లే(జివురాకు అయి, ప్రాస చెడును. 


క. ఆతనికి విశాల యనం 
గాం దరుణి యొకర్తు దనరు గమ్మవిరి లకో 
రీ తురక రౌతు లాయము 
లో దేజీరతనమనుచు లోకులు వొగడన్‌. (3-190) 


2,4 చరణములం బ్రాస విపర్యాసము. 


క. నీవైతె జాణ వౌదువు 
కావోలున్‌-- (3-226) 


కాబోలును కావోలు చేయరాదు. ద్రుతబాధ తప్పదు. ఇట్టి యతిప్రాస భంగము 
అక్కడక్కడ గోచరించును. 


తే. పరమ స్వోచ్చాంశ లగ్నముల్‌ పదిల పజచి. (3-56) 
ఇట్టి గణభంగములును గోచరించును, 
సంధి విశేషములు. 
ఎవని మేధంబురుడ్భవ (మేధ + అంబు) 1-15 
అని దీవిం చక్షతపు 1-48 
మహి మెట్టిదియో 1-96 
నిల్పి ననంటి పండ్లనె (నిల్పినన్‌ + అనంటి 2-70 
వరములు దంపతుల్‌ వడ యవారిగ (వడయ + అవారిగ) 2-85 
మహావీర్లకు 2-91 
నెలం తదిగాక 2-128 
విడివడున్న కంతు మదదంతి 2-148 
ఆ వాచా లిరుమాళ్ల 3-30 
బో టొప్పగున్‌ (బోటి + ఒప్పగున్‌ ) 3-70 
పోక ము డూడిపో 3-219 
ఆయుధోపజి వటకు 4-143 


న 


సంపద లల రల కాపవువధూటి 4-162 
మహాసర సభ్రసరసి (మహాసరసి + అభ్రసరసి) 4-208 
తలద్రి ప్పెనుబోతనియె (5-36) 
ఆ జవరాలు దా ల్పొగిన్‌ (దాల్చి + ఒగిన్‌ (5-84) 

చ. “ఖరకరుం డస్తమించుదనుకా నొకరీతి” 


(దనుకన్‌ + ఒకరీతి) ద్రుతముపై నచ్చునకు సంశ్లేషము గూర్చిన నొక విధముగ 
నుండెడిది. ఇతడు కావలసియే కాకు దీర్షమిచ్చినాండు. వైజయంతీ విలాసమున సారంగు 
తమ్మయ ప్రయోగ మిట్లే యున్నది. 


సీ. “నే నిద్రబోవు దాకా నిద్ర బోవదు” (వైజ. 2-126) 


ఇవి వ్యావహారిక సంధులు. వీనిని. దప్పు అని చెప్పుటయే తప్పు. చెవి కింపుగా 
నున్నవా? లేవా? అన్నదే విచారము. ఎబ్బెట్టుగా నున్నచో దప్పులే. 


“శుభవాటి అను సుందరిని వర్ణించునపుడు “టి ల కొజకు ఏదారిం ద్రిక్కినాడో 
చూడుండు - గడుసరి. 


తే. అతని వధూటి శుకఘోటి నలరు మేటి 
యొడయం డేలేటి సీమాటి యొజపు గోటి 
కొన నెగయ మీటి యిదియేటి కులుకనేటి 
బోటి కెదిరేటి శుభవాటి నీటు మెజియు. (2-185) 


తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన్న, *నుయిదాటే వానికిన్‌, “గుడి మ్రింగే వానికిన్‌' 
అను ప్రయోగములు చేసిరి, ధూర్జటి శైవకవుల త్రోవ ద్రొక్కి మణీ స్వతంత్రించి, 
'చేసిందేటిది', క్రీడించుకి (క్రీడి + ఇంచుక) వంటి సంధులును దిర్పెను. పుచ్చుకొనుటకు 
“పుచ్చుకో రూపమిచ్చెను. హంసవింశతి కవి తృతీయా విభక్తి ప్రత్యయ మగు “తో 
హ్రస్వాంతముగాం గూడ వాడెను. “ఉపనాయకులతొ” రతికేళి (5-312) ఈ పద్దతి 
కందార్థములలో దరువులలో గోచరించును. “మా నెజిజాణవు” (4-104) (మహా + 
నెజిజాణ) వ్యావహారిక ప్రయోగము. “వలపు రేఖాతిశయ వైభవము” (1-78) 
ప్రాఢతనము (1-235) ఓ మగరాజ (1-107) అపసిరి (1-126) సర్వబంధకత్తెర 
(1-206) ఏక తాళాటతాళాదులు (5-122) బహువెలల్‌వెట్టి {5-353) వంటి వైరి 
సమాసములు నిశ్శంకముగా వాడణడెను.  వ్యతిరేకక్త్వార్థకములు ద్రుతాంతములు 
గావించెను. కమండలంబు (5-12) (కమండలువు) ధృవము (ధ్రువము) (5-122) వంటి 
శబ్దవికారములు, పరోపకారిణి భాగ్యశాలిని అనుటకు “పరోపకారిరా యిక్కలకంఠకంఠి (1- 
237) “పరమ భాగీరథివి మహాభాగ్యశాలి వనుచు దీవించి” (3-138) వంటి పుంలింగ 
రూపములు రచింపణుడెను. 18వ రాత్రి కథలో వొకనారికి “విహారి” యను నామకరణము 
చేసెను. 


సంభాషణ ధోరణి 


తే. పంటితో నీళ్లుపట్టుక యింటిలోకి( 
బోయి, “'యేడుంటి వీసరి ప్రొద్దుదనుక?” (4-235) 


మగని గద్దించి బెస్తబిత్తరి ప్రశ్నించు సందర్భమిది. ఇంటిలోకి, ఇంట్లో కి ఏడుంటివి? 


యాడికి పొయ్యుంటివి? ఇవి కవి ప్రాంతీయపు మాటలు. 


“పోతు వెడలి పొయ్యోని, వాకిలివేయు మనుచు మగనితో గుమ్మరి యెమ్మెలాడి 
పలుకును. (5-78) 


“అరుగ్గుమింద కూచోబెట్టినావు. బిడ్డ కిందపడీని అనుట కలదుకదా! వీనివి? దక్కువ 
తరగతి స్తీలు మాటాడుమాట లనరాదు. ఎక్కువ తరగతి సుదతియు- “చేనంట, అమ్మ! 
నొప్పిని యనును" (రాధికాసాంత్వనము. 1-124) 


గ్రంథ పరిస్థితి 


1964 సం.న వావిళ్ళవారు హంసవింశతి కొక నూతనరూప మిప్పించిరి. కీ. శే. 
మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు మిక్కిలి శ్రమించి పరిశోధించి, చాలంబద్యములకు 
నర్ధ తాత్సర్యాదులుగూడా వ్రాసిరీ. అరాన్వయ నియమాదులు పొసగని పద్యములను 
దిద్దీతీర్చి పొసంగించిరి. అభేద్యములుగానున్న పద్యము లను దొలంగించి, తద్రచనయకాం 
బూరించి యలంకరించిరి. జఒట్టుమొత్తముమీందం జాల గొప్పవసిబేసిరి. కనుక, 
“మణాౌవజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తీ మే గతికి అని నేను సంబరపడి కనులు మూసికొని 
వావిళ్లవారి క్రొత్తప్రతి ననుసరింపం జూచితిని. కాని, “గోషుపేషు” శబ్దము నాకనులు 
తెజిపీంచినది. 'పూర్వముద్రణమున “సంపఃంగివిరి.... పాగ, శిరిషపు గోషుపేషు” (4-86} 
కలవు, నూత్న ముద్రణమున “పాగికడ “పాయపోసులు” చేరినవి. పాయపొసులు = 
ముచ్చెలు. “గోషుపేషు తొలగించి వినినింజేర్పిరి. మన నిఘంటువులలో '“గొషుపేషు 
కనబడదు. బ్రౌన్‌దొరగారు అరబ్బీ హిందుస్తానీ పదముల పట్టికలో దీనియర్థము వివరించిరి. 
“గోష్టుపేషు=పాగామీంద సొగసుగా కట్టుకోబడ్డ వస్తము.” దవతు, హొశారు, సుపాణి 
శబ్దములు కవి ప్రయుక్తములే. అయినను నిట్ట్‌వి తోలంగింపం బడినవి. పంచమాశ్వాసము 
నందలి 285 వ పద్యమున “తోడుబోతుల రవంబు” “సివంబు”గా మార్చబడినది, 
తోడుబోతులనగా సహచరులని శాస్త్రిగారు తలయిరి. కాదు. మాంత్రికులు, సాహిత్య 
అకాడెమి ప్రకటించిన “పదబంధ పౌరిజాతము”న తోడుబోతు చేయు= =మంత్రాలద్వారా 
ఎదుటివారికి కీడు గలిగించు ఆభిచారికక్రియ చేయు అని యున్నది. ఇది 
రాయలసీమవాడుక అనియు నున్నది. ఇంకొకటి మాత్రము చూపింతును. 


క. పన్నీట జలక మొనరిచి 
కన్నురి రానున్న మిన్నగన్నన్నకు మున్‌ 
మున్నాసంగి సన్నబియ్యపు 
టన్నము మితభుక్తిచేసి యమితోత్సుకుండై . 


పూర్వప్రతి. (5-139) 


క. పన్నీట జలక మొనరిచి 
కన్నెణీ సిరియన్నుమిన్న గన్నన్నకు 


నూత్నప్రతి. (5-139) 


శాస్త్రిగారు కన్నెణీ=కంటికాహాదకరమైన సౌందర్యముగల, సిరియన్ను మిన్న గన్నన్న = 
మన్మకుండ అని వివరించిరి. అది. కన్నురికాదు, కన్నెణి కాదు. కన్నర (అ). ఈ కవి 
తాతగారు '“కన్నర' శబ్దమును “వెత అను నర్ధ్థమునం బ్రయోగించిరి. (రామాభ్యుదయము. 
2-41). ప్రస్తుత పద్యమున “వెత” కేమి ప్రసక్తియో సందర్భము చూడవలెను. వల్లపుండను 
వాండు రతిసేనయను వేశ్యను గూడుటకుం దహతహ హపడుచున్నాండు. స్నానముచేసీ, “కన్నర 
రానున్న మిన్ను గన్నన్నకు” = చంద్రునకు నివేదించి, సన్నబియ్యపుటన్నము 


భుజించినాండు. విటులకు జంద్రోదయము 'కన్నరి - పీడ. ఇక్కడ మన్మథప్రసక్తికిం దావు 
లేదు. కనుక, రానున్నవాడు మిన్నుగన్నయ్యయే, చంద్రుడే. “కన్నర రా నున్న 
మిన్నుగన్నయ్య” అను పాఠము సరియైనదని నాతలంపు. 


చమత్కార కవిత్వప్రియులగు శాస్త్రిగారు హంసవింశతి కృతి నభిమానించి, 
నిండుమనస్సుతో నోర్చుతో సరిచేసి ప్రకటించిరి. వారి కృషి నిస్సంశయముగా జాల దొడ్డది. 
నేడు నాకుం జాల నక్కజకువచ్చినది. 


దొరకినంతవజికు దొరగారి పాఠములను బట్టికొని నడచితిని, 150 ఏండ్ల క్రితము 
దొరగారి పండితులకు. గొజుకుడు వడని పద్యములు, పదములు, మద్రాసు, బందరు గ్రంథ 
ప్రకాశకుల పరిష్కర్తలకు. గొజుకుడు వడని పద్యములు, పదములు మిగిలినవి-నేంటికిని 
మిగిలియే యున్నవి. అట్టివానిని సవరించు పనికి: బూనుకొన లేదు, ఇప్పటి కింతమాత్రము 
చేయంగలిగితిని. తప్పులున్న మన్నింవ వేండుచున్నాను. 


నాకీ అవకాశము కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమి సారథి శ్రీ దేవులపల్లి 
రామానుజరావుగారికి, రథి డా॥ బెజవాడ గోపాలరెడ్డిగారికిం గృతజ్ఞతాభివందనము 
అర్చ్పించుచున్నాను. 


- సి, వి. సుబ్బన్న శతావధాని 


య 0, 


అయ్యలరాజు నారాయణామాత్యకవి. 


“నిందతునందతు వా సన్నసూయు రనసూయు రత్ర కింతేన, 
య తృన్మాననగమనా యైవేదం మమ తు పాథేయమ్‌” 


ప్రాచినకవి. 


స యనునీపద్యకావ్యమును రచించిన యీమహాకవి యాణజువేలనియోగి 
బ్రాహ్మణుడు. కౌండిన్య సగోత్రుండు, సూరనార్యునకుం బుత్తుడు. ఈయన తల్లి కొండమాంబ. 
ఇంటిపే న స . ఇక్కవి స్వవిషయము నిట్లు చేప్పుకొన్నాడు. 


“వ. వెండియు నఖండతేజఃకాండమార్తాండమండల ప్రచండుండును, 
నిజవితరణాకర్ణ నకృశీభూత పారావారపున రభ్యుదయకారణానూనదానధారాప్రవాహసంజాతమహ 
నిస్తులప్రశస్తసద్దుణరత్నాకరుండును, .......... నారాయణామాత్య దేవేంద్రుండు కొండొక 
శుభవాసరంబున నత్యంత సంతోషితాంతఃకరుణుండై” అని 


దీనింబట్టి చూడం గవులకు నైజమగు దరిద్రము తన్ను బాధింపం జాలకుండ(గా 
ధనసంపన్నుండై గొప్పదాతయై యున్నట్టు పొడకట్టుచున్నది. తన్నొకరు పురికొల్పం గాం 
గవిత్వమున కారంభించినట్టుగూడ నీతండు చెప్పుకొనకపోవుటంజూడం బైవిషయము 
స్థిరపడుచున్నది. ఇష్టదైవమగు శ్రీరామముర్తి స్వవ్నమున సాక్షాత్కరించి నట్టు, 
గ్రంథమొనర్పం బురికొలిపినట్లు గూడం జెప్పుకొనలేదు. కారణమేమో. 
ఆశ్వాసాంత్యగద్యమునందు 


“నిస్సహాయకవితానిర్మాణచాతుర్యనిస్తంద్ర, 
శ్రీరామనామపారాయణ నారాయణామాత్య ప్రణీతము. 


అని చెప్పుకొనుటంబట్టి _పరికింపంగా గ్రంథమును జెప్పి యితరులకుంజూపి 
వారిసంస్కరణముల నంగీకరించుకవి కాడనియు( బండితకవియనియు, 
శ్రీరామభక్తుండనియు స్పష్టము గాక మానదు. మణీయు భగవద్భక్తాగ్రగణ్యులనం 
బ్రఖ్యాతివహించి నప్రహ్లాదాదీపరమభాగవతుల నిష్టదేవతాస్తుతిలో  జేర్చుటంజూడ 
నీమహాకవి భక్తడనుమాట దృఢపడకపోదు. ఈమహాకవి యీగ్రంథమున నింతకుముందు 


దానుం గ్రంథముల నొనరించినట్లు చెప్పుకొన కుండుటం జూడ నిదియే ప్రథమగ్రంథమని 
తేట పడుచున్నది. 


ఆంజనేయశతకము తొలుత రచించి తరువాత హంసవింశతి నొనరించి యాపిదప 
దశావతారకథాసంగ్రహమును రచించినట్లు కొందజు వ్రాసియున్నారు. కాని ఆంజనేయ 
శతకవిషయమిందు వ్రాసియుండక పోవుటచే నిర్ధారణముచేయ ఎలులేదు. ఒకప్పు డది 
శతకమైనందున నీస్వల్బవిషయము నేల చెప్పు కొనవలయు నని యూరక విడిచియున్న 
నుండవచ్చును. దశావతారకథాసంగ్రహము నాచేత బడలేదు కాన నావిషయమును నేను 
జర్చింప(జాలకున్నా(డను. 


ఇంక నీత డేగ్రామమునం గాపురముండెనో యనువిషయము చర్చింపందగిన దైయున్నది. 
అయ్యలరాజురామభద్రమహాకవి ఒంటిమెట్ట యనంబడు నేకశిలానగర వాసియనుట 
సర్వజనాంగీకృత మగువిషయము. రామాభ్యుదయము _ రామభద్రవిరచితముగదా. 
అయ్యలరాజు, భాస్కరకవి యాయిరువురును రెట్టమతమును రచించినమహాకవులు. వీరు 
కర్నూలు మండలములోని యెజ్జపాలెమునకు బాలకు. డయి, యహోబలక్షేత్రమునకు 
ధర్మకర్త యయిన వేంకటరాజునకు రెట్టమతగ్రంథము నంకితముచేసియన్నారు. కనుక 
వీరిరువురును గర్నూలుమండలములో నివసించువారే యనుట న్నష్టము. 
రాజాశ్రయమునకై యితరమండలములలోనున్నవారు రాంగూడదా యన్నం బైవెంకటరాజు 
పాళెగాండే కాని గొప్పరాజ్యము కలవాండు కాండు. అట్టివానినాశ్రయించుట కెంతయో 
దూరమునుండి కవులు చనుదెంచి రన్నమాట విశ్వాసపాత్రము గాదు; ఆప్రాంతముల 
నివసించువారికి వారియందు విశ్వాసము గల్లియుండును గాన వారాశ్రయించియుండుట 
స్వభావము. కాంబట్టి పైయిద్దరును గర్నూలుమండలవాసులో లేక యాచెంతనున్న 
కడపమండలవాసులో యై యుందురు. కడపమండలమున కహోదిలము మిగుల 
సమీపము. 


ఈనారాయణకవి హంసవింశతిలో బూర్వకవిస్తుతింజేయుచు 


“ఆ. ఆయ్యలరాజు తిప్పసచివాగ్రణిం బర్వతరాజు రామభ 
ద్రయ్యను భాస్కరాగ్రణిం బ్రధానవరుండగుకొండధీరునిం 
జయ్యనం దిమ్మయప్రభుని సత్కవితారచనాఢ్యులైనమా 
యయ్యలరాజువంశజుల నాదికవింద్రుల సన్నుతించెదన్‌.” 


అని చెప్పుకొన్నాడు. దీనిం బరికించి చూడ(గాం దమపూర్వులు మహాకవులైనట్లును 
దానావంశసంభూతు(డననియు, నయ్యలరాజు వారికుటుంబము  విద్వత్కవికుటుంబ 
మనియు+ జెప్పుకొన్నట్లు స్పష్టము. ఇందతిశయోక్తి యెంతమాత్రములేదు. పయిపద్యమున( 
బేర్కొనంబడిన రామభద్రాదికవులు కడప కర్నూలు మండలములోని వారయిసట్లు 
స్పష్టమైనందున నీతండుగూడ నీప్రాంతముల నివసించినవాండే యని తోపక మానదు. 
ఇతని దీగ్రామ మని నిశ్చయింపం దగినయాధారము లీ గ్రంథమున లేవు. ఊహ లెవరి 
కెట్టుతోచునో యట్లు నిర్ధారణము చేయునవకాశ మిందువలనం గలగుచున్నది. ఇటీవల 
నాకు దెలియవచ్చిన విషయ మేమనంగా ఈనారాయణకవి కడప మండలములోని 
పుల్లంపేట తాలూకాలోనున్న పొత్తపియనుగ్రామములోనివా డని, దానికిం దగినన్ని 
సాధనములు దొరకినంగాని “ఇదమిత్ణ' మ్మని సిద్ధాంతము సేయంజాల కున్నాను. 


కొందు నారాయణకవి నెల్లూరుమండలములోని గోరుగుంతలపా డనుగ్రామముస 
నుండినవాండనియుం గావున తనయొక్కయు తన మేనమామయొక్కయు గ్రామములకు 
జెంతనున్న కంభము, మార్కాపురము మొదలగు గ్రామముల పేరులు చెప్పె ననియు వ్రాసిరి. 
ఆమాట విశ్వాసపాత్రముమాత్రము గాదు. 


హంసవింశతి పంచమాశ్వాసములో గ్రామములపట్టికలో “రాయదుర్గము, గుత్తి, 
రాయవేలూ, రానుగొంది, మాహురి, కాశి, గోలకొండ,...” అని ప్రారంభించి కలగూరగంపగా 
నామములు  చెప్పుబడియున్నందున దత్తమండలవాసియే యని స్పష్టమగునెకాని 
యితరవిధముగాదు, మజీయు. దక్కిన కొన్ని మండలములోని పెద్ద పెద్ద గ్రామములపేరులు 
చెప్పి దత్తమండలములోనున్న చిన్నపల్లెలపేరులు కూడం జెప్పియున్నందున బైయూహకు( 
బ్రబల మగునాధారము కనబడక పోదు. అందును గడపమండలములోనున్న 
పోరుమామిళ్ల, సిద్ధ్దవటము, కనూరు, (కనునూర్పు) గండికోట, సింహాద్రిపల్లి, ఫుట్టూరు, 
చింతగుంట' మొదీలగు గ్రామముల పేరులు చెప్పబడియుండుటంబట్టి 'పరికించినను 
దత్తమండలములలో గడపమండలవాసియే యని నిర్ధారణము చేయ నవకాశముగల్లునే 
కాని వేఖొకయూహ కవకాశము కల్గదు. ఇంతమాత్రముచేతనే యీ నాయూహయు 
నిశ్చయముకానేరదు. దత్తమండలకవి" చరిత్రమును, వ్రాయుచున్నాండను గాన, నప్పుడు 
చర్చించి వ్రాసెద పువ్పగిరితిరు ణాళ్ళనుగూడం బేర్కొనుటయుం గూడ నాపైయుద్దేశ్యమును 
బలపజచుచు న న్నాచరిత్రమునమిగుల శ్రమించి చర్చింపం బురికొలుపు చున్నది. 


పంచమాశ్వాసములో “ముంగిస, సివంగి, జోణంగి, యింగిలీషు, కుక్కగుంపులం గోతులం 
గొన్ని గొనియె అని చెప్పియుండుటంబట్టి చూడ నూలు నూటయేంబది సంవత్సరముల 
క్రిందట నున్నవాం డని చెప్పవచ్చునేమో ఇశ నీవిషయమును వదలి ప్రకృతవిషయముసకుం 
గడంగెదను. 


ఇక్కవికవితాశక్తి యెట్టిదనియే యిపుడు విచారింపవలయు. దేశకాలాదుల నిర్ణయించు 
గ్రంథములు వేజుగా నున్నవి. ఆవిషయ మిట నంతగాం జర్చింపం దగినది కాకపోయినను 
సందర్భమును బట్టి మూడుమాటలు వ్రాయవలనసివచ్చినది. ఈహంసవింశతి 
యెదాశ్వానముల గ్ర గ్రంథము, హంస హేమావతికి నిరువదిదినములు కథలు చెప్పి యామె 
పరునింటికిం బో కుండంజేసినది. కావున హంసవింశతి యని గ్రంథమునకు నామముగల్లినది. 
గ్రంథ  మంతపెద్దదిగాకపోయినను నవరత్నములను _ దిరస్కరించు పద్యము 
లిందు(గూర్చబడియుండుటచే నిది వరమణిహారమని చెప్పకతప్పదు. ఒక్కదానినిమించి 
వేజొక్క పద్య మలరారుచుండును. శైలియో రసికజనహృదయానందజనకము. కథలో 
నొకదానిని మించి వేజొకటి 'బుద్ధిచమత్కారమును జూపుచున్నవి. ఇట్టి 
యుత్కృష్టగ్రంథరాజమునువ్రాసి యిమ్మహాకవి సమానులలో నుత్తమశ్లోకుం డయ్యెను. 
వేయిమౌటలేలగాని యిక్కవిమహేంద్రునివలెం గవిత్వము చెప్పుట కడుదుర్లభము. 
కందమునకు( గవిబ్రహ్మ యగుతికయజ్వ యని విని యుంటిమి. తరువాత వనన 
యాధునికులలోని కవిచాడప్ప చెప్పుకొనియెను. ఇమ్మహాకవి కందపద్యముల నల్లుటలో 
దికయజ్వను మించె నని చెప్పి మహాపాతకము నార్జించుకొన సభిలషింపనుగాని 
యంతవాం డని చెప్ప జంకుపడి వెనుకంజవేయను. ఒక్క కందములేగా దేపద్యము 
చదివినను సెబాసని శిరకంపము చేయవలసియే వచ్చును. నారాయణకవిని నోటికసి దీర 
దిట్టవలయు నని పూనుకొన్న కఠినాత్ముడుగూడ సాంతముగా' జదివినచో నమస్కరించి 
శతథాసహస్రథా పొగడునే గాని వేజొక మాట నోట జెప్పంజాలడని నానిశ్చయ మని 
త్రికరణశుద్ధిగాం జెప్ప సాహసింపు చున్నాను. 


ఈ గ్రంథము నీతిబోధకము గా దనియు. జెడుతలంపులను వృద్ధిచేయు ననియు. గాన 

ససద్దుంథమనియు నిట్టి గ్రంథమునం దనశక్తిని వినియోగించి “కవి తనజివితమును 
వ్యర్థముచేసికొనియె ననీయును గొందజ తాత్పర్యము, నే నట్టనం జాలకున్నాను, అల్బ 
మతీనగుటచే నే నొక్కండనెకాదు నిప్పక్షపాతమతు లగుపెక్కుమంది యట్లనక తప్పదనియు 
నాభావము. 


ఇందు హేమావతి యిరువదిదినములు భర్త దేశాంతరము పోయిన కారణముచేతను, 


హేల యను నొకదూతిక ప్రోత్సాహముచేయుట చేతను, జిత్రభోగుండను నాపురపాలకు( 
డైనరాజు నొద్దకు. బోవ బ్రయత్నింపంగా నామె యింటనున్న హంస యాహేమావతి 
కేమోకథలు చెప్పే యాబుద్ధిమాన్సె నని చెప్పండి యున్నది, 


పరసంగమమునకై యువ్విళ్ళూరుచు నింటదండించుపెద్దలు లేక తానే 
యధికారముగలదిగా వున్న నవయువతికి నాబుద్ధిమాన్పుటకు వేదాంతవాక్యములు 
పనికివచ్చునో ఆమెకు విన రుచించునట్టు అలాటి కథలనే చెప్పి, యట్టికృత్యములలో 
రాగల కష్టములందెల్పి, చిక్కులు సంభవించినపుడు తప్పించుకొనునంత శక్తి కుం గలదా 
యని ప్రశ్నించి, యామె చెప్పంజాలక యూరకుండంగాం దా నాయుక్తిని దెల్సి, - నీకిట్టిశక్తికూడ 
లేదే యె ట్లిప్పనికి. బూనెద వని చీవాట్టుపెట్టి, యామె బుద్ధిని మరలించి సద్భుద్ధిని 
నెలకొల్పిన నామాటలుపనికి వచ్చునో, బుద్ధిమంతులే నిశ్చయింతురుగాక. 


దుర్దనుని సజ్జనునిగాం జేయుటకు దండనముపనికిరాదు. సామోపాయ మావశ్యకము. 
శ్రో తకు హితముగా ముందు మాటలాడి, సమయోచితముగా నీతులునేర్చి, యతనిమార్గము 
తప్పుగా నున్నదని యతనికేతోమనట్లు చేసి క్రమముగా సజ్జనుల మార్గమునకు నతని 
దేవచ్చునే గాని గుబాలున నొక్క పెట్టున నీతివాక్యములు తాను జిన్నతనమున వల్లించినవి 
చదివి వెంటనే వానిని సజ్జనశిఖామణి జనకునిజనకునిగాం జయ శక్యముగా దని 
నానమ్మకము. 


మొత్తముమీంద నట్టివిషయములు గలగ్రంథము తొలుదొల్త నీతిబాహ్య మనియే 
త్రోపకపోదు. అంతమాత్రముననే దానిని దూషింపంగూడదు. అట్టి గ్రంధమునం. జివజకుం 
దేలునీతి యేమని విచారింపవలయు. 


ఆనీతి చెడుత్రోవలం బోవ జూచునొక యన్నులమిన్నను సన్నార్గమునం బోవునట్టు 
చేయుట యని తేలినపుడు దానిని మెచ్చవలయునేకాని యందున్న కధాంతర్బూతములగు 
పద్యముల నాల్సింటిని వ్రాసిచూపి యిట్టియవినీతి బోధకపద్యములున్నవి గాన నీగ్రంథము 
దుర్ణయమును " బో ధించుననరాదు. ఈవిషయమై యీ గ్రంథమున  నైదవ 
యాశ్వాసమునందు 


క. పరపురుషసంగమంబిహ, పరసుఖదూరంబుగానం బాతి వ్రత్య 
స్ఫురణగలసతులు మదింగోోరరటంచునునిశ్చయించి ప్రమదం బెస(గ౯ 


అనియు, 


ఉ. మున్నలరావణాదులుసముద్ధతి సాధ్వులం గోరి యేమిసౌ 
ఖ్యోన్నతిం జెందిరిట్లగుట నుర్విజ నావళులన్య కాంతలం 
బన్నుగంగోరరాదు 'కడుం బాతకమంచుం దలంచి యింతపై 
నున్నమనంబు ద్రెక్కొనియథోవితపద్ధతినుండె భూవరా. 


అనియు జెప్పుబడి యున్నయది. ఈనీతులను మనంబునం దుంచుకొనియే 
యీమహాకవి యింతగ్రంథమును బెంచివ్రాసియున్నాండు. 


కథాచమత్కారములు. 


ఇంక నిందలి కథాచమత్కారములం గూర్చి యించుక తెలుపవలసియున్నది. తొలిరేయి 
హేమావతి హేలయను దూతిక పురికొల్ప శృంగారించుకొని చిత్రభోగునింటికి. బయనమై 
ప్రాణపద మనందగియున్న హంసయొద్దకు వచ్చి తన యుద్యమమును దెల్ప(గా హంస 
యామెకు భర్తలేనితటి నిల్లువెడలీ పోగూడందనియు బరఫురుషసాంగత్యము 


మహాపాపహేతు వనియుం జెప్పెను. అప్పట్టునందు 


ఉ. అక్కట! భర్త గాపురము నారడిపుచ్చి నృపాలమౌళితో 
జొక్కి రమించు నందులకు జొచ్చిన దావకబంధువర్గముల్‌ 
దక్కువసేతురమ్మ చరితవ్రతముల్‌ చెడునమ్మ జాతికీం 
బక్కున నిందంజెంది తలవంపులు దెత్తు రటమ్మ మానినీ. 124 


. అత్తమామలు గన్న నారడిపుత్తురు బావ పరీక్షింప నేవగించు 
మజందులు గాంచిన గజికణీ నెంతురు వదినె లెజీంగిన వాసిచెడును 
బంధువుల్‌ గనినచో బరంగనిందింతురు తోడికోడలు చూడ నాడికొనును 
బతి గను(గొన్నచో బ్రాణహాని యొనర్చు నాడవా రెజీంగిన వన్నెదజుగు 
నరయ నిది గాక యన్నిట నాండుపుట్టు 
పుట్ట బాపంబు ఫుట్టినం బుట్టినింటి 
కేని మజీ చొచ్చినింటికిం గీర్తి ఘనత 
దేక యపకిర్తి దేత్తురే తెజవ లెచట. 125 


. పంక్తికంఠునిమోహపరితాప మెంచెనే భువనమాత జగత్స్రపూత సీత్ర 
యలపుళిందునిబొంద నాసక్తిం జెందెనే ప్రియహితామితనయభీమతనయ 
నహమునివిరహంపు దహతహ ల్పూచెనే సాంద్రసద్దుణచర్య యింద్రుభార్య 
మటీ సింహబలునిపెన్మాయల. జిక్కెనే యారడి పనిబూని యాజ్ఞసేని 


తే. మునుపటిపతివ్రతలు మహామూర్థచిత్తు 
లైనదుర్ణను అతిఘోరసూన సాయ 
కాస్త్రజర్లరితాత్ము లై ల యాసపడిన 
మాన 'ముడిపుచ్చుకొని రటే మచ్చకంటి. 127 


చ. పతిహితభక్తిచే వెలయు పద్మదళప్రతిమాననేత్రకు౯ 
వ్రతములసోద లేటికి ధ్రువంబుగం బుణ్యము లబ్బు స నెస్పుడుం 
బతిని దిరస్కరించి పరభర్తలం జెందినభామపుణ, 
గతజలసేతుబంధములు గావె వచింపంగ నెంత వ 123 


అను నీ మొదలగుపద్యరత్నములను గ్రంథకర్త కూర్చి యీ గ్రంథము నలరారణేసి 
యున్నాడు. ఆమెచిత్తస్థితి నెజీంగి తగినయుపాయము 'నాలోచించి యెట్టులేని కాలము 
పుచ్చవలెనని యూహించీయే 


మ. ఆధివుల్‌ క్రూరఫణిస్వరూపుల............ లీడేర్చుకో. 135 


అను మొదలగు మాటలు చెప్పి నాంటిరేయి వుచ్చెను. మజుదినము రాత్రి ఆమె 
యథాపూర్వముగ సింగారించుకొని రాయగా నిక నీతులవలన లాభములేదని యుపాయము 
తెలిసినంగాని యిప్పనిలో మెలంగరా దనిచెప్పి య దెట్లని యామె ప్రశ్నించునట్లు చేసి 
యొకకథచెప్పి కథాంతమున నిట్టి యిక్కట్టున నెట్లు బొంకవలెనో తెల్పుమని యడిగి యామె 
చెప్పలేకపోగా తానే యాపద్దతిని జెప్పుచు 'నాటిరేయిని బుచ్చెను. అట్లే యిరువది 
దినములు గడిపెను. ఇందలి కథలన్నియు నొక దానికన్న నింకొకటి యుుక్తిలో 
మించునట్టుండును. ఒకకథకన్న నింకొకకధలో నడిగిన ప్రశ్నమునకు సమాధానము 
చెప్పుటకు బుద్దిచమత్క్మార మెక్కువ కావలసియుండును. పోనుపోను కథలు మిగుల 
జమత్కృతి గలిగి చెన్నారుచుండును . ఇట్టు లిరువదిదినములు గడిపి హంస హేమావతిని 
దుర్వృత్తికి లోనుగాకుండం జేసెనని కవి గ్రంథరూపమున, దెలియంజేసెను. 


ర్‌ 


ర్‌ 


ఒక్కొక్కకథయు వ్యభిచారమునే బోధించుచున్నదే యొట్టిది నీతిబోధకమగు ననరాదు. 
హేమావతిదుర్వ తిని _రూపుమాపుటకు నితరోపాయము సాధ్యముకాదు గాన 
నీయపాయమే తగినదని భావించి యామార్గముననే తుట్టతుద కామెను సచ్చీలాలంకార 
భూషితనుగా నొనరించెను. కావున మొత్తముమీంద గ్రంథము దుర్లీతిబోధక మనరాదు. 
గ్రంథకర్తయాశయముగూడ నట్టిది కాదు. 


వేడినీరు పోసిన నిండ్లు మండిపోవునేమో యని శంకనొదినట్లు ఒక్కొక్క కథను బరఠించి 
కొంప మునింగిపోయేనే యని విభ్రాంతినొదుధీరస్వాంతుల కొక్కనమస్కార మనుటకన్న 
నెక్కునవ్రాయ నా కవసర మిటం గనంబడలేదు. 


ఇంతట నీవిషయ ముజ్జగించి యిమహాగ్రంథమునం గల పద్యములయందలి 
చమత్కృతింగూర్చి యించుక తెలిపెదను. 


ఇమ్మహానుభావునకుం గలలోకజ్ఞాన మసమానమనుట యతిశయోక్తియని యెవ్వ రన 
రని నానమ్మకము, ఒక్కొక్క కథలో బ్రస్తాపమునకుం దగిలినకులముల వారివిషయములు 
చర్చించునపు డీయనకుంగలలోకజ్ఞానము తేటపడంగలదు. ఒక్కొక్క తెగవారికిం గావలసిన 
వస్తువులపేరులు, వారియాండువారికింగల యాభరణముల నామము లెట్లు తెలిసికొని 
కూర్చెనో యని యోజించునపుడు మనస్సు ఆశ్చర్యమును బొందక పోదు. 
పెక్కుప్రదేశములుతిరిగి యందున్న వారియాచారములు పరిశీలించుటలో నీతని శక్తి 
యనుపమానము. ఇంతమాత్రమే కాదు. ఒక్కయర్థముగలపదము లెన్నిగలవో యన్నియు 
నీతండు కూర్చి కవులకు మహోపకార మొనర్చను. తఈక్రిందిపద్యములం బరింపు(డు. 


సీ, వెలయ హరిశ్చంద్రువిధమున నలుని వీశను బురుకుత్సుచాడ్పునం బురూర 
వునిలీల, సగరు లాగున, గార్తవీర్యుమర్యాదను గయుక్రియ నంబరీషు 
మతమున శశిబిందుమహిమ నంగుని రేవ బృధునిమాడ్కి మరుత్తవృత్తిభరతు 
నీతి సుహోత్రునిభాతి భార్గవుబలె రాముపోలిక భగీరథునిపొలువు 
న, శిబిసంగతి, మాంధాత నయమునను, యయాతికరణి దిలిపునియట్ల రంతి 
రీతి నాచక్రవాళపరీతభూతధాత్రిపాలించుసవిభుండుదద్విభుండు. ౧ ఆ. 42ప. 


ఇట్టిపద్యము లింకనుం గలవు. 2 ఆ. 14 ప. 5 ఆ. 86 పద్యములను జూచునది. 


ఇంతియకాక శ్రుతిస్కృతి శాస్త్రపురాణేతిహాసాదుల నామములను, ధాన్యవిశేషముల 
పేర్లను, గూర్చినపద్యముల నొక్కసారి చదివినయెడల బరమానందమును బాఠకు 
లనుభవింపకపోరు. సంస్కృతసమాసములు _గలపద్యములను, _ దెశ్యపదములు 
గలపద్యములను జూచితిమా శిరఃకంప మొనర్చి బళీ యనకుండ వీలుండదు. 


ఈయుదాహరణములు పైవిషయమును సిద్ధాంతీకరింపంగలవు. 


సీ. ప్రీడావహిత్థప్రవేగోన్మదోగ్రరోషప్రదోష వితర్క చపలధైర్య 
అట చ జడిసి తెలిసి. 4ఆ. 83 ప. 


ఉ. అంత వసంతవేళం జెలు వంతట నెంతయు సంతసిల్లె న 
త్యంతలతాంతకుంతదళపత్ర నిశాంతదురంతతాంతతా 
శౌరతికరంటు. ప a 5 ఆ222ఏ 


దేశ్యపదములకూర్చు 


చం. సకినెలకీలుకంఠమున( జాయమెజుంగులసొంపు కెంపు ము 
క్కుకొనల పచ్చరాచిలుక కోళ్ల దనర్చినపట్టు పట్టెయ 


ల్లికపయి జాఫరాజిను( గులేపునం జెందుపలంగుపోషుత 
క్కికగలజాళువాగొలుసు గీల్కొను మంచముపై మహోన్నతిన్‌. 1 అ. 239 ప. 


ఇట్టిపద్యముల నింకనుం జూఫుటకంటె బుస్తకమునే పఠించి చూడు డని చెప్పుట 
మేలని తోచుచున్నది. 


ఆర్ధచమత్కృతి యీతనికి నుగ్గుతోబెట్టినట్టున్నదని యీ క్రిందిపద్యము తేట 
పఖుపకపొదు. 


సీ, కువలయానందంబుం గూర్చి యేలు ఘనుండు విబుధులంబ్రోదుసద్వితరణుండు 
సర్వజ్ఞమౌళిభూపణ మైనధన్యుండు లలితవిభ్రమరూపలక్షణుండు 
సరవిగళల్నించు శ్యామాభిరాముండు వజలెడుసన్మార్గవర్తనుండు 
విష్ణుపదార్చితవిహితశుభ్రకరుండు శమితతమోహారి యమితశీలు 
డమ్మహారాజచంద్రుం డాయననిజాంత, రంగమంతయు నినుఎజేర్చి రమణతోడ 
నేలంగలండమ్మ నీపుణ్యమెసంగెనమ్మ తమిని నీడేర్చనమ్మ కుందనపుబొమ్మ 1 అ. 93 ప. 


ముక్తపదగ్రస్తము. 


సీ, శ్రీపార్వతీకుచశిఖరస్థలవిహార హారాయమాణమహాభుజంగ 
జంగమస్థానరసంచారసమభాస, భావజరూప ప్రభావహరణ 
రణరంగనిర్దితరాద్రమహాసుర సురయక్షసేవితచరణయుగళ 
గళదరస్థాపితకాలకూటక్షీర, క్షీరాబ్ధిపుత్రీశఘోరబాణ 
బాణనామకరాక్షసత్రాణదక్ష, దక్షకల్పితయాగవిచారణోగ్ర 
యుగ్రభిమాదినామధేయప్రసిద్ద, సిద్ధ భయభంగ కాశివిశ్వేశలింగ. 1 అ. 168 ప 


శృంగారము. 


సీ. జల్లిమాటలుగాక సరిచేయవచ్చునే సవరంబు లీశిరోజాతములకు( 
బూంతసుద్దులు గాక పోల్చంగవచ్చునే చందనం బీమేనిగందమునకు 
ns న నొక్కొకవేళనదియు. 1ఆ. 210ప. 


కందము. 
గమ్మత్తు చిమ్మ నొకకథం గ్రమ్మజం దెల్పెదను వేణిం గ్రమ్మవిరులపైం 
దుమ్మెదలు జుమ్ముజుమ్మన( గొమ్మా తలయూంచి మెచ్చు కొమ్మా నన్నున్‌. 2ఆ.6ప. 
స్వభావోక్తి. 


ఉ. మోమువహించెం దెల్వి జగిమోవి రుచు ల్లగ సందడించె మృ 
త్స్నామతి మించెం జన్మానలు శ్యామలకాంతి వహించె యానముల్‌ 
వేమజు మందగించిెం గడువృద్ధి భజించెను గౌను చిటుముల్‌ 
రామకు సంభవించె నభిరామతరంబుగం జిరచిక్కినన్‌. 2ఆ.93ప. 


కల్పనలు. 


తే. కొమరె పొక్కిలి బంగారుకుందెయందు రతియు శృంగార మనుధాన్యరాశి నించి 
దంచ నిడినట్టిరో కలిసంచుమీజీ, రోమరాజి దనర్చు నారూఢిగాంగ. 2 ఆ. 100 ప. 


తే. వక్రయానంబుతో నాగచక్రకుచలు, నిలువు గన్నులతో దేవనీలకచలు 
నాతిమృదుగతిచపలేక్షణములకలికి, క్రిందుమీదయ్యె గాదె పూర్ణేందువదన. 


2ఆ. 141 ప. 


ఇట్టెన్నెన్నివిషయముల నెత్తిచూపినను దృప్తికాజాలదు. ఇంకను బెంచి వ్రాయుట 
గ్రంథమంతయు నిందు వ్రాసినట్టులగును. కాన వదలితిని. 


ఎట్టి మహాత్ములకైనను బ్రమాదము లుండకపోవు. “ప్రమాదోధీమతామసి” ఆనుట 
స్పష్టమేకదా. ఇమ్మహాకవియన్నివిషయములలో బండితుండై, లోకానుభవము గలిగి 
సొంపుగం గవిత్వముం జెప్పనేర్చియు వ్యాకరణమును బెక్కుతావుల మజచిపోయి స్వేచ్చగాం 
బ్రవర్తించి “నిరంకుశాకవయః” అనుమాటను సార్థకము చేయం జూచెనని చెప్పవలసి 
వచ్చెగదాయని చింతించెదను. కొన్నికొన్నితావులం బద్యములలో గూర్చినపదములు 
శ్రుతికటువులై కనంబడుచున్నవి. అందు. గొన్నింటినిం దుదాహరించెదను. 


అసాధువు 
నెలంతదిగాక 2 ఆ. 128 ప. 


కుటిలకుంతలయ్యెడన్‌ 5ఆ77ప 


ఆరతిసేనపుడు 5 అ. 137 ప. 


తత్సమసంధులు 


సాధువు 
నెలంతయదిగాక 
కుటికుంతలయయ్యెడన్‌ 
ఆరతిసేనయపుడు 


ద్రుతముపై నున్నయచ్చునకు సంశ్లేషము. 
జలాభిపూర్ణమగుచున్నాబావి 1 ఆ. 185 ప. 


అటుకన్నెలమిన్‌ ౩ ఆ. 91 వ. 


ఈక్రిందిసంధికి దేవుండే శరణము. 
ఖరకరుం డస్తమించుదనుకా నొకరీతి. 5 ఆ. 83 ప. 
విభక్తి ప్రత్యయపవుం జమత్కారము. 


ఉపనాయకులతొ రతి 5 ఆ. 312 ప. 


అసాధువు. 

అనిదీవించక్షత 1 ఆ. 48 ప. 
చూచిదితెలియదు 3 ఆ. 43 ప. 
చూచిటురమ్ము 3 ఆ. 157 వ. 
చూచదయత 4 ఆ. 30 వ. 
తాల్పొగిన్‌ 5 ఆ. 84 ప. 
తలంచటు 5 ఆ. 195 ప. 
వచ్చిట 5 ఆ. 171 ప. 


వచ్చిట యనునది యడిదము సూరకవిమతమునుబట్టి సాధువే. 


క్వ్వార్ణకసంధులు. 


సాధువు 
అనిదీవించియక్షత 
చూచియిది తెలియదు 
చూచియిటురమ్ము 
చూచియదయత 
తాల్చియొగిన్‌ 
తలంచియటు 
వచ్చియిట 


నుల్యప్పుపై నిత్వసంధి” అని. అయినను శ్రుతి కటువుగా నున్నది. 
కువర్ణమునకు ముందునగాగములేమి 


బరుదైనపిజుందుకు 1 ఆ. 62 ప. 


వాదుకెదిరి 1 ఆ. 233 ప. 


“ఇడంగవచ్చు 


ద్రుతసంధులు. 


ఏంటిమీందాజునెలలు 3 ఆ.ఏంటిమీందనాజునెలలు 


151 ప. 


తోడితెచ్చితింటికి 5 ఆ. 151 ప. తోడితెచ్చితినింటికి అనవలయు 


నుగాగమము రాకుండుటకు 


నోరవెడలగ్ని దీప్తులు. 5 ఆ. 58 ప. వెడలునగ్నిదీప్తు లనియుండవలయు 


ఈక్తిందెవి వింతరూపములు. 
తప్పులు ఒప్పులు 
పొందుపజణచుక 1 ఆ. 182 ప పొందుపజచుకొని 
హత్తుక 1 ఆ. 199 ప. హత్తుకొని 
తెలుసుక 1 ఆ. 231 ప తెలిసికొని 
కట్టుక 1 ఆ. 259 ప కట్టుకొని 
అలవజచుక 2 ఆ. 111 ప అలవజచుకొని 
అక్కునఎేర్చుక 2 ఆ. 164 ప అక్కునేర్చుకొని 
అలవరించుక 2 ఆ. 205ప అలవరించుకొని 
త్రొక్కుక 2ఆ. 236ప త్రిక్కుకొని 
పెట్టుక 4 ఆ. 113ప పెట్టుకొని 
తెఅచుక 4ఆ. 168ప తెజచుకొని 


ఇట్టి వింక నెన్నియో కలవు. గ్రంథవిస్తృతి భీతి మానితి. 
ధాతువులు. 


చేతురమ్మ 1 ఆ. 124 ప. ఈరూపము పెక్కుతావుల నీగ్రంథమున( గానబడుచున్నది. 
“చువర్ణకంబుతోడ దుగ్గకారంబు తకారంబగు” బాలవ్యాకరణము క్రియాపరిచ్చేదము 108 
సూ. “చేతురు కోతురీత్యాదు లసాధువులని యెజుంగునది. కొద టీవి సాధువే యని 
యుపయోగించుచున్నారు. ప్రయోగములు గలవనుచున్నారు. 


తప్పుసమాసములు. 
అష్టోత్తరశతతిరుపతులు 4 ఆ. 215 వచనము. 
అఖండయతి. 


క్రుక్కిళులు మ్రింగుకొనుచు నొక్కొక్కరొకరె. 4 ఆ. 35 పద్యము ఈ యఖండయతిని 
సాధింపబూని కొందజణు భారత ద్రోణపర్వమున నాల్గవయాశ్వానమున  సాత్యకితో 
భూరిశ్రవుడు చెప్పుమాటలలో నున్న “తశులేక పుత్తెంచినయప్పాండవజ్యేస్టునకుం 
దలవంపుగాగి” అనుపద్యమును “తేశువలేక పుత్తెంచిన యప్పాండవాగ్రజునకు( 
దలవంవుగాంగ” అను తప్పుపాఠముగా గ్రహించి సాధువే యనుచున్నారు. 


మజికొన్నితప్పురూపములు. 


కండ్లు 5 అ. 153 ప. ఎలవిన్‌ శాయి, ప్రాఢతనము ఇత్యాదికములు పెక్కులు 
గానంబడుచున్నవి. వీనిని బ్రమాణములుగాం గైకొనినచో భాషాలలనామణి శృంగారము 
చెడుననుటకు సందియముండదు. 


ఇట్టి వెన్నియో యిందున్నవి. కొన్నియతులుకూడ( జెడినవి. వానినెల్ల వ్రాయుట 


యనవసరమని మానితి. చూపినవానిలో గొన్ని సాధువులని తమకు దోచిన నన్ను 
మన్నింతురుగాక. నాకు దోచినవానిని మీకుం దెలియంజేసితిని. 


ఇట్టి వెన్ని తప్పు లుండినను ఈమహామహుని కవిత్వము నిరుపమానమై 
శృంగారసాగరమని చెప్పందగి సుజననుతికిం దగియున్నదని మూటికిముమ్మాటికి 
నిరాఘాటముగాం జెప్పంగలను. ఈగ్రంథమునం బ్రమాదపతితములగు తప్పులను ద్రోసివైచి 
సాధురూపములం గైకొని యీసుకవిశైలి నవలంబించి కవిత్వము చెప్పినం గర్జరసాయనమై 
యుండుననుట కావంతయుసంశయములేదు. ఇంకను బెంచివ్రాసిన గ్రంథవిస్తర మగు 
నన్నభీతిచే మానితిని. 


కడప 
ఇట్లు విన్నవించువిధేయుండు, 


10-10-1919 
జనమంచి శేషాద్రిశర్మ. 


కథా సంగ్రహము 


ప్రధాన కథ 


చిత్రభోగుండు రాజు. శివసత్తి నానాదేశములు చూచిన జోగురాలు. ఆమె వచ్చి, 
హేమవతియను ఆయూరి సాతాని చిన్నది- విష్ణుద్దాసుని యిల్లాలు- అన్నులమిన్నయని 
చెప్పి, రాజుకు మోజు కలిగించెను. రాజదూతిక వెళ్లి హేమవతికి రాజుపై మోజు కలిగించెను. 
ఇంతలో విష్ణ్టుదాసుండు దూరదేశమెంగుట సంభవించెను. ఇదే సందని ఆ యిల్లాలు ప్రొద్దు 
ర్రుంకినంతనే రాజునొద్దకు. బయనమయ్యెను. పెంపుడు హంన పోనీయలేదు. నిలిపి కథ 
చెప్పుచుండెను. ఈ “రీతిగా నిరువది రోజులు గడచెను. ఇరువది యొకటవ రోజున 
ఇంటివాడు దిగెను. సతి పతివ్రత యయ్యెను. రాజు సద్భ్బుద్ధియయ్యెను. 


హంస ఒక కథల పుస్తకము. వింశతి విభావరులు కాలక్షేపము జరిగెను. 
మొదటి రాత్రి కథ 

ఇల్లాండ్రు అంకాడరాదని ధర్మోపదేశము. కథ లేదు. 
రెండవ రాత్రి కథ 


చారుశీలా గుణదీపకులు బ్రాహ్మణ దంపతులు. వారి సుపుత్రుడు కాశీలింగము తెచ్చి 
శివాలయము కట్టించెను. ఆలయపు బూలతోట బావికడ, ఏతపువాటు కొటీకి, యొక నక్క 
చచ్చెను. ఆ నక్క “ఆహారంబె చూచెంగాని, తనచేటు తెలియదయ్యె”. అట్లే-జేనిపట్ల కక్కుర్తి 
పడినచో జేటు తప్పదని హెచ్చరిక. 


మూడవ రాత్రి కథ 


అసహాయు(డు నాయకుడు. అతనిభార్య హేమరేఖ. ఆ విలాసిని యొకనా(డు 
తలుపువేసి, గుప్తగుణుడను వైద్యునితో ర్రీడించుచుండెను. ఆసమయ మున 
మగండువచ్చి, తలుపు తట్టెను. హేమరేఖ జంకక | కొంకక, యిట్లు బొంకెను. “నాథా! నాకు 
దీవ్రముగాం గడుపునొప్పి లేచెను. చచ్చెడిదాననే. ఇతడు వచ్చి బ్రతికించెను” 


అసహాయుం డది విని ఓహో! మేలు చేసితివని వైద్యుని సత్కరించి సాంగనంపెను. 
నాలుగవ రాత్రి కథ 


ఒక తొగటసెట్టి భార్య ఒకనా(డొక పారుపత్తెగాని? జూచి వలచినది, ఒక మంత్రసాని 
ముదుకును బతిమాలుకొని వాని నింటికి రప్పించుకొన్నది. ఇద్దబు గూడియుండిరి. సంతకు 
బట్ట లు భర్త అప్పుడేవచ్చి తలుపు దీయుమనెను. ఆ తొగటబోటి 
దిసమొలతోబోయి తటాలున దలువుదీసి పతి కన్నులు మూసి పారుపత్తెగాని వెళ్లిపొమ్మని 
సైగ చేసి మజలం దలుపువేసి సిగ్గున కడ్డముగాం బతిపంచె చుట్టుకొని, “వీరవిప్పే 
జలకమాడం బోవుచుంటిని. నీ కంఠధ్వని విని ఆదరబాదర వచ్చితి”నని చెప్పుచు 
గగిలించుకొనెను. 


ఐదవ రాత్రి కథ 
విజయుండు-మంజుల గొల్ల దంపతులు. చాలం ద్రెప్పలుపడి ఒక పిల్లను గనిరి. ఆ పిల్ల 


పిల్లకాదు; పిడుగు. అందుచేత ద్వరపడి తలిదండ్రులు పెండ్లి చేయించి సాగనంపిరి. 
నూతన వధూవరులు వెనుక ముందు పోవుచున్నారు. దారిలో మజ్జిచెట్టు వచ్చెను. అక్కడ 
జారశేఖరుండను ప్రాత నేస్తు. డెదురుపడెను. ఆ పిల్ల వానిని హత్తుకొనెను. భర్త 
తిరిగిచూచెను. ఇద్దజొకండై యుండిరి. అపుడాపిల్ల తన వీపు తట్టుచుండుమని జారునికిం 
జెప్పెను. “ఏమి ఏ' మని భర్త సమీపించెను. పిల్ల యిట్లనెను. “ఈ దయ్యాల మట్టీ చెట్టును 
జూడంగనే నా గుండెలు వకావక లయ్యెను. ఈ మహానుభావుడు నన్ను( గాపాడెను.” 


ఆటివ రాత్రి కథ 


గాయపురము చేయుచుండెను. ఈమె పేరు చారు భాస్వతి. ఆలు మగలిద్దజును వేసవిలో 
గూలికిం జలివెందర నడపుచుండిరి. ఒకనాం డొక బ్రాహ్మణసుందరుండు దప్పిగొని వచ్చెను. 
తమకము పట్టలేక చారు భాస్వతి పట్టపగలే పతి కట్టెదుటనే వానినిం గౌగిలించుకొనెను. 
హరిశర్మ అదలించినను వినక యితడు మా మేనమామకొడుకని చెప్పి మణిమజఖీ 
కగిలించుకొనెను. ఇంటిలో గొ న్నాళ్లు వాని నుంచుకొని సుఖించెను. 


ఏడవ రాత్రి కథ 


శుభవాటీ భద్రకారులు కంసాలి దంపతులు. దూర్తుండనువాండు వారికి శిష్యుడు - పేరుకు 
దగినవాండు. బయట భద్రకారుండు, ఇంట శుభవాటి వానికి విద్య నేర్చుచుండిరి. ఒకనాండు 
చిన్న త్రాసు దెమ్మని గురుడు శిష్యునకుం జెప్పెను. శిష్యుం డింటిలోనికి. బోయెను. 
గురుపత్ని తలుపు బిగించెను. ఎంత సపటికిం ద్రాసు తేలేదు . గురుండు లేచి వచ్చెను. 
తలుపు చూచి శిష్యుని గద్దించి పిల్చెను. శుభవాటి పుటపుట త్రాసు త్రాళ్లు త్రెంచి వాని 
చేతంబెట్టి వాకిలితీసి మటమటలాడుచు శిష్యుడు పనికిమాలినవాండని త్రాళ్లు త్రెంచి 
ముడివేసికొనుచున్నాడని భయపడి వాకిలి మూసికొన్నాడని పలికెను. భద్రకారుండు 
శిష్యుని తప్పు సర్ది భార్య ననునయించెను. 


ఎనిమిదవ రాత్రి కథ 


వసుమతీ ధనచిత్తులు వైశ్యదంపతులు. ఇద్దజిద్దరే. పతి ముండల పాలు; సతి మిండల 
పాలు. ఒకనాంటి చికటిలో సంకేతమున-పొరపాటున-ఆలుమగలే కలిసికొన్నారు. పతి 
గుర్తించి కనిసి “ఈ నిశిలో నీవిటకు నొటి నేమిటికింగా వచ్చితి?” వని ప్రశ్నించెను. ఆమె 
యిట్లనెను, “నా గోడు కాళికాదేవికి విన్నవించుకొనంగా ఆమె యిపుడే నీకు నీపతి పొందు 
గలుగును. పొమ్మనెను. నేను వచ్చితిని. అంతా ఆ తల్లి ప్రసాదము” అప్పటికి ఆమెకై 
వచ్చియుండిన విటుండు పొదచాటుననుండి “జె నిజి మని - ఆకాశవాణి ప్రసారము 
చేసెను. ఈ రీతిగాం గాళికా ప్రసాదముం గన్న సతికి సాష్టాంగపడి ప్రశంసించి సెట్టి యింటికి. 
దోడ్కొని పోయి సుఖముండెను. 


తొమ్మిదవ రాత్రి కథ 


చిత్రఘనుండు చిత్తారివాండు. అతని భార్య వాచాలి. ఎన్నో తంటాలుపడి ఒక కొడుకును 
బుట్టించుకొనెను. అయినను స్వైర విహారము మానలేదు. ఒకనాటి ముని మాపునం 
గాళికాలయ ప్రాంతమున దారాడుచు “ఏరా! తాళంగ లేరా! రారా!” అని ఉపపతిని 
బిలుచుచుండెను. దాని గొంతువిని ఆదారింబోవు దాని భర్త దగ్గరి యెవరి(బిల్బుచుంటి వని 
యడిగెను. వాచాలి అన్నది గదా! “అయ్యో! పసివాం డింటికి రాలేదు. నీ వెంబడి వచ్చి 
నాండేమో అని పిల్చుచున్నాను” అని. వాండు శిశుగతప్రాణి. అడలెత్తి వెదుకబోయెను. ఆమె 
యింటికి. బోయి తిరిగి, ఊరిలో బాలుని వెదకుచున్న పతి కెదురే(గి “పసివాడు వచ్చి 


పండుకొని నిద్రబోవుచున్నాడు. రండి” అని తోడ్కొని పోయెను. 
పదవ రాత్రి కథ. 


భూతవైద్యుని భార్య ఘనురాలు. ఘనురాలికి ఉపపతులు నలుగురు: 1. కరణము 2. 
రెడ్డి 3. పారు పెత్తెగాండు 4. తలారి. ఒక నాంటిరేయి వరుసగా నలుగురు, నొకరి పిదప 
నొకరు వచ్చిరి. ఆమె యందటి నలరించెను. అయిదవ వాడు, వెళ్ళియుండిన పతి 
వచ్చెను. విటులు నలుగురు నాలుగు దిక్కుల నటుకలపై నుండిరి. తెచ్చిన 
బహుమానములు జూపుమని ఘనురాలు పతి నడిగెను. అతడు దివ్వె తెమ్మనెను. దివ్వె 
తెచ్చునంతలో అటుకలమీంది వారు నలుగురు గబ గబ దూశి యుజికిరి. “ఎవరు వీరు. 
చెప్పుమని కను లెట్టచేసి, కత్తి దూసి భూతవైద్యుడు భార్యనడిగెను. ఆమె యిట్లనెను. 
“నీవు పొరుగూరికిం బోయి చికిత్స చేయుచుంటివి. ఆ భూతము లిక్కడకు వచ్చి, నా మీందం 
బడి త్రొక్కుచున్నవి. నేను తాళంజాల కున్నాను. నీవు భూతముల జోలికి బోగూడ దంట. 
పోయినచో నన్ను జంవునంట. ఇపుడు నిన్నుజూచి పరుగెత్తినవి. భూతముల చేతిలో 
జచ్చుటకంటె నీ చెతిలో జచ్చుట మేలుకదా ! చంపుము.” 


అతడు మెత్తబడి చేరంీసి మంత్రించి భయము బాఫెను. 
పదునొకండవ రాత్రి కథ. 


చండరశ్మి కిద్దయి భార్యలు. చీటికి మాటికి. గొట్లాడుచుండిరి. ఆ బ్రాహ్మణుండు 
పెద్దభార్యను బయటికిం ద్రోసెను. ఆమె కడగానుండెను. ఉండి తట్టుకొనలేక, ఒకనాండొక 
ఆకతాయి భిక్షువురాంగా, వానితో సంబంధము పెట్టుకొనెను. వాడు పగలు ఊరిలో 
అడిగికొనితిని, రేయి బ్రాహ్మణియొద్ద నిదురించుచుండెను. ఒకనాంటి రేయి, చిన్న భార్యతో 
జగడమాడి, భర్త పెద్దభార్య యింటికి వచ్చెను. అపుడామె జారుని రెట్టబట్టుకొని 
తలుపుమూల నిలిపి తలుపు తెజచి, భర్త పాదములకు మక్కి లోపలికి బిల్బుకొని 
శయ్యజేర్చి, తలుపువంకం జూచి, “నేం డెయ్యెడకై న నేంగవె చెలి!” యనెను. ఆ సంకేతము 
గ్రహించి విటుండు వెడలి పోయెను. ఎవతెయో ఆ(డుతోడు కాబోలు ననుకొనునట్టు చేసెను. 


పండ్రెండవ రాత్రి కథ. 


శివదత్తుండు భక్తుడు, సాధకుడు. అతని భార్య విశాల, విశాలలోచన. ఆమె నతడు 
చెంత జేరనీయండు. చేరెనా? “చీ! అంకులాడి! చను” మనెడువాండు. ఆమె చూచి, 
చూచి, తెగించి, ఒకని నింటికి. దెచ్చికొని రమించుచుండెను. పతి వచ్చి చూచి 
మండిపడెను. అపుడామె యేమన్నది ? “అయో! మగడా! నీవే నా కొంప దీసితివి. 
“అంకులా(డి, అంకులాడొ యంటివి. నీ వాక్కు తాడి నే నిట్టెతిని. యోగులపలుకు 
రిత్తపోదు. పతివ్రతవు గమ్మని పలుమాజఖు పల్కుము. లేకున్న నేను ఆత్మహత్యకుం 
బాల్పడుదును” అన్నది. శివదత్తుండు తన వాక్కునకు అంతటి ప్రభావ మబ్బినదని మిక్కిలి 
సంతోషించెను; ఆశీర్వదించెను. 


పదుమూడవ రాత్రి కథ. 


శఠుండను ద్విజుని సతి సుఖమతి. ఆమె నడవడిక సరిగా లేదని అతని కనుమానము 
గలిగెను. కావలసి యొకనాండు దూరదేశ మే(గుచున్నానని చెప్పి వేకువజామున 
బయలుదేరెను. సుఖమతి ఊరి వెలుపలిదనుక సాగనంపి, బహి శృంక కేగెను. శరు(డు 
కికురించి యింటికించోయి, దూలము మీంది యట్టుకం జేరి దాంగియుండెను. తెల్లవాజిను. 
సుఖమతి మహో ల్లాసముతో నొకజో న్యుని లంకించుకొని యింటికి. దెచ్చెను. కలియంబోవు 
నదనునం బతి యునికి గనిపెట్టెను. కనిపెట్టి ప్లేటు త్రిప్పెను. “అయ్యా! జోస్యుండా! నాపతి 


చాల శ్రమపడుచున్నాండు. పోయినపని అగునా? కాదా? ఎప్పుడింటికి వచ్చును?” అని 
వక్కాకిడి ప్రశ్నించెను. సైగ తెలిసికొన్న జోస్యుండు- “నీ భర్త నేడే వచ్చును. చూడు నా 
మాట” అని వెడలిపోయెను. శఠుం మడి అటుక దిగి, “సెబాసు! నీ పాతివ్రత్య ” మని 
శ్లాఘించి, సుఖమతినిం గౌగిలించుకొనెను. 


పదునాల్లవ రాత్రి కథ. 


హిరణ్యగువుని భార్య హస్తిని. ఆమెను జూచి సుంకరి కొల్వుకాండొకండు మోహించెను. 
మోహినీ శక్తిని బ్రయోగించి వశపజచుకొనెను. ఇరువురకు. జనవు బలిసెను. వారు 
క్రీడించుచుండంగా శ నొకనాండు గృహస్థుడు వచ్చి తలుపు దీయు మనెను. హస్తిని విటునకు 
ముసుంగుబెట్టి యరుగు మీందం బరుండటెట్టి వాకిలిందిసి “తడవాయెను సుంకరీ(డు తమ 
లెక్కలకై పడీయున్నాం డిదొ యని హీన స్వరముతో జెప్పి చూపించెను. సెట్టి చప్పుడు 
గాకుండ వైదొలగి పొరుగింటం దల దాయకొనెను. తరువాత విటుని సంతుష్టుని జేసి 
పంపించి, పతిని బిల్చెను. పతి వచ్చి సతిచర్య నభినందించెను. 


పదునైదవ రాత్రి కథ. 


సత్య కేశిని రెడ్డిసాని. ఒక బంట్రాతును మరగి యుండెను. ఒకనాండు రత్నగుప్తుండను 
సెట్టిని లోగొని, రమించుచుండంా బంట్రౌతు వచ్చి తలుపు దట్టెను. సెట్టిని గాదెలో దాచి, 
తలుపు దీసి బంట్రౌతుతో రమించుచుండంగా, రెడ్డి వచ్చెను. రెడ్డీసాని తలుపు దెజచి, పగ 
చాటుచు వదరుకొన నుచు. బొ, మని బంట్రౌతును బంపెను. వాడు తిట్టుకొ, నుచు. బోయెను. 
“ఏమి వాం డెందుకు వచ్చినాండు? వదరుకొ నుచు బో 'వుచున్నాడే!” అని రెడ్డి గద్దించి 
యడిగెను. రెడ్డిసాని నవ్వుచు గాదెను జూపి, “ఈ సెట్టిగాని. దబుముకొనుచు వచ్చెను. 
వీడు మనయింట దూటెను. నేను వాకిలి వేసితిని. వాడు దూకి వచ్చి, సెట్టిని 
బట్టుకొనంబోయెను. నేనడ్డపడి, రెడి లేడు. నీవు రావద్దు, పొమ్మంటిని. ఇంతలో నీవు 
వచ్చితివి. వాడు నామీందణడి యేడ్చి పోవుచున్నాడు.” అని చెప్పి సెట్టిని బయటికి 
రమ్మనెను. రెడ్డి సెట్టికి అభయమిచ్చి, తన యౌదార్యము ప్రకటించి, పొమ్మనెను. 


పదునాణవ రాత్రి కథ. 


హిరణ్యకుం డనువాండు తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చుచు, నొకనాండు వానకు దడిసి, 
బెస్తవాని పంచం జేరెను. ఆ “యింటి మచ్చెకంటి వానిని వలలో వేసికొనెను. ఇద్దరు 
కలిసియుండ(గా ఇంటివాడు వచ్చి, “ఎవరది?” యనెను. ఆ యిల్లాలు ముసుంగులోనుండి 
పండుకొనియే మాటుగొతు వెట్టి “మేము యాత్రికులము. తలదాయకొన్నాము. 
తెల్లవాజంగనే వెళ్ళిపోదు” మనెను. అతండడు మంచిదని లోపలికి? బోయెను. ఈమె లేచి, 
నీళ్ళకుండ యొత్తుకొని, మగని వెనుకనే యింటి లోనికిబోయి, “ఏడుంటి వీసరి 
ప్రొద్దుదనుక?“అని గద్దించెను . 


పదునేడవ రాత్రి కథ 


రూపసేన యను కుమ్మరి బిత్తరి సారణుండను సాలెవాని? గూడియుండంగా మగడు 
తలుపు దట్టెను. 


ఆమె దున్నపోతు తలుగువిప్పి హడావిడి చేసి తలుపు దీసి, తలుపు వేయుమని మగని 
దొందరించెను. దున్నపోతు విడిపించుకొని చెలరేంగినది. ఈ తెరువరి సాయము 
వచ్చినాండని చెప్పును. అతడు నమ్మెను . 


పదునెనిమిదవ రాత్రి కథ 


విహారి బలిజెసెట్టి భార్య. చెడి యొక కొడుకును గనెను, వాండు పెద్దవాడై బోగముదాని 
పంచబడెను, వాని గృహిణి, విధి లేక, జారిణి యయ్యెసు, వానితల్లి పూర్వసాంగత మును 
విడువదయ్యెను. ఇంట ఆత్త కోడలు చెణి యొక దారి యైరి. ఒకనాండు కోడలు లేదుగదా 
యని అత్త ఒక జెట్టితో. బెనంగుచుండెను. అత్త లేదుగదా యని కోడలు అపుడొక 
విటునిందెచ్చికొనెను. అత్తకోడండ్రు ఒకరిమొగ మొకరు చూచుకొనిరి. గడిదేజీనది గదా అత్త 
“విండెవండే? సంజకడ, 'ఇంటికిందెచ్చినావు” అని యడిగెను. కోడలు మెత్తగా బదులిచ్చెను. 
“అత్తా! యా మహానుభావుడు ఆలుమగలకు అనురక్తి ఘటించువాండు, నేను చిన్నదానను. 
అనుభవము లేనిదానను, ఇతనినడిగి ఆ తంతు నీవే నడిపింపుము. అత్త అందుకొన్నది. 
“నేనును అదే ఆలోచించి వైద్యుని బిల్బుకొనివచ్చినాను. పని చేసినాడు ఈతనితో 
గాకున్నచో జూడవచ్చు. ఆతని బంపించు”మనెను. విటులిద్దణు వెడలిపోయిరి. అత్త 
అనుమానించలేదు. కోడలు అనుమానించలేదు. ఎవరిగుట్టు వారది. 


పందొమ్మిదవ రాత్రి కథ 


గాండ్లసెట్టిభార్య మణిచిత్రిణి. మేకపోతును బట్టికొనిపోవు బ్రాహ్మణకుమారుని బట్టికొని 
భోగించుచుండంగా మగండువచ్చెను. మేక పోతును విడిచి “పట్టుకో పోనీకు” “అని 
అజిచుచు వచ్చి, వాకిలి దీసెను, మగ(డువచ్చి, మేషమును బట్టయిచ్చి బ్రాహ్మణుని. 
బంపెను. 


ఇరువదవ రాత్రి కథ 


మంత్రికొడుకు పెండ్లి వద్దని కూర్చుండెను. ఏమిరా? అనిన, స్త్రీలను నమ్మరాదనెను. 
చుట్టపక్కాలు పెద్దలంతా వానికి నచ్చజెప్పి, ఒకేసారి యిద్దణీని ముడేవేసిరి, వాండు భార్యల 
నిద్దణిని వేర్వేయు గదులలో నాకసమంటు నొటికంబపు మేడలో నిలిపెను. వారికి 
సతతమైథునచింత. పెద్దామె సువర్ల. చిన్నామె సుప్రభ. 


ఒకనాండు సువర్ణముంగిట రెండు పాదుకలు పడెను. వానివెంట నొక బాపండు దిగెను. 
సువర్ణ అతని కాతిథ్యమిచ్చి, పాదుకాసాహాయ్యమున ఉపవనికి దోడ్కొనిపోయి సుఖమిచ్చి 
పంపెను. ఒకనాడు సుప్రభ దిక్కుతోపక పాడుకొనుచుండంగా నాకసమునంబోవు ముని 
యొకడు దిగివచ్చెను. ఈమె యతని? గవయం బోయెను. ఆతడు జితేంద్రియుడు. 
అతనికి. గావలసినది సంగీతమేకాని సాంగత్యము కాదు. దయ దలంచి యతండొక 
మంత్రమిచ్చి పోయెను. ఆ మంత్రప్రభావమున సుప్రభయు నుపవనికి బోయి వనపాలకుని 
గూడెను. 


సవతు లిద్దణు యథేచ్చముగాం దమ యుపవనిలో దమ యుపపతులతో గేలి 
సలుపుచుండిరి. 


ఒకనాంటిరేయి భర్త రాండని తెలిసి భార్య లుపవనికిం బోయిరి. ఏదో మూలిక కావలెనని 
భర్తయు నప్పుడే యుపవనికిం బోయేను. భార్య లిద్దజు భర్త కంటంబడిరి. అతండు ఘర్షించి 
ప్రశ్నించెను. సతులు నవ్వి “మేము నీ భార్యలము కాము. వనదేవతలము. నీ భార్యలు. మా 
యంశజలు. మేము వసంతుని శాపముచే మానవసేవ చేయవలసిన వారము. ఆ కర్మము 
మా యంశజల కిచ్చి, బతిమాలుకొని మేము బయట బడితిమి. అందుఛేత మా పోలికలు 
నీ సతులందుం గలవు పొ మ్మనిరి. ఆతండు విశ్వసింపక, తన మేడకు: జూడం బోయెను. 
వారతనికంటె ముందుగనే పోయి పవళించియుండిరి. అతడు వారిని జూచి విశ్వసించి 
సుఖపడెను. 


య 0 ,హా 


ప్రథమాశ్వాసము. 


అవతారిక. 

కథా ప్రారంభము. 

చిత్రమహారాజ చరిత్రము. 

సాతాని హేమావతి. 

విష్ణుదాసుని విదేశ ప్రయాణ సన్నాహము. 


మొదటి రాత్రి. 
సాతాని భామిని టేనికడకు: బయనమగుట, హంస వారించి బుద్ధి సెప్పుట. 
రెండవ రాత్రి కథ. 


కక్కుర్తిబడి చచ్చిన నక్క. 
బ్రాహ్మణ కుమారుని చదువు సంధ్యలు, తీర్థయాత్ర. 


మూడవ రాత్రి కథ. 


నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుం డను వైద్యుని గూడుట. 
నాయకుని ఆయుధములు, పరిశ్రమ. 
వైద్యుడు, వాని పరిశ్రమ. 
ద్వితీయాశ్వాసము. 
నాల్గవ రాత్రి కథ. 


తొగట మగువ పాజుపత్తె గానిం గూడుట. 


నేతగాని యిల్లు. 
అయిదవ రాత్రి కథ. 


గొల్ల చిన్నది బాపన చిన్నవాని. గూడుట 
గోప గృహము - గొట్జెలు. 


ఆటివ రాత్రి కథ. 


చలిపందిరి - బ్రాహ్మణ సుందరి తెరువరి గూడుట. 
ఏడవ రాత్రి కథ. 

కంసాలి కోమలి ధూర్తుండను శిష్యునిం గూడుట. 
ఎనిమిదవ రాత్రి కథ. 


కోమటి దంపతులు సంకేతస్థలమున బొరపాటునం గూడుట 
కోమటిల్లు - అంగడి దినుసులు. 


తృతీయాశ్వాసము. 
తొమ్మిదవ రాత్రి కథ. 
ముచ్చివాని భార్య తిరునాళ్ల గోవాళ్లం గూడుట. 
మృగ పక్షుల పట్టి. 
తిరునాళ్ల వేడుకలు. 
పదవ రాత్రి కథ. 


భూతవైద్యుని యిల్లా లొకరేయి నలుగురిని గూడుట. 
పదునొకండవ రాత్రి కథ. 

కడంద్రాయంబడిన బడబ తిరిపగానిం గూడుట. 

పండిత పరిశ్రమ. 

ధూర్త విద్యార్థి చేష్టలు. 

బాల క్రిడలు. 
పండ్రెండవ రాత్రి కథ. 

శివదత్తయోగి సతి కోడిపందెగానిం గూడుట. 

కోడి పందెములు - కోళ్లు 

చతుర్దాశ్వాసము. 
థి 

పదుమూడవ రాత్రి కథ. 

నియోగి భార్య జోస్యుని గూడుట. 

పర్వతములు, కంపచెట్లు, చిుచెట్లు, మహావృక్షములు, గణిత శాస్త్రము 

జోస్యుని సరకులు. 


పదునాల్గవ రాత్రి కథ. 
కోమటిబోటి సుంకరి కొల్వుకానిం గూడుట. 
వశీకరణ మంత్ర ప్రయోగము. 

పదునేనవ రాత్రి కథ. 


రెడ్డిసాని యొక పగ లిద్దజీనిం గూడుట. 
కృషివలు నిల్లు, ధాన్యములు, కాయలు. 


పదునాణవ రాత్రి కథ. 


జాలరి బిత్తరి తైర్థికుని గూడుట. 

పడవలు, వలలు, జలచరములు 

పుణ్యక్షేత్ర తీర్థ విశేషములు. 

పంచమాశ్వాసము. 

పదునేడవ రాత్రి కథ. 

కుమ్మరి గుమ్మ సాలెవానిం గూడుట. 

కుమ్మరి పరిశ్రమ. 

గడ్డి రకములు. 


గాలి - వాన. 
పదునెనిమిదవ రాత్రి కథ. 


అత్తకోడండ్రు ఉపపతులం గూడుట. 
కొజిగాని కొడుకు. 

నృత్య గాన విశేషములు. 

స్త్రీ వశీకరణాషధములు. 

మర్లు మందు. 


పందొమ్మిదవ రాత్రి కథ. 


గాండ్లచేడె ద్విజవటువును గూడుట. 
వసంతము. 


ఇరువదవ రాత్రి కథ. 


మంత్రికుమారుని భార్యలిద్దయి నిద్దజిని గూడుట. 
కామినీ గర్హణము. 

విదేశముల నుండి దిగుమతి యగు వస్తువులు. 
భారతదేశ పుర గ్రామములు. 


అణా Fe 


శ్రీ 


ప్రథమాశ్వాసము 
అవతారిక 


శ్రీరామస్తుతి 


శా. శ్రీరామాంశజయైన జానకి యురస్సీమాంతరాత్యంతవి 
స్తారప్రొజ్జ ఏలహారనాయకమణీసందర్శితంబౌ నిజా 
కారం బరసి యన్యకాంత యను శంకం జెందు నంచెంచి త 
న్నారీరత్నము నంకపిఠి నిడు సీతాభర్త నన్‌ బ్రోవుతన్‌. 1 


సీతాస్తుతి 


చ. తనకిది కేశిపద్మమయి తద్దయు. బద్దు వహించి తొల్లి లో 
చన ముఖ హస్త పాదయుగ సామ్యము జెంది సుగంధసంపదన్‌ 
దనరం దొడంగె నిప్పుడని తా దయమిజంగం జేతం బటైనో 
యన వనజాతపాణియగునట్టి మహీసుత మమ్ము బ్రో వుతన్‌. 2 


పార్వతీపరమేశ్వర స్తుతి 


క. యమునాగంగారురసం 
గమవిభ్రమ మాత్మసేవకప్రవితతికిన్‌ 
దమ రుచులిడ నెడయక లో 
కము లేలు భవాని శివుండు గడు మముం బ్రోచున్‌. 3 


బ్రహ్మస్తుతి 


ఉ. మేరునగప్రపాతమున మించి, రహించు కనన్మణిప్రభాం 
కూరకదంబకం బనంగం గుంకుమగంధరసంబు భారతీ 
క్రూరకుచద్వయీనిహతి గొప్పయురంబున డంబుం జూప బొ 
ల్పారు సరోజపీఠి గొలువయ్యెడు దేవుండు మమ్ము. బ్రోవుతన్‌. 4 


సరస్వతీస్తుతి 


తే. వాణి నజురాణి ఘననీలవేణి మధుర 
వాణిం బల్లవసంకాశపాణిం బృథుల 
సైకతశ్రోణి నాత్మలో సన్నుతింతు 
సుమధుమధురసుధవచస్స్ఫూ,ర్తికొణకు. 5 


వినాయకస్తుతి 


శా. లీలాకేళి కృతస్వకందుకములై లెక్కింపంగా రాని యు 
ద్వేలాత్మశ్రవణద్వయప్రచలనావిర్భూ తవా తోత్జగో 
త్రాళు ల్ఫూమినభో౭౦తరాళమున నృత్యంబాడ నర్తించు గౌ 
రిలిలావతిపట్టి మత్కృతికి నిర్విఘ్నత్వ మిచ్చున్‌ గృపన్‌. 6 


ఆంజనేయస్తుతి 


ఉ. తావకపాదపద్మముల తాడన మొక్కటి దక్క నేపనుల్‌ 
గావు మదియపాణులకుం గావునం జూడుము వీనినంచు సీ 
తావిభుమ్రోల నిల్చి, ప్రమదంబునం జూపెడురీతి మోడ్పుకేల్‌ 
పావనభక్తి, బూనెడు కృపావని పానని నెంతు నామదిన్‌. 7 


గరుడస్తుతి 


చ. తన తనుకాంతి( గాంచనకృతంబుల రీతి రహించు మారుతా 
శనపరభూషణాౌఘముల సారె గనుంగొని చేయిసాంచి క్రై 
కొన బటుపూత్కృతుల్‌ నిగుడ ఘోరఫణావళు లెత్త భీతి చా 
లనము వహించు నైజసతులన్‌ గని నవ్వు సుపర్లుం వెండెదన్‌. 8 


భాగవత స్తుతి 


తే. ఆత్మం బ్రహ్లాద రుక్మాంగదాంబరీష 
శౌనక వ్యాస శుక పరాశర విభీష 
ణార్జున వసిష్ట పుండరీకాఖ్య భీష్మ 
దాల్భ్య నారదముఖ్యులం దలంతు భక్తి. 9 


సీ. వాక్యనిర్ణితశేషవాల్మీకి వాల్మీకి 
హరిభక్తియుక్తిధవ్యాసు వ్యాను 
ఘనభావకాళిదాసును గాళిదాసును 
జారుమాధుర్యవాచోరు జోరు 
దివిజేంద్రధనదవైభవభూతి భవభూతి 
ధర్మబుద్ధినవీనదండి దండి 
గవితాభ్రహృష్టమాధవమయూరు మయూరు 
భాసరాకృతిపుష్పబాణ బాణు 
తే. మానితాచార మధితాసమాఘు మాఘు 
ధ్యానబద్ధమురారి మురారి గాత్ర 
పటువిభారవి భారవిం బ్రస్తుతింతు 
సర్వశబ్దార్థవిజ్ఞానసరణి కొణికు. 10 


ఉ. నన్నయభట్టు భీమకవినాథునిం దిక్కనసోమయాజి బె 


ద్దన్నను ముక్కుతిమ్మనసచివాగ్రణి బమ్మెారపోంతరాజు గౌ 
రన్నను రంగనాథుని మహామహు. బిల్లలమజ్జి వీరభ 
ద్రు న్నుతియింతు నాంధ్రకవిరుద్రుల సత్కరుణాసముద్రులన్‌. 11 


ఉ. అయ్యలరాజు దిప్పసచివాగ్రణిం బర్వతరాజు రామభ 
ద్రయ్యను భాస్కరాగ్రణిం బ్రధానవరుండగు కొండధీరునిన్‌ 
జయ్యనం దిమ్మయప్రభుని సత్కవితారచనాఢ్యులైన మా 
యయ్యలరాజవంశజుల నాదికవింద్రుల సన్నుతించెదన్‌. 12 


చ. సరసులు గద్యపద్యముల చాతురికిన్‌ దలలూంచి మెచ్చంగా 
విరసు లసూయచేత మజీ వేడ్కృవహింపరు, తేంటిమొత్తముల్‌ 
శరదరవిందబృందఘనసారమరందసుగంధసంగ్రహ 
స్ఫురణ వహించుంాని, పురసూకరపంక్తులు చెందనేర్చునే! 13 


వ. అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవి స్మరణంబును గుకవి తిరస్కరణంబును గావించి, 
తదనంతరంబ. 14 


ఆత్మ స్తుతి 


ర్‌ 


. ఎవనికీరితి కుభృద్ధవ కుభృద్ధర బుధ 
కరిపైంధవ సమిద్ధహరిణరుచిర 
మెవనిమేధంబు రుడ్చవ కభుగ్ధవ విధూ 
దృవ మరుద్ధవ గురుప్రతివిఘాతి 
యేవని యీ వహిమరుగ్భవ సరిద్ధవ లస 
ద్భువనభ్యత్తిపురభిద్భూరీమహిమే 
యెవనిరూ పమృతభుగ్రవసుతోడ్విడ్రతీ 
డుడ్విడ్భృదాప్తపుత్తోల్లసనము 


తే. మంత్రిమాత్రుండె యతడు దుర్శంత్రిమంత్ర 
తంత్రసంత్రాసకరణన్వత్రంతుండయల 
రాజవంశసుధావార్థిరాజ సూర 
యార్య నారాయణామాత్యవర్యు డలరు. 15 


వ. వెండియు నఖండతేజఃకాండమార్తాండమండలప్రచండుండును, నిజవిత 
రణాకర్ణనకృశీభూత పారావారపునరభ్యుదయకారణానూనదానధారా 
ప్రవాహసంజాతమహావాహినీవ్యూహుండును, నిస్తులప్రశస్తసమస్త 
సద్దుణరత్నరత్నాకరుండును, గౌండిన్యగోత్రపవిత్రుండును గండమాం 
బాగర్భవారాశిచంద్రుండునునగు నయ్యలరాజు నారాయణామాత్యదే 
వేంద్రుండు గండొకశుభవాసరంబున నత్యంతసంతో షితాంతఃకరణుండై. 16 


కృతి శ్రీరామచంద్రున కంకితము చేయుట. 
షష్ట్యంతకందములు 


క. వారణ భయవారణ జయ 
కారణ చక్రాహతారి కరవారునకున్‌. 


నీరాకర ధారాధర 
భారాజీ భాసురప్రభాపూరునకున్‌! 17 


క. భీషణ ఖరదూషణ పరి 
శోషణ సురపోషణోగ్ర శోభనమతికిన్‌ 
శేషాహిప భాషాధిప 
యోషాహిపరాశ్వకీర్తి యోగోన్నతికిన్‌! 18 


క. సింధుసువుత్రీకుచధర 
కంధరశుభవిగ్రహునకు గమలజసురరా 
ట్సింధురముఖ సింధురముఖ 
బంధుర జాతస్తవార్హపదనివహునకున్‌! 19 


క. తక్షక కులశిక్షక చల 
పక్షకళాత్యరుణహేమపటసంభృతికిన్‌ 
దక్షాధ్వరశిక్షాకర 
రక్షాచరణప్రవీణ రాజద్దతికిన్‌! 20 


క. వక్రత్రయచక్రకుచా 
వక్రతనూరూప వైభవదచారునకున్‌ 
జక్రాహిత శక్రాహిత 
చక్ర మహాపక్రమోపసంహారునకున్‌! 21 


క. భామాయుత కామాయిత 
కోమలసుందరశరీరగురుధామునకున్‌ 
భీమరిపుస్తోమ వపు 
స్మేమతమస్సోమునకును శ్రీరామునకున్‌! 22 


వ. అంకితంబుగా రచియింపబూనిన హంసవింశతి యను మహాప్రబంధంబునకుః 
గథాక్రమం బెట్టిదనిన. 23 


కథా ప్రారంభము. 
చిత్రమహారాజ చరిత్రము. 


సీ. నానాగమస్ఫూర్తి బూని హంసాశ్వన 

న్మహిమంబు(గను ధరామరులు హరులు 
జోమదంబుల దిక్కుంభినీశుల 

నురుమాడనోపు భూవరులు' గరులు 
మణిచక్రములు భూరిగుణకోటి కేతువు 
ఖలరంగా నొప్పు వైశ్యులు రథములు 
బరజివ జివనోద్ధరణధర్శ్మఖ్యాతి 
విలసిల్లు శూద్రులు వీరభటులు 
తే. విమల సుమనఃప్రమోదరాగములం దనరి 
పల్లవప్రాప్తిచే మించు ప్రాఢవార 
వనిత లారామములు గల్లి వినుతి9క్కు 


భూమిరత్నంబు నైషధపురవరంబు. 24 


క. కలిత మహాబల సఖ్యో 
జ్వలవిక్రమనిహతవిమతసాలోరుయశో౬ 
నఫిరాజభరిత మప్పుర 
తిలకము సమమనంగవచ్చు. దేజోవతికిన్‌. 25 


క. ఆపురము ధరాలలనా 
నూపురమై రత్నసౌధనూతనరుచికిన్‌ 
దాపురమై యభ్రంకష 
గోపురమై పొగడ నెగడుం గుంభినిలోనన్‌. 26 


వ. మటియు నప్పట్టణంబు దివ్యసాలోచ్చుయకలితంబు గావున నాకలోకంబును, 
మహాశుద్ధాంతరంగంబు గావున యోగిజనంబును, నీలగవాక్షప్రబ అంబు గావున, 
గిష్కింధానగరంబును, గుంభీనసరభసంబు గావున రసాతలంబును, గంధర్వప్రచురంబు 
గావున దేవలోకంబును, గురుగవిబుధద్విజరాజభాసమానంబు గావున 
గ్రహమండలంబును ననుకరించి మత్స్యకూర్మాదిమహిమంబులు వహించి 
కమలాలంకృతంబులై శ్రీమహావిష్ణువుం బురుడించు సరోవరంబులు గలిగి యొప్పు 
నెప్పుడు:2/ 


ఉ. ఆపుర మేలు మేలు భళి యంచు నుతింప జనుల్‌ నవద్వయ 
ద్వీపవసుంధరాన్ధలి నుదీర్లజయాంకలిపు ల్లిఖించి, బా 
హాపటుశక్తి నిల్పిన మహారజతద్యుతు లొల్కు కంబముల్‌ 
ప్రాపితశౌర్యలేఖలయి ధాసిలంగా నలనాముం డున్నతిన్‌. 28 


తే. ప్రబలరాజాధిరాజ వీరప్రతాప 
రాజ పరమేశ్వరాష్టదిగ్రాజకుల మ 
నోభయంకరబిరుదైకవైభవా య 
టంచు మాగధు లెంచంగ మించు నత.డు. 29 


వ. ఇట్లు మహీశాసనంబు సేయుచు నొక్కనాండు. 30 


ఉ. ఆ తరణీప్రభుండు గొలువై చెలువై బలవైరిభోగసం 
ప్రీతి దలిర్పంగా నృపవరేణ్యులు మాన్యు లగణ్యపుణ్యసం 
ఘాతు లమాత్యు లార్యు అధికారులు ఎరులు చారు అష్టది 
గ్లాతవిచిత్రవస్తువులు గానుక దెచ్చినవారు గొల్వంగన్‌. 31 


క. ఉన్నయెడ నాల్గువేదము 
లెన్నంగందగు శాస్త్రచయము లితిహాసాదుల్‌ 
పన్నుగం దెలిసిన్‌ ప్రత్యు 
త్పన్నమతి యనెడు పురోహితద్విజుం డెలమిన్‌. 32 
ఉ. వచ్చి ఫలోపవీతములు “స్వస్తిచ తే౭స్త్వితి”సూక్తి మున్నుగా 
నిచ్చిన నాదరించి వసియింపంగంజేసి నృవాలుం డెంతయున 


ముచ్చటయున్‌ బ్రసంగములు మున్పటిరాజుల చర్యలున్‌ గథల్‌ 
చెచ్చెర నానతిమ్మనినం జిత్తము రంజీల నాతః డత్తణిన్‌. 33 


ఉ. చెప్పందొడంగెం దేనియలు చిల్కంగ ద్రాక్షలు రాలం గప్రవుం 


దిప్పలు చిమ్మిరేంగం గడుందీయని యిక్షురసప్రపూరముల్‌ 
చిప్పిలి పర్వంగా నమృతశీకరముల్‌ వడిం గ్రుమ్మరింప న 
ప్పప్ప యిదౌర యంచు జనులందటు నౌదల లూంచి మెచ్చంగన్‌. 34 


తే. చెప్పుచుండ(గ భామల చిత్తవృత్తి 
తెలియ బ్రహ్మకైనను గొలందిగాదు 
ధాత్రి( జిత్రవిచిత్రంబు దలంచిచూడ 
దాని నెజీంగింపు బ్రాహ్మణోత్తమ మృగాంక! 35 


వ. అని యడిగిన నతనికి బురోహితుం డిట్లనియె. 36 


క. మంకులు మాయోపాయలు 
బొంకులపుట లతిపాపపుం జగజంతల్‌ 
జంకెనలు సేయు యువతులు 
శంకరుండున్‌ దగండు వారి చర్యలు దెలియన్‌. 37 


తే. అయిన నొకకథ కలదు రాజాగ్రగణ్య! 
తొల్లి పరమేశ్వరుండు సంతోష మొదవ( 
బార్వతీదేవి కెటీ(గించె బాగుమీజి 
నది యెజీంగింతు వినుము నీ వవధరించి. 38 


వ. అని యిట్లనియె. 39 


సీ. మంజులమాణిక్యపుంజరంజితఘన 
ప్రాకారచుంబితాభ్రస్థలంబు 
చంద్రకాంతో పలనాధపాండురకళా 
మ్రేడితప్రాలేయఘృణికరంబు 
రత్నకుడ్యావలీరమ్యాంశుసందోహ 
బహుళీకృతార్కప్రభాచయంబు 
గంభీరపరిఘాసితాంభశ్చటాతమో 
లోకికృతాధరలోకవి తతి 


తే. యామికాహతిజాతదిశాధినాథ 
పురభయంకరభేరికాభూరిదంధ 
ణంధణధణధ్వనిప్రతినాదదాయి 
గోపురం బొప్పు నుజ్జయినీపురంబు. 40 


క. ఆ పుటభేదనమునకు ది 
శాపుటభేదనకరోరసంగరజయ భే 
రీపటలధణంధణు( డొక 
భూపాలుండు గలడు చిత్రభో గుం డనంగన్‌. 41 


సీ. వెలయ హరిశ్చంద్రువిధమున, నలుని విం 
కను, బురుకుత్సు చాడ్శునం, బురూర 
వునిలీల, సగరులాగునం గార్తవీర్యుమ 
ర్యాదను, గయుక్రియ, నంబరిషు 
మతమున, శశిబిందుమహిమ, నంగునిఠేవం 
బృథునిమాడ్కి, మరుత్తవృత్తి, భరతు 


నీతి, సుహోత్రునిభాతి, భార్గవుబలె, 
రాముపోలిక, భగీరథునిపొలుపు 


తే. న, శిబిసంగతి, మాంధాతనయమునను, య 
యాతికరణి దిలిపునియట్ల, రంతి 
రీతి, నాచక్రవాళపరీతభూత 
ధాత్రి( బాలించు సవిభుండు తద్విభుండు. 42 


తే. అతం డంతిపురంబులో హావభావ 
విభ్రమవిలాసవైఖరుల్‌ విస్తరిల్లు 
మరుని సామ్రాజ్యలక్ష్ముల 'హరువుం జెందు 
చెలులు గొలువంగ( గొలువుండెం జెలువుమీఅ. 43 


వ. ఉన్న సమయంబున. 44 


సీ . పొడవైన జిలుగు(గెంజెడల కిల్లంటును 
నిండారెడు విభూతి పెండెకట్టు 
వీనుల బటికంపు వింతకామాక్షులు 
కనుబొమల్‌ సందున. గావిబొ ట్టు 
కుచములపై( గావికుబులసంబు గళమున 
నలరారు రుద్రాక్షహారతతులు 
చే నాగబెత్తంబు చిన్నికృష్ణాజిన 
మక్షిగోళంబుల నంజనంబు 


తే. కావివస్తంబు పావాలు కక్షపాల 
తామ్రకట్‌కంబు సింగినాదంబు క్రో, వి 
పొందు సిద్ధక్రియలు చిదానందభూతి 
యొనరం దాలిచి యొక మహాయోగురాలు. 45 


తే. చెట్టుడిగి వచ్చినట్టులం జెంతనిలువం 
జూచి లేచి నృపుండు సంస్తుతుల మెక్కి 
పిట వేయించి కూర్చుండబెట్టి తాసు 
ఖాసీను(డై యున్న యవసరమున. 46 


సీ. శ్రీరస్తు శుభమస్తు ధీరస్తు విజయో౭స్తు 
పుత్రరంజనమస్తు పుణ్యమస్తు 
ధనమస్తు ధాన్యమస్త్వనవద్యసుఖమస్తు 
చిరతరసంకల్పసిద్దిరస్తు 
సత్యమస్తు మహోన్తు శౌర్యమస్తు యశో౭స్తు 
స్వస్త్యస్తు సుగుణో౭స్తు శక్తిరన్తు 
సామ్రాజ్యమస్తు శాశ్వతధర్మఫలమస్తు 
వృద్ధిరస్తు మహాప్రసిద్ధిరస్తు 


తే. జ్ఞానమస్తు శ్రియఃపతిధ్యానమస్తు 
గురుచరణభక్తిరస్తు సత్కుశలమస్తు 
శాంతిరస్తు నిరంతరైశ్వర్యమస్తు 
భాగ్యమస్తు మహాసార్వభౌమ! నీకు. 47 


క. అని దీవి చక్షత పు 
ప్పనిచయము విభూతిపండ్లు ఫలములు దివ్యాం 
జనములు సిద్ధక్రియలును 
దనరంగ శివసత్తి భూమిధవున కొసంగెన్‌. 48 


వ. ఇట్లొసంగిన వినయంబున లేచి కైకొని స్వాగతం బడిగిన సంతోషించి మనోరంజనార్థంబు 
ధర్మార్థకామమోక్షంబులు రాజ్యలక్షణంబులు, బురాణీతిహాసంబులు. గొన్ని 
లోకాభిరామంబులు ననాగతవర్తనంబులు నుచితానుకథాస్వారస్యంబులు. దెలిపిన విని 
మహాత్మురాలా! నీవు వినని కనని కార్యంబులు ముల్లోకంబుల నెవ్వియు లేవైన నొక్కటి 
యడిగెద నాన తిమ్మని యిట్లనియె. 49 


క. ఏ యే భూముల. జూచితి 
వేయే రాజ్యముల గలరు శృంగారకళా 
ప్రాయలగు రూపరేఖా 
శ్రీయుతి గల కన్నె లనిన శివసత్తి యనెన్‌. 50 


మ. మది రంజిల్లంగం జెప్పెదన్‌ వినుము ప్రేమన్‌ సచ్చిదానంద సం 
పదచేతన్‌ గరజంభలంబుగతి( గన్సట్టున్‌ ధరాధీశ! యీ 
యుదయాస్తాచలసేతుశీతన గమధ్యద్యద్ధరాచక్ర మిం 
పొదవన్‌ దెశములందు నుండుదురు విద్యుద్వల్లికాభాంగనల్‌. 51 


ఉ. డెబ్బదిరెండు పాళెముల ఠీవి: దనర్చు సమస్తదుర్గముల్‌ 
జొబ్బిలుకల్మి బట్న్బములు. జొక్కపుంబెంటలుం బాతకంబు పో 
ద్రొబ్బెడులీలం జాల్తిరుపతుల్‌ గనుగొంటిని నుందు రందులన్‌ 
సిబ్బెపు నిబ్బరంపుజిగి జిక్కని చక్కని గుబ్బ గుబ్బెతల్‌. 52 


క, వెలనాడు వే(గినాడును 
బులుగులనా డ్పాకనాడు పొత్తపినాడున్‌ 
గల ములికినాడు రేనా 
డలయక కనుంగొంటి నచటి యబలల( గంటిన్‌. 53 


సీ. లాట కర్ణాట మరాట వధూటులః 
బాండ్య పౌండ్ర విదర్త పద్మముఖుల బంగాళ వంగ కళింగ లతాంగుల 
గుకురు కేరళ కురు కోకకుచల 
మళయాళ నేపాళ మాళవ యువతుల 
మత్స్య వత్స కరూశ మానవతులం 
గోస లాంధ్ర వరాట కుంతల స్త్రీలను 
బాంచాల బర్బర భామినులను 


తే. ద్రవిళ గాంధార కాశ్మీర ధరణిసతుల 
మగధ కొంకణ టెంకణ మానినులను 
మజీయుం దక్కిన ధారుణీమండలముల( 
దనరు చెలువలం జూచితి ధరణినాథ! 54 


తే. రాజ వశ్యౌషధాకృతుల్‌ రమ్యతర ర 
తిస్వరూపలు మోహన దివ్యమూర్తు 
లతులతర కామమంత్ర దేవతలు విర 


లనంగ నుందురు సుందరు లచట నచట. 55 
సాతానినతి హేమావతి 


ఊఉ. ఈ నవఖండమండితమహిన్థలి నెల్ల గనంగ దేవ! నే 
నీ నగరీలలామమున నెంతయు రేఖ జెలంగు మన్మథా 
ధీనసుమోహనాకృతి రతిన్నగు మిన్నగు సౌరుగల్లు సా 
తాని బిసప్రసూనదళ ధాళధలీ తరళాక్షిం జూచితిన. 56 


తే. దాని ప్రియనాయకుండు విష్ణుదాసుం డనెడు 
పేరు గలవాండు కలవాండు పెద్దవాండు 
హేమవతి యనందనరు నయ్యింతిం బొగడం 
దరమె బ్రహ్మకునైన శంకరునకైన. 57 


ఉ. ఆ మధురాధరకచాళికనద్ద్హననైగనిగ్యమా 
యామృదులో రుసారరుచిరాంబురుహాక్షుల ధాళధళ్య మా 
యా మెజుంగారుంబోడి జిగియబ్బెడి గుబ్బల చాకచక్యమా 
యేమని చెప్పవచ్చు జగతీశ్వర! శాశ్వతరూపసంపదరల్‌. 58 


క, దాని జిగి దాని కులుకును 
దాని తనుద్యుతులసొంపు దాని విధంబున్‌ 
దాని వగ దాని యందము 
మానవవర! మరుండు గన్న మగ్నుండు గాడే! 59 


క. వగ లొలుకు ధాగధగ్యపు 
జిగి గుల్కెడు నుబ్బుగబ్బిసిబ్బెపుగుబ్బల్‌ 
నిగనిగలు గులుకు కొప్పును 
సొగనుం దెలికనులు దాని సొమ్మై పరంగున్‌. 60 


ఉ. విండ్లకు మేల్తరంబు ఘనవేణి కనుంబొమదోయి బంగరుం 
గిండ్లకు మేటిసాటి తులకించు చనుంగవ లే.తతమ్మి పూ 
దూండ్లకు మిన్నయన్న జిగిందొల్కెడు చేతులు లోకమందు బూ 
బోండ్లను గానమో వినమొ పోలరు తత్ప్సతి కాలిగోటికిన్‌. 61 


సీ. కబరిభరమునకుం గందంబు సెల్లు ను 
త్సలమాలికలు నేత్రములకు. జెల్లుం 
గర్హంబులకును మంగళమహాశ్తీ సెల్లు 
గాత్రంబునకు( జంపకంబు జెల్లు 
మధురవాగ్వృత్తికి మత్తకోకిల సెల్లుం 
జనుగుబ్బకవకు మంజరియుం జెల్లు 
బిరుదైన ఎజుందుకు. బృథ్వివృత్తము చెల్లు 
మధ్యంబునకుం దనుమధ్య చెల్లు 


తే. బాదముల కంబుజము చెల్లు బరంగు నడకు 
దనరు మత్తేభవిక్రీడితంబు సెల్లుం 
గృతుల వర్ణింపందగు తదాకృతులె కృతులు 
వాంఛలే దానిం బొందినవాయండె సుకృతి. 62 


తే. చండదోర్టండమండితమండలాగ్ర 
ఖండితోద్దండరిపుకాండభండనమునం 
బండితుండగు రాజవేదండమునకు. 
గాక, యొకపాటివాని కాకన్నె తగునె? 63 


ఉ. సౌరభ మొందు కాంచనపు జంత్రపుయిత్రిక వాగ్విలాసము 
ల్వారక నేర్చు రత్నపుసలాక తిరంబగు రూపు జెందు తొ 
త్యారమెయింగు జీవకళ గాంచిన చిత్తరుబొమ్మ వ 
గారిణియౌ సుధాసరసింగా నుతి సేయంగవచ్చు నెచ్చెలిన్‌. 64 


క. అని సిద్ధురాలు సెప్పిన 
బొనపొనగా భ్రమలు చెందం బులకలు వొడమెన్‌ 
మనసిజ శిఖి యెనసినచ్యో 
గనబడు ధూమాంకురములగతి నృపుమేనన్‌. 65 


క. అంతట సిద్ధాంగన యా 
ద్యంతంబును జెప్పి తన మహాశ్రమ మహికిన్‌ 
సంతోషంబునం జనె భూ 
కాంతుండు హేమవతిమీంది కాంక్ష జనింపన్‌. 66 


మ. కరుణాదృష్టులు నాగవాసముల సోకంజూచి వేడ్క న్మనో 
హరముల్‌ కోకలు రూకలున్‌ మణులు హారాలంకృతిస్తోమముల్‌ 
సరసత్వంబున నిచ్చి పంచి కొ లువున్‌ జాలించి తాంబోయె భూ 
ప రతీశుండు మనంబు హేమవతిపై బాళిన్‌ దువాళింపంగన్‌. 67 


క. మిన్నందు సౌధవీథి స 
మున్నతమగు మేలుమచ్చు లొప్పెడుచోటన్‌ 
మిన్నగు చిత్తరువులచేం 
బన్నుగందగు నొక రహస్యభవనము పజ్జన్‌. 68 


చ. అకలుషదివ్యరత్నమయమౌ నొకకెళిగృహంబులోపలం 
జికిలి కిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ళ నందమౌ 
సకినెల పట్టెమంచమున జాయనఖాసు తివాసిపైం దురం 
గిక మొకమాలు లేపున నొగిన్‌ శయనించి మనోభవవ్యథన్‌. 69 


క, ప్రీతిని హేమావతిపై 
నాతీరున మనసు నిలిపి యతివిరహార్తిన్‌ 
జేతోజాతధనుర్భవ 
శాతశరవ్రాతసారచకితాత్మకుండై. 70 


క. ఉలుకున్‌ వెన్నెలవేండిమి 
కలుకున్‌ శుకపికమిళిందహంసార్భటికిన్‌ 
బెళుకున్‌ మలయానిలునకు 
జెళుకున్‌ బూయబాన్సునందుం జిరవిరహార్తిన్‌. 71 


ఉ. చెక్కిటం జేయిం జేర్చుకొని చింతిలు నుస్సురటంచుం జూపులన్‌ 
వెక్కసమంది లేమ సరవిన్‌ బొడగట్టినయట్టు లుండంగా 
నక్కునం జేర్చంబోవు భ్రమమంది వెసన్‌ దలయూంయ నంతలో 


బక్కున నవ్వు నింతిపయిబాళి నృపాలకమౌళి ఖిన్నతన్‌. 72 


వ. మణియు నారాజు విరహంబు తాపాతిశయకరంబు గావున నిదాఘంబును, 
విరళీకృతాశ్వాసంబు గావున సత్స్రబంధంబును, విచ్చిన్నాలంకారంబు గావున 
యవనవివాహంబును, నిమీలితతారకంబు గావున నహర్ముఖంబును, 
విప్రలాభముఖరంబు గావున సాయంకాలంబును ననుకరించె నప్పుడు. 73 


క. అటువలె నృప నిటలాక్షుండు 
పటుతరవిరహంబు( జెంది బాధపడంగా 
నటనమున హేల యనియెడు 
కుటిలాలక వచ్చిం దెలివింగొ నజేయుటకున్‌! 74 


శా. పన్నీట న్నయనంబు లొత్తెం దనువున్‌ బాటీరపంకంబుతో 
జెన్నారన్‌ బదనిచ్చె గీరి సిగవేసెన్‌ దాయెతుల్‌ సుట్టె జి న్సొన్నాపట్టె రుమాలుగట్టె 
జరతాచుట్టంచు డాల్మించు మే 
ల్మిన్నాసన్నపుదుప్పటంబుం దగహాళిన్‌ గప్పె సొంపారంగన్‌. 75 


వ. ఇ ట్లుపచారంబులం గొంతతాపంబు శాంతం బొనర్చి, నృపాలునకు హేల యిట్లనియె. 76 


ఉ. స్వామి! పరాకు, నీమదికి సమ్మతియౌ పని యేమి చెప్పుమా! 
ప్రేమ దలిర్చ నేర్పు దలంపింప నదెంతటి కార్యమైన నే 
నే మజీ తీర్చి, నీకుగల నెంజిలిం బాపెదం జూడుమన్న నా 
శ్రీమహనీయవైభవు(డు శీతకరాస్యకు హేల కిట్లనున్‌. 77 


తే. సిద్ధురాలు హేమావతీ సితకరాస్య 
వలపు రేఖాతిశయవైభవమును దెలుప 
వినగ నగు మోహముననైన వెతను మాన్సు 
కరుణ ననుం జేర్చి యమ్మచ్చెకంటిం గూర్చి. 78 


క. అని చీనీచీనాంబర 
ఘనమణిహారములు మేలు కాల్కడియంబుల్‌ 
గొనబున్‌ మెజుంగుంగరములు 
చనవమరంగ నిచ్చి పనుప సముచితరీతిన్‌. 79 


ఉ. పూని ముదంబు లుప్పతిల భూవరముఖ్యునిచేత వీడికో 
లై నవరత్నకీలితమహారజతోన్నతదివ్యదీధితీ 
న్రీనిధు లెల్లదిక్కుల దిసించుచు మించిన విష్ణుదాసు స 
న్మానితగేహసీమకు సుమాళముతో జనె హేల హేలలన్‌. 80 


సీ, కస్తూరివిణలుం గపురంపు లప్పలు 
నిండిన గృహములు నెరయ దాంటి 
కుంకుమాగరుఖండసంకుమదంబులు 
గలుగు బిడారులు గడచిపోయి 
గౌళముల్‌ పచ్చాకు కచ్చూరములు చాల 
నించిన కొ ట్టడి ల్మించి యేంగి 
పునుంగు చట్టంబులు బుక్కారజంబులు 
పొంకమౌ మళిగల పొంత దరలి 


తే. చూచె నొకదివ్యరత్ననిస్తులగ్భహంబు 
నందు హేమావతీ కన్య నలరు ధన్య 
వజలు సొంపుల టెంకి జవాది వంకి 
జాతి రతిలీల నా రాజదూతి హేల. 81 


వ. ఇట్లు తన్ను. జేరవచ్చిన రాజదూతిం గనుంగొని మహారాజు మన్ననల మనియెడు 
పడంతుక యని రత్నంపుగద్దియపై వసియింపంజేసి స్వాగతం బడిగిన నబ్బాలకు హేల 
యిట్లనియె. 82 


క. నీ చాతుర్యము నీవా 
చాచిత్రపటుత్వరూపసంపద లెపుడున్‌ 
ని చుట్టంబులు సెప్పంగం 
జూచెదనని వచ్చినాను సుదతీ నిన్నున్‌. 83 


ఉ. చక్కనివారిలో మిగుల(జక్కనిదాన వటంచు వేడ్కతో 
జొక్కుచుం జెప్పి రందులకు. జూచినయందుకు నా మనోరథం 
బక్కడ సిద్ధమయ్యె ఫల మబ్బెను హా యిటులుండ వద్ది? యో 
చక్కెరబొమ్మ! యంచు సరసప్రతిభాషల నిచ్చగింపుచున్‌.84 


సీ. దినచకోరాళి తృష్ణం దీర్చుం గదమ్మ 
భామ! నీ వదనచంద్రామృతమ్ము 
బీదబర్హిణముల నాదరించు( గదమ్మ 
మెలత! నీ వేణికామేఘపంక్తి 
ఘనదరిద్రపికాళి. దనియం జేయు. గదమ్మ 
చెలియ! నీ వాతెజ చివురడంబు 
బడుగుజక్కవల నింపడరం బ్రోచుంగదమ్మ 
ముగుద! న్‌ చనుందమ్మి మొగ్గదోయి 


తే. పేదకీరసందోహము నేదునమ్మ 
నీ వచోబ్బందమకరందనిర్హరంబు 
లిట్టి పస మిసి జిగి బిగి యీ విధంబు 
ప్రణుతి సేయంగం దరమె యా బ్రహ్మకైన. 85 


క. ఇదిగాక యత్తమామల 
ముద మొదవంగ బంధుసంఘముల దాసీదా 
సదళంబుల బహువిశా 
సదయల నీరితి మనుచు సతులన్‌ గానన్‌. 86 


వ. అని యిత్తెజంగున. 87 


ఆ. దాని యత్తతోడం దగ మామతో బంధు 
దాసజనముతోడం దగిన మైత్రి 
గూడి యాడుచుండి కొన్నిదినంబులు 
చన్న పిదప నొటి నున్నవెళ. 88 


ఉ. ఒక్క సుధాంశురత్నరుచిరోన్నతవేదికమీ(ద నిద్దజున్‌ 
మక్కువ మీజ నుండి యనుమానముతో నొక కొంత కొంకికొం 
చక్కట! నీ కొకందులకు నచ్చిక లేక మెలంగ విష్ణుదా 


సెక్కడి భర్తం గాంగ నృజియించె నజుండని హేల నవ్వుచున్‌. 89 


క. ఈ రూపమీ పటుత్వం 
బీ రేఖావైభవంబు లీ నెజిప్రాయం 
బీ రసికత నీకును మణీ 
మా రాజున కగును నితరమనుజుల కగునే! 90 


సీ, కలికి! నీ సిబ్బెంపు గబ్బి గుబ్బలు వాని 
గడుసు చేతులణుట్టి కలంచందగునె? 
కాంతరో! నీ తావి కావిమోవిటు వాని 
కొక్కిదంతంబుల నొక్కందగునె? 
చెలువ! నీ జిగి గోముగల మోము మజీ వాని 
తొట్టినోరున ముద్దు వెట్టందగునె? 
సుదతి! నీ కనకంపు సొంపు దేహము వాని 
కబకుమేనున( జేర్చి కలయం(దగునె? 


తే. కులుకు శృంగారరసములు చిలుక గీలు 
బొమ్మ, వలె శ గలదానవమ్మ! ! నీవు 
మర ము వంటివాండు నీ _ చూడ 
వానితో గూడి రతికేళిం బూనుటెట్టు? 91 


క. నీవంటి రూపవతికిని 
నీవంటి ప్రియుండు గలుగ నిర్మింప కయో! 
యా విధిని దగులు చేసిన 
యా విధి నిటు దూర నింక నగు ఫలమేమీ? 92 


తే. అయిన మగండెంత నీటుకాండైన నేమి! 
ప్రాణప్రదమైన చౌశీతిబంధగతుల 
నింపు సొంపును జూచి చొక్కింప నగునె? 
రతికి జొచ్చిన తణీ మానవతుల కెపుడు. 93 


ఉ. కేరంగరాదు, నవ్వి గిలిగింతలు వెట్టంగరాదు చెక్కులన్‌ 
జీరంగరాదు, గుబ్బలు ఖచిక్కునం గ్రుమ్మగంాదు కేళిలో 
మీజంగరాదు, పైకొని రమింపంగరాదు, గళారవంబు లిం 
పారంగ సల్పరాదు మదిరాక్షులు భర్తలం గూడు వేళలన్‌.94 


వ. అదియునుం గాక. 95 


క. పదివేల మదను లొక్కట 
నుదయించిన లీల మెజయు నురుగుణుండు సుమీ! 
మదిరాక్షి! చిత్రభోగుండు 
మదిం గోరెను నీదు భాగ్య మహి మెట్టిదియో!96 


సీ. కువలయానందంబు( గూర్చి యేలు ఘనుండు 
విబుధులం బ్రోచు సద్వితరణుండు 
సర్వజ్ఞమౌళి భూషణమైన ధన్యుండు 
లలితవిభ్రమరూపలక్షణుండు 
సరవికళల్‌ నించు శ్యామాభిరాముండు 


వటిలెడు సన్మార్గవర్తనుండు 
విష్ణుపదార్చితవిహితశుభ్రకరుండు 
వితతతమోహారి వినుతశీలుం 


తే. డమ్మహారాజచంద్రుం డాయన నిజాంత 
రంగమంతయు నినుంజేర్చి రమణతోడ 
నేలం గలం డమ్మ! నీ పుణ్య మెసంగె నమ్మ! 
తమిని నీడేర్చవమ్మ! కుందనపుబొమ్మ! 97 


వ. అనిన విని సంభ్రమభయవి స్మయలజ్ఞాహాసకాంక్షలు మనంబునం బెనంగొన 
నమ్రముఖియై హేమావతి రాజదూతి కిట్లనియె. 98 


ఉ. అమ్మకు చెల్ల! యిట్టి పలుకాడుదురే? మణి యత్తమామలున్‌ 
గ్రమ్మి తలారులై మెలంగంగా మగండున్‌ బులిరితిం దెంపుగా 
బమ్మెర రొప్పుచుండంగను బాంధవు లెల్లను గాంచియుండంగా. 
గొమ్మరొ! యిట్టికార్య మొనంగూడునె? కూడిన హాని చెందదే? 99 


తే. అనిన హేమావతికి నిట్టు లనియె హేల 
రేపటికి నేంటి ప్రాయంపవుటేవు గలదె? 
మోహ మెక్కొనం జక్కని ముద్దుజాణ 
యొకని బిగికగి(టను జేర్చి యుండవలయు. 100 


క. ఎక్కడి మగ డెక్కడ సఖు 
లెక్కడి నీయత్తమామ లెక్కడి చుట్టా 
లిక్కొలంది దొడ్డ కొంచెము 
లెక్కింపకు మరుని హావళిన్‌ బడువేళన్‌. 101 


సీ. కోటగోడలనైన మీటుగా నెగంబ్రాకి 
దాలు నేరని దేటి తలిరుంబోడి 
ఘుమఘుమార్పటితోడ ఘోషించు నదులైన 
నీంది పోవని దేటి యెమ్మెలాండి 
తనమీంది తప్పు నొ క్యనిమీంద నిజముగా 
బెట్టనేరని దేటి బిసరుహాక్షి 
ధవుంజైనం దనజాడ తగదని పట్టిన 
నిర్వహింపని దేటి నీటుకళత్తె 
తే. తలవరులు గన్నచో లేని తాల్మిబూవి 
బొంకు తథ్యంబు తథ్యంబు బొంకు. గాంగ 
నెంచి యుపనాథుతోడం గ్రీడించి మించి 
చక్కటికిం దేని దది యేటి సరసురాలు. 102 


వ. అని మజీయు బోధింప నంగంబు పులకాంకురానుషంగంబుగా నిజాంతరంగంబునం 
బొడము వ్రిడాభరం బుడిపికొని దరస్మితానతముఖాంబుజ యై యొట్టకేలకుం జెవి యొగ్గిన 
నగ్గజరాజగామినిన్‌ బాసి తనరాక కెదురు చూచుచున్న రాజసన్నిధికిం జని తాం 

యివచ్చిన కార్యం బెణీంగించె నంతట దైవయోగంబున విష్ణుదాసునకు 
దూరప్రయాణంబు సంభవించె నంత. 103 


విష్ణుదాసుని విదేశప్రయాణసన్నాహము 


తే. పయనమున కైనయవి యమర్పంగ నపుడు 
పరిచరుల కానతిచ్చినం బటకుటర 
పాత్ర సామగ్రి మొదలైన బరువులెల్ల 
శకటవామ్యశ్వవృషమహోష్టుముల కెత్తి. 104 


వ. మణీయుం గలమాన్నంబులుం, గల వంటకంబులు. బొంగలి పులియోగిరంబు 
దధ్యోదనంబు, నానవాలు, జున్నులు, మీగడ పెరుగులు, నవనీతంపు ఘుటికలు, 
నొలుపుం బప్పు, నప్పడంబులు, వజుగులు, వడియంబులుం బెరుగు వడియంబులు, 
మిరియపుంబొడి, మెంతికూటువ, సంబారంబుం జింతపండులు, బజ్జు, లుసిరికలుం 
బచ్చ ళ్ళూరుంబిం, డ్లూరుగాయలు, మామిడితొక్కులు, నివి మొదలుగాగల 
పరికరంబులును, మణియు వడపప్పు, బేడలు వేపుళ్ళు, ననుంప గుగ్గిళ్ళు, బొరుగులు, 
బొడులుం బాకపుం జలిమిడి, కాయమ్ములుం, జిమ్మిరుంటలు, నటుకులు, మూంగలు, 
లాజలుం బేలాలుం జిటి కాజుకులు, నువ్వులు నానబియ్యంబులు బేలపిండిం 
బ్రేలసత్తు, దోసగింజలు, వెల్లగిసెలు, గోగులు, గరింగరుము, లుపిళ్ళు, సెనగపప్పు, 
బొరుగుపప్పు, సారపప్పు, జీడిపప్పు, బాదంగి పలుకులు, గొబ్బెర, గసగసాలు, 
ఖర్జూరములు, ద్రాక్ష లాదియైన ఫలహారంబులును, మజీయు నుండ్రంబులు, 
మండెంగలుం గుడుములు, దోసె, లరిసెలు, రొట్టెలు, నిప్పు, ట్లప్పంబు, లతిరసంబులు, 
సుకియ, లమృతకలశమ్ములు, సోగులుం జక్కెర బుడగలుం గరిజులుం 
బొరివిళంగాయలుం దేమనంబును, బాలకాయలుం జక్కిలమ్ములు, మినుంవ 
చక్కిలమ్ములు, మినుప పోకలు, మనోహరంబులు, గారెలు, బూరెలు, మోరుండ, లంగ 
రొల్లెలు, మణుంగుం బువ్వులుం, బేణీలు, నీరువత్తిగెలు, మడతలుం బప్పు బూరెలు, 
సజ్ఞబూరెలు, వడ, లామవడ, లొబ్బ ట్లు, సారసత్తులు, సేవలు జరిమిళ్ళు, సరడాల్యు, 
బరిడ గవ్వలు, జాపట్టు, నిడ్జెనలు, తేనె తొలలు, బొరుగులు, నేలకికాయలు, వెన్న 
మెటుంగులు, నిడికుడకలు, సడకుడకలు, ముత్తెంపుంజిప్పలుం జంద్రకాంతలుం 
గరిజకాయలు, బెడదలు, లడ్వాలుం గోడబళ్ళు, గూడు పరిగెలుం దెలుపరిగెలుం 
బూరీలు, గూళ్చాపిడ, లాదిగాం గల భక్ష్యంబులు, గూడలనించి, జాతి సాతానులు 
గావళ్ళంబూని వెంటనంటిరా, నప్పుడు.105 


తే. తనకు నిలవేల్పులౌ తల్లిదండ్రులకును 
భక్తితో మైక్కి దన ప్రాణపదము నైన 
భార్యతో దెల్పి యక్కునం బట్టి చేర్చ 
నా వధూటియు నధికదీనాస్య యగుచు. 106 


ఉ. ఓ మగరాజ! నీవు చన నొటిగ నేనిట నుండ నేర్తునే? 
నామదిం జూడంగోరి యిటు న న్నలయించెద వంచు బాప్పధా 
రామిళితాక్షియై ఘనతరంబగు శోకము. జెంద విష్ణుదా 
సా మధురో క్రి నూజడిలుమంచు ముదంబున( గుస్తరింపంగన్‌. 107 


సీ. నీ తావి కెమ్మోవి నిలుచుంబో! కంచివా 

అంటుల మొలపంటి గంటి గుజుతు 
వాలుంగన్నుల నెజయుంబో! నెల్లూరి 

కొమ్మల కపురంపు దమ్మరసము 
నీ చెక్కుల రహించుంబో! చెన్నపట్నంపు 
వారిజేక్షణల క్రొవ్వాండి గోరు 
నీ యురన్స్టలి మించు(బో! యఖిలక్షమా 
కోమలాంగుల కుచకుంకుమంబు 


తే. లింటనె మెలంగు వారల కీసుఖంబు 
లెటులం జేకూరు? నని పల్కి హితముం జిల్కి 
పోయి రమ్మని మోము మోమున ఘటించి 
చుంబన మొనర్చి పనిచె నయ్యంబుజాక్షి. 108 


వ. అంత. 109 


తే. మణిఖచితహేమపంజరమధ్యమున, 
బ్రేమ నాబాల్యముగ దాను బెంచినట్టి 
హంసరాజంబుం గదియంగ నరిగి, తనదు 
పయన మెటీ(గించి యింటిలో భద్ర మనుచు. 110 


క. చెప్పంగం దగిన మాటలు 
సెప్పి మరాళంబు వనుప( జిత్తంబున సొం 
పుప్పతిల నిల్లు వెలువడి 
యప్పగిదిన్‌ విష్ణుదాసుం డరిగెడువేళన్‌. 111 


తే. ఈడము వళంద బందర యింగిలీషు 
కళము మొదలైన పేటల గౌరలెల్ల 
సౌరభద్రవ్యములు బేరసార మాడం 
బిలువనంపిరి తమతమపేంటలకును. 112 


చ. అటువలె విష్ణుదాసుండు హితావలి గొల్వంగం దోడిబేర మం 
దుటకుం జనంగ హేమవతి తోడనె శంబరవైరి శాతవి 
స్పుటచటులోగ్రపంకరుహసూననవీనశరవ్రజంబు హృ 
త్పుటమున గాడనేయ నృపవుంగవుం జేరంగంగోరి యున్నెడన్‌. 113 


చ. విలసితమోహదాహపరివేదన పొమ్మని యెత్తు పెట్టంగా 
వలపులవింటివా(డు నెజవాదితనంబునం ద్రవజూపంగా 
నలమిన భీతి లజ్జ వలదం చరికట్టంగ నింతి నంతలో 
జలజహితుండు గ్రుంకె నల చానవెతల్‌ కనలేని కైవడిన్‌. 114 


వ. అయ్యవసరంబున. 115 


తే. తరణి తురగ ఖురో ద్దూత చరమశైల 
గైరికస్టలపాంసువు లప్ప ననంగం 
బన్సిమంబున( గుంకుమపంక మటుల 
సాంధ్యరాగంబు మించె నిస్తంద్ర మగుచు. 116 


ఉ. కాలకలాదమౌళి దినకాంతి హసంతికలోన యామినీ 
బాలకు సొమ్ము సేయుటకు భాస్కరుండన్‌ కనకంబు. గ్రాంచి క 
ల్లోలవతీవరాంతరములో నిడం దోచిన ధూమమున్‌ తమో 
జాలము పర్ప్వె, నా రవలచాడ్చునం దారలు వొల్చె నెతయున్‌. 117 


మొదటిరాత్రి 


సాతాని భామిని జేనికడకుం బయన మగుట. హంస వారించి బుద్ధిసెప్పుట. 


క. అప్పుడు హేమవతి తమి 
ముప్పిరిం గొనం జిత్రభోగ భూపాలునితో 
నప్పుష్పబాణుకదనము 
చొప్పడ నొనరించు వాంఛ చొర దమకమునన్‌. 118 


చ. పరంగెడు రస్తు కొట్టుడులు భద్రముగా నొగి బీగముద్రలున్‌ 
గరిమ నొనర్చి తొత్తులకు గ్రాస మొసంగి నికాయకృత్యముల్‌ 
దరలిచి యత్తమామల పదంబుల నత్తుచు నిద్రపుచ్చి మై 
మెజపుగ శీతలాంబువుల మిన్నగ మజ్జనమాడి వేడుకన్‌. 119 


. మెజఖుంగుంగుచ్చెలమీంద జరతారుపని మీటు 

చెంగావిరంగారు చీరం గట్టి గుజరాతి జిగిసిస్తు గోట్టదాంపిన డాలు 
రహి మించు పైఠిణీరవికం దొడిగి 

ఘుమ్ముఘుమ్మని తావి గ్రమ్ము చౌకాటంపు( 

గలపంబు సొగసుగా గలయ నలంది 

తళుకుతళ్ళునం గాంతి చిలుక గుల్కెడు జాతి 
మణిభూషణంబులు మమత దాల్చి 


తే. తిలక మొగిందీర్పి మితభుక్తి సలిపి వెంట 
బూమె లెజుంగని యొకపాటి బుడుత, యాకు 
మడుపు లందీయ మోహంబు మరులు గొల్ప 
వెడలె నల భామ నిజకేళివేశ్శసీమ. 120 


వ. అటుల వెలువడి. 121 


తే. తనదు ప్రాణంబు దైవంబు తల్లి తండ్రి 
యనుచు జెలియైన యల రాజహంసమున్న 
దివ్యనవరత్నఖచితదేదీప్యమాన 
కనకపంజర మొక్కింత గదిసి నిలిచె. 122 


చ. నిలిచి దరస్మితంబయిన నెమ్మొగ మించుక వంచి యాత్మం దాం 
దలంచినకార్యమెల్లం బ్ర బ్రమదంబున దిన్నని కల్కిపల్కులం 
దెలిపిన రాజహంస సుదతీమణిం గన్గని పక్షయుగ్మముం 
దలం గదలించి యందుకు మనంబున జింతిలి యప్పు డిట్లనున్‌. 123 


ఉ. అక్కట! భర్తకాపురము నాజడిపుచ్చి నృపాలమౌళితో 
జొక్కి రమించునందులకుం జొచ్చినం దావక బంధువర్గముల్‌ 
తక్కువ సేతురమ్మ! చరితవ్రతముల్‌ చెడునమ్మ! జాలికిన్‌ 
బక్కున నిందం జెంది తలవంపులు దెత్తురంటమ్మ! మానినీ! 124 


సీ, అత్తమామలు గన్న నాజడిపుత్తురు 
బావ పరీక్షింప నేవగించు 
మజందులు గాంచిన గజకటీ నెంతురు 
వదినె లెజింగిన వాసి చెడును 
బంధువుల్‌ గనినచ్యో బరంగ నిందింతురు 
తోడికోడలు చూడ నాడికొనును 
బతి కను(గొన్నచో బ్రాణహాని యొనర్చు 


ర్‌ 


వాడవా రెజీంగిన వన్నె దజుంగు 


తే. నరయ నిదిగాక యన్నియ నాడుపుట్టు 
పుట్ట బాపంబు, పుట్టిన బుట్టినింటి 
క్రేని' మటి చొచ్చినింటీకేన్‌ గిర్హిఘినతం 
దేక యపకీర్తిం దెత్తురే? తెటివ లెచట. 126 


క. అగు బ్రాణహాని యపసిరి 
యగణిత మగు మానభంగ మహహ! తెలిసెన్‌ 
దెగువయె యింద్రపదవి యన 
దగు బుద్ధి జనియింపంబోలు దరుణీ! నీకున్‌. 126 


. పంక్తికంఠుని మోహ పరితాప మెంచెనే 
భువనమాత జగత్ప్రపూత సీత 

యల వుళిందునిం బొంద నాసక్తిం జెందెనే 
ప్రియ హితామితనయ భీమతనయ 
నహుషుని విరహంపుం దహదహల్‌ సూచెనే 
సాంద్రసద్దుణచర్య యింద్రుభార్య 

మటీ సింహబలుని పెన్మాయలం జిక్కెనే 
యాజడి పనియబూని యాజ్ఞసేని 


తే. మునుపటి పతివ్రతలు మహామూర్థచిత్తు 
లైన దుర్దను లతిఘోరసూన సాయ క కాస్త $ జర్జరితాత్ములై యాసపడిన 
మాన ముడిపుచ్చుకొనిరంటే మచ్చెకంటే! 127 


చ. పతిహితభక్తిచే వెలయు పద్మదళప్రతిమాననేత్రకున్‌ 
వ్రతముల సోదు లేటికి? ధ్రువంబుగం బుణ్యము అబ్బు | కం 
బతినిం దిరస్కరించి పరభర్తలం జెందిన భామ పుణ 
గతజలసేతుబంధములు గావె? వచింపంగ నెంత వ 128 


క. పతిసేవయె భూషణములు 
పతిసేవయె జీవనంబు భామామణికిన్‌ 
బతిసేవయె సువ్రతములు 
పతిసేవయె యిహముం బరము భాగ్యము లనుచున్‌. 129 


ర్‌ 


క. లలి An 
ప్తులను మనవాక్సరీరములచే నేవే 
ళలనైన సతులు సరు 
షుల గోరిన వన్నెలేదు చూవె! ధరిత్రిన్‌. 130 


క. ఈరీతి హంస పలికిన 
నారీమణి చెవుల నవియు నారాచములై 
దూటి చుఖుక్కున నాటిన 
గ్రూరకటాక్షములం గ్రేటుకొని తనుం జూడన్‌. 131 


వ. అత్తెజవ చిత్తం బెణీంగి మరాళం బక్కటా! యిత్తరుణి దుష్కర్మాయత్తతం 
బరాయత్త చిత్తవృత్తి యయ్యె, నిట్టగుట మదీయసునీతివాక్యంబులు దీనికిం బరుషంబులై 
తోచుచున్నది. సమదమదనప్రదరవేదనాదోదాయమానంబైన దిని మానసంబు 


సామంబునం గాని చక్కంబడదని కొంత తడ వంతరంగంబున( జింతించి వెండియు నా 
రాజహంసంబు హంసగమన కిట్టనియె. 132 


తే. మానవతి! నీవు పరసంగమమున కాస 
పడం దలంచితి వేని జేపట్టు కొంచె 
మైన చక్కని యొక యందగాని తోడ 
గూడి యాడక, రాజుల గోరందగునె? 133 


మ. అధిపుల్‌ క్రూరఫణిస్వరూపు అధరం భాసించు టేరీతి? భూ 
మిధవుల్‌ కాలకరాళకీలిసదృశుల్‌ మేన్మేనం బొందించు టె 
ట్ల? ధరాధీశులు మత్తదంతిసము, లేలా నీకు జెల్లాట మా 
డ? ధరాభృత్కుచ! యిత్తెజం గెజీంగి, వేడ్కన్‌ గోర్కు లీడేర్చుకో! 134 


క. ఇలపతుల చిత్తవృత్తులు 
గలయికలం దెలిసి మెలంగు కాంతల కెలమిన్‌ 
జెలు వొనరు జయము చేకుజు 
నలఘు శ్రీసౌాఖ్య మబ్బు నంబుజగంధీ! 135 


వ. ఇట్లు గావున నిత్తెజింగున( దత్తరంబు లేక నృపవరోత్తముల చిత్తవృత్తి దెలిసి హత్తుకొన 
వర్తీల్లు మని హంసంబు ప్రత్యుత్తరం బిచ్చు నవసరంబున. 136 


స్‌ పిసవెజ్జి కసరెత్తి యెసరేంగు నసగూంటి 
పూంబోండ్లు తమ యిండ్ల పొంతకరుగం 
బరుసొమ్ములకు నిమ్మువడం గ్రమ్ము నెజహమ్ము 
తస్కరుల్‌ దిగులొంది తావుం జేర 
దనరారు సిరిసొరు తనివార గలవారు 
కనుగూర్క మది గోరి కన్నుమూయ 
రతిరూపు పసమాపుగతి చూపుగల కాపు 
గుబ్బెత లెసటికై కుండ లరయ 


తే. దూరదేశసమాగతధూర్తపాంథ 
జనసమూహంబు పయనంబు సాంగ లేవ 
జక్క లలరించి కుత్తుకల్‌ నిక్క మించి 
కొక్కొరోకో యటంచును గోళ్ళు గూసె. 137 


క. తెలతెల నయ్యెను దిక్కులు 
పలపల నుడుగణము మాయం బాటిెను బక్షుల్‌ 
కలకలన( గూయఈ జొచ్చెను 
దులదులం దుమ్మెదలు తమ్మితుటుముల వెడలెన్‌. 138 


తే. అపుడు హేమవతీకన్య హంసనుడుపు 
నీతిచాతురి వినురీతి కరు మాని 
పడుకటిలు సేరి కళవళపడుచు నిమిష 
మొక్క యేడుగం బవలెల్ల నొనరం గడపె. 139 


క. ఉదయోపరి రవి సింహము 
మది మీజంగ నస్తశైల మత్త ద్విపమున్‌ 
బొదువ గమకించి దుమికిన 


యదొ యన దినకరుండు పశ్చిమాశకుం జేరెన్‌. 140 


తే. రసికు. డైనట్టి కాలంపు వ్రాతకాండు 
తనరు బ్రహ్మాండ మను పెద్ద దవతిలోన 
శాయి నిండార బోసిన చందమునను 
గారు తిమిరంపు గుంపు సొంపారం బర్వ. 141 


చ. పనుపడ మిన్ననుం గడితపాలె దమంబునం గట్టిపెట్టి శో 
భనతరచంద్రదీధితులపంక్తి జమాఖరుచుల్‌ లిఖించి యిం 
తనుకొని కాలమన్‌ గణకుః డప్పుడు తీర్చి లిఖించినట్టి యా 
దినవహి లెక్కవ్రా లనంగం దెల్విగం జుక్కుల పర్వె నత్తజిన్‌. 142 


చ. జలకము లాడి జిని బురుసాపని వస్తముం గట్టి మోమునన్‌ 
దిలకముం దీర్చి క్రొవ్విరులు నించి కచాళిని గబ్బిగుబ్బలున్‌ 
గలపనులంది గందవొడి గమ్మనం బూసి, నృపాలునింటికిన్‌ 
జెలియ చనం దలంచె రతిశిక్షకు రెండవనాంటి మాపునన్‌. 143 


తే. పోవుచో నమ్మరాళంబు పొంత నిల్వ 
జెలియ పూనిన జిగినీటు కులుకు. జూచి 
రాజహంసంబు వలికె, నో రాజవదన! 
పోయెదవు గాని యుపమతో బొసంగి చనుము. 144 


క. ఉపమ యెజుంగని వారల 
కపరిమితావస్థ లొందు నది యెట్లన న 
య్యుపమ యేయింగక కాదే 
చపలత మున్నొక్క నక్క సమసెన్‌ బెలుచన్‌. 145 


వ. అనిన విని హేమావతి యిట్లనియె. 146 
రెండవ రాత్రి కథ. 


కక్కుటితిబడ చచ్చిన నక్క 


క. ఆకథ వినియెద నుడువు, సు 
ధాకరకలు రాలం దేనె ధారలు చిలుకన్‌ 
లోకేశ తురంగమ! యన 
నా కలికికి రాజహంస మవు డిట్లనియెన్‌. 147 


క. వినవమ్మా! హేమావతి! 
కనవమ్మా! స్థూలసూక్ష్మకార్యములు దగన్‌ 
మనవమ్మా!'నన్నో చ 
క్కని కొమ్మా! మెచ్చుకొమ్మ! కథ విని పొమ్మా! 148 


క. విభ్రమమణిమండనమన 
నభ్రంకషసౌధకేతనాంశుకజనితా 
దభ్రానిలహతగతిజా 
తాభ్రమణిహయశ్రమోద మప్పుర మమరున్‌. 149 


క. ఆ పురవరమణిలో గుణ 
దిపక నామమున భూమిదేవుం డలరున్‌ 
జూపట్టి వేదశాస్త్ర 
వ్యాపారముచేత రెండవవిధాత యనన్‌. 150 


స్స అరంగులసున్నపుటెజమట్టి పట్టెలు 
దీర్చిన గోడలు తేజరిల్ల 
నిండుసున్నపుయీత , నెజచాలు బోదెలు 
దిదిన దేవరమిదె దనర 
నారికేళపుమట్టతీరుగా నలికిన 
ముంగిలి మలేసాల ముద్దుగులుక 
బంచవన్నియ మ్రుగ్గు పద్మముల్‌ నించిన 
బృందావనము లోగిలందె వెలయ 


తే. నుదికిన మడుంగుదోవతు లుంచినట్టి 
దండె మౌపాసనము సేయు కుండ మమరం 
బడలిక లడంచు పసపాకు పంది రలర 
నుండు నా బ్రాహ్మణుని గృహం బుత్పలాక్షి! 151 


చ. అతనికిం జారుశీల యను నంబుజగంధసుగంధి యొప్పుం ద 
తృతి తనయుండు లేమిం బరితాపముతో గడు బుణ్యభూము లా 
యతమతిం ద్రొక్కం బూర్వసుకృతాంశముచే నొక డుద్భవించె సం 
తతశుధాము( డప్రతిమధాముండు రామగుణాభిరాముంై. 152 


బ్రాహ్మణ కుమారుని చదువు సంధ్యలు -- తీర్థయాత్ర 


వ. అంత గర్భాదాన పుంసవన సీమంత ద నామకర ణాన్నప్రాశన చౌలోపనయన 
వివాహ ప్రాజాపత్య సౌమ్యాగ్నేయ వైశ్వదేవ గోదాన స్నాతక పితమేధంబులను 
షోడశకర్మంబు లెలుంగం సి. 153 


తే. వాని తలిదండ్రు లత్యంతవత్సల తను 
బూంటపూంటకు గోముచేం బొసంగం బెంచి 
ప్రాభవం బొప్ప ననమానవైభవమున 
ఘనత షోడశకర్మాధికారు. జేయ. 154 


వ. అంత నత్యంతకుశలస్వాంతంబున నవ్వటుశిఖామమి వేదవేదాంగాది 
బ్రహ్మవిద్యాభ్యాసానంతరంబు గానంబును గవిత్వంబును గొక్కోకంబును జూదంబును 
దేశభాషల విజ్ఞానంబును లిపిలేఖనంబును జరాచరాన్యధాకరణంబును 
విలువిద్యయును సర్వజ్ఞానపరిజ్ఞానంబును శాకునంబును సాముద్రికంబును 
రత్నపరీక్షయు నరదంబుం బఅపుటయుం దురగారోహణంబును గజారోహణంబును 
మల్లశాస్తంబును బాకచమత్కారంబును దోహదప్రకారంబును 
ధాతుగంధరసఖనిజవాదంబులును గుట్టుపనుల ౨ వినోదంబు మహేంద్రజాలంబును 
జలాగ్నిఖడ్గస్తంభనంబును మొనకట్టును వాకట్టును రయస్తంభనంబును 
వశ్యాకర్ష్ణణమోహనంబులును విద్వేషణోవ్చాటనసంహరణంబులును 
గాలవంచనంబులును బక్షిగతిభేదంబులును యోగవాదంబులును వచనసిద్ధులును 
ఘుటికాసిద్ధులును బరకాయప్రవేశంబును నింద్రజాలంబును నంజనభేదంబులును 


ధ్వనివిశేషజ్ఞానంబులును దృష్టివంచనంబులును స్వరవంచనంబును 
మణిమంత్రక్రియలును జోరత్వంబును జిత్తరువు వ్రాయుటయు లోహకారకత్వంబును 
శిలాభేదకర్శంబును గులాలకర్మంబు రథకారకర్మం బును శూర్చకారకర్మంబును జోళ్ళు 
నిర్ణించుటయుం బటకారకర్మంబును నదృశ్యకరణంబును దొత్యకర్మంబును 
వేశుసన్నాహంబును బేరంబును బాశుపాల్యంబును గృషియు మైరయంబుం 
గూర్చుటయు లావుక కుక్కుట మేషాదుల పోరు హత్తించుటయు ననియెడు 
చౌషష్టివిద్యలమర్శంబు లెణీంగి యొప్పుచుండు. 155 


క. ఈ రీతి సకలవిద్యల 
నారూఢిగ నారితేజి యవ్వటుండు సదా 
చారస్థితి గంగాయా 
త్రారంభవిజృంభమాణ హర్షో దయుండై. 156 


సీ. సకలాతు కుళ్ళాయి యొకయింత కాన్పింపం 
జుట్టియుండిన పంచె సొంపు దనరం 
బడెండు బియ్యము వండ బాటైన తపిల యుం 
చిన చిన్నియసిమి దోస్సీమ వెలయ 
ముంజిపైం గనుపట్ట ముద్దుగాం గట్టిన 
యంగవస్త్రపుగుడ్డ "దెంగులలర 
మాంజిప్టి ( గలిపినే మంత్రాక్షతంబులు 
పోసిన మారేడుబుట్టి యమర 


తే. ధెతశాటియుం. బరిపాటి ధావళియును 
వటిల వేదాంతశాస్త్రంబు వ్రాసినట్టి 
తాళదళపు స్తకమూ చంకందనరం "బూని 
చనియె గడిదేణి యా బ్రహ్మచారి మీటీ. 157 


క. ఈ లీల సకలపురములు 
శైలంబులు నదులు నిధులు శాఖిచయంబుల్‌ 
గాలువలుం బల్లె పట్టము 
లాలోకింపుచును బోయి యవ్వటు వెదుటన్‌. 158 


న్న ప్రాలేయకైలాధినాలకరుణాత 
కర్పూరధేతలోకప్రపూ 
జలధినాయకు( వన సరసంపు టిల్లాలు 
పటు భగీరథతపఃఫలము మేలు 
తారాధ్వఘట్టనోద్ధతవేగకల్లోల 
యఘమహారణ్యదావాగ్నికీల 
చంద్రశేఖరశిరస్సలశుభ్రసుమదామ 
చందనకుందేందుసదృశభామ 


తే. రంగదుత్తుంగదీర్ణతరంగసంఘ 
ఘుమఘుమధ్వానమేఘనిర్హోషన త్య 
దహిభుగుద్వేలవాలాంశుయామ ర్శి 
సంగమభ్రాంతి దాభంగ గంగం గనియె. 159 


మ. కని యభ్యంచితదివ్యతీర్థములలో గౌతూహలం బొప్పంగా 


ఘననిష్టారతి మీజి భైరవున కర్ష్యం బిచ్చి సంకల్పమున్‌ 
వినతుల స్నాన మొనర్చి తత్తటమహోర్వీవాసవిద్యాతివృ 
ద్ధనికాయం బొగిం దెల్ప జాహ్నవిమహత్త్వంబుల్‌ వినెన్‌ భక్తితోన్‌. 160 


వ. అంత నాబ్రాహ్మణకుమారుండును దత్తీరవాసులకు నిజార్చితద్రవ్యంబులు వ్యయంబు 
చేసి గో భూ తిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడ రౌష్య లవణంబులను దశదానంబులను 
దులాపురుష హిరణ్యగర్భ హిరణ్యరథ హేమహస్తి హేమలాంగూల పంచలాంగూల 
విశ్వచక్ర కల్పలతా సప్తసాగర రత్నధేను భూత సంఘట్టనంబులను 
షోడశమహాదానంబులు చేసి కాశికాపురంబున కరిగె నప్పుడు. 161 


సీ. చిత్రకూటసమాన చిత్రకూటవిమాన 
భాసురంబు విశిష్టభూసురంబు 
వైజయంత వితాన వైజయంత వితాన 
భూషణంబు నృపాల భీషణంబు 
భాసమాన శశిప్రభాసమాన క్షౌమ 
సుందరంబు కిరాటమందిరంబు 
సుమనస్సు తోద్దామ సుమనస్సుతారామ 
బంధురం బురుశూద్రసింధురంబో 


తే. సతతబహువైభవాసదృశప్రభావ 
కిర్తిరాజితకుండలీకృత సుధీర 
వజ్రమణిదీప్తవప్రాంశువలయలలిత 
గోపురంబై రహించుం గాశీపురంబు. 162 


ఉ. ఆ పుటభేదనేంద్ర దృషదావళి కల్పితగోపురాశిపై 
నేపున మాపు టేపుం జను నిందు దినెంద్రులం బర్వం దద్ద్యుతుల్‌ 
బాపురె! వీనికిన్‌ గ్రహణబాధ యపర్వములందు నేక్రియన్‌ 
బ్రాపిత మయ్యె నంచు మది భ్రాంతి వహింతురు తాంత్రికోత్త త్రముల్‌. 163 


తే. అట్టి పుణ్యస్థలంబున కరిగి వేడ్క 
గడలుకొన మణికర్ణికాఘట్టమునను 
నిలిచి జలకచ్చమున స్నాననిష్టం బూని 
వెడి మాధ్యాహ్నికక్రియల్‌ వేగం దీర్చి. 164 


క్‌, మణికర్ణిక మణికర్ణిక 
మణికరీక యనుచు నుడువు మనుజుల కెల్లన్‌ 
గణనాతీతపు దోషము 
లణంగి శతక్రతుఫలంబు లగునని తలంచెన్‌. 165 


వ. అంతట నవ్వటుశిఖామణి నమకచమకంబుల రుద్రన్యాసయుక్తంబుగా విశ్వేశ్వరు 
నభిషిక్తుం జేసి పూజించి ప్రదక్షిణనమస్కారంబులు గావించి యిట్లని స్తుతియించె. 166 


సీ. జయ భక్తమందార! జయ దుష్టజనదూర! 
జయ జగదాధార! శరణు శరణు 
జయ నిత్యకల్యాణ! జయ భృత్యసంత్రాణ! 
జయ రమాధిపబాణ! శరణు శరణు 
జయ గోత్రపుత్రీశ! జయ రక్షితనురేశ! 


జయ పంచశరనాశ! శరణు శరణు 
జయ శరద్దనగాత్ర! జయ పావనచరిత్ర! 
జయ కేందుశిఖినేత్ర! శరణు శరణు 


. జయ నిశితశూలనాధన! శరణు శరణు 


జయ మఖామోఘనాశన! శరణు శరణు 
జయ హయాకృతనందిశ! శరణు శరణు 
జయ మహాదేవ! విశ్వేశ! శరణు శరణు. 167 


. శ్రీపార్వతీకుచశిఖరిస్టలవిహార! 


హారాయమానమహాభుజంగ! 
జంగమస్థావరసంచారసమభావ! 
భావజరూపప్రభావహరణ! 
రణరంగనిర్దితరాద్రమహానుర! | 
సురయక్షసేవితచరణయుగళ! | 
గళదరస్థాపితకాలకూటక్షీర! | 
క్షీరాబ్ధిపుత్రీశవె ఘోరబాణ! 


. బాణనామకరాక్షసత్రాణదక్ష! 


దక్షకల్పితయాగవిదారణోగ్ర! 
[1యుగ్రభిమాదినామధేయప్రసిద్ధ! 
సిదబయభంగ! కాశి విశ్వేశలింగ! 168 


. అని సన్నుతించి వెడ్కలు 


గొనలొత్తంగ బ్రహ్మచారికుంజరుండు క్ర క్రమం 
బున దేవతాధివాసము 
లనువాదంగ గాంచి భక్తి యలమిన మదితోన్‌. 169 


డుంఠి గణాధ్యక్షుని శితి 

కంఠుని భైరవుని జండికన్‌ బటు విద్వ 
త్కంఠీరవ మపుడు మహా 
కుంఠితతాత్సర్యమునను గొలిచి భజించెన్‌. 170 


. తదనంతరంబున( బంచక్రోశంబునం గల మహాదివ్యలింగంబుల సేవించి యచ్చోటు వాసి 


తైర్ధికజనహితసమ్యగయగు గయకు జని గదాధరుం గొనియాడి ప్రయాగ కరిగి 
త్రివీణీసంగమంబునం గృతస్నానదానాద్యనుష్టానుండై మాధవు నారాధించి 
సప్తపర్ణపటంబుం గనుంగొని త్రివేణి తీర్గంబులు నించిన కావడి గైకొని పంచక్రోశంబున 
నొక్కమరకతలింగంబు సంగ్రహించి నిజస్థానగమనోన్ముఖుండై. 171 


. కావడిపై నంటంగట్టిన యొక కావి 


శాటి కంబళి యాత్రసంచి యలర 

నేతి లడ్డిగ నీళ్ళు నించిన సొజికాయ 

బుట్టి లిర్వంకలం బొసగి యుండ 

నెగనెత్తి కుణుచగా బిగియంగట్టిన పంచె 

పై బిగించిన ప్రాంతబట్ట యొప్ప 
ముఖఘర్మములం డోస్‌ మునుంగం జుట్టిన పల్లె 
కొనలు మారుత లౌల్యమున హరింప 


తే. గమనజవమున నజ్జాడు కావడదరి 
కిట్టుకిట్టిని భుజమునం గేళి స సల్ప 
గౌడరుద్రాక్షమాలికల్‌ కంఠసీమం 
దనర వచ్చెను వేడ్క నత్తెర్ధికుండు. 172 


క. ఈ రితి. దన గృహంబున 
కారయ జనుదెంచి కావ డటు దించి మహా 
ధీరుండు జననీ జనకుల 
కారూఢిగ సంఘటించె సాష్టాంగమ్ముల్‌. 173 


క. తత్సమయంబున వారలు 
వత్సా! మణి యాత్ర సలిపి వచ్చితె? యని యు 
ద్యత్సంతో పషంబునం దమ 
వత్స స్థలింజేర్చి ప్రేమ వర్ధిలి చెలంగన్‌. 174 


తే. శిరము మూర్కొని వదనంబు చెమట దుడిచి 
యాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి 
గాను దివించి యత్యంతకరుణ మైఅయం 
గొడుకు తోడను నిట్లని నుడివి రపుడు. 175 


కవియే పుణ్యస్థానము 
లేయే తీర్థస్థలంబు లేయే ద్వీపా 
లేయే భూములు సూచితి 
వాయా మహిమలు వచింపు మర్భక మాకున్‌. 176 


క. అని యడిగిన తలిదండ్రుల 
కనునయమునం గాశి గయ ప్రయాగము మొదలౌ 
ఘన పుణ్యక్షేత్రంబులు 
గని వచ్చితి, లింగ మిదిగొ! కౌతుక మమరన్‌. 177 


క. ఈ పురవరమణి చెంగట 
ని పరమేశ్వరు. బ్రతిష్ట నంతయు, జేతున్‌ 
దాపురము మోక్షలక్ష్మికిం 
గాంపుర మభివృద్ధిం బొందుంగద మన కనియెన్‌. 178 


తే. పుత్రకుని వాక్యవిస్తురద్చధమునకుం 
దల్లిదండ్రులు సంతోష ముల్లసిల్ల 
నపుడు  పాషాణభేదుల కర్ణ మెచ్చి 
ఠీవి నొక దేవళంబు( గట్టించి రపుడు. 179 


సీ, డంబై న గర్భగృహం బంతరాశికం 
బును ముఖమంటపంబును జెలంగ 
గాలిమంటపము ప్రాకారంబు లోవలు 
బోదెలు చుట్టలు పొందు పడంగం 
గప్పట చట్టముల్‌ ఘన గోపురమ్ములు 
జగతియుం జప్పటల్‌ సొగసు గులుక 
గచ్చుగోడలు జాతికంబముల్‌ పాలసు 


న్నము సువర్ణము ద్వారసమితి వెలయ 


తే. దృష్టిపాత్రపు బొమ్మలు తేజరిల్ల 
నుజుకు సింగంబు లరగూళ్ళు మెజుంగుం దోర 
ణములు చిత్తర్వు క్రొబనుల్‌ రమణ కెక్క 
దేవళము మించె నత్యంతదివ్య మగుచు. 180 


క. ఆ దేవళంబులోన మ 
హాదేవుని నొక్క దివ్యమగు శుభవేళన్‌ 
బాదుగం బ్రతిష్ట చేసిరి 
వేదాగమశాస్త్రరీతి వేడ్క దలిర్చన్‌. 181 


సీ. చెణింగు దోవతి పైనిం జిరాడంగా బోడి 
తలచుట్టు ధౌతవస్తంబు మెణియం 
జెక్కులకును దిగి పేక్కటిల్లు విభూతి 
పెండెకట్లు లలాటభిత్తి నమర 
గళమున నులిగొన్న కావిదారముతోడి 
రుద్రాక్షమాలికల్‌ రూఢి దనర 
మారేడు బుఖ్జిలో మక్కళించిన సందిం 
గట్టిన చంద్రశేఖరుండు వెలయం 


తే. బెట్టె మూశుడు లోపల బిల్వపత్రి 
మట్టి ధూపార్తి దీపము. బెట్టు చమురు. 
బొందుపజచుక మునిమాపు పూజసేయః 
గ్రొత్త కాణాచి తంబళి హత్తుకొనియె. 182 


క. ఈ తీరున నల తంబళి 
భూతేశుని పూజ సేయం బుప్పుంబుల సం 
ఘాతము గొని తేలేమని 
యా తట్టున నొ క్కతోట నమరంగం జేసెన్‌. 183 


సీ. సంపె(గల్‌ మొల్లలు జాజులు గన్నేర్లు 
విరజాజులును మంచి కురువకములు 
పొద్దుదిరుగుడు పూల్‌ పొన్నలు మల్లెలు 
పారిజాతములు సేవంతి విరులు 
తామరల్‌ సూర్యకాంతమ్ములు కల్వలు 
బొండుమల్లెల పొదల్‌ పొగడ తరువు 
లల్లి పువ్వులును నంద్యావర్తములు వాడ 
గన్నరులు తురాయి గట్టిపూలు 


తే. మాచిపత్తిరి గగ్గెర మరువము కురు 
వేరు దవనమ్ములును వట్టివేళ్ల గుములు 
బిల్వవృక్షము లాదిగాం బేరుగలవి 
ప్రబల నొక తోట వేయించి బావిం ద్రవ్వె. 184 


మ. అమితానర్హ్యనిబద్ధశుద్ధశశికాంతాయామసోపానసం 
గమ, మంబుగ్రహణాగతోరుపథికాక్రాంతస్సురత్కుట్టిమం 


బమలాంభో రుహషండపాండుకుముదాచ్చామోదసంవాసితం 
బమృతప్రాయజలాభిపూర్ణ మగుచు న్నాబావి యొప్పుం గడున్‌. 185 


: అబ్బావికిం జేయేతం 


బుబ్బుచు( దంబళి యొనర్చి యుత్సాహంబున్‌ 
గుబ్బతిలం గొన్ని చెట్లకు 
నిబ్బరమున జలములెత్తి నిస్తాణుండై. 186 


. ఎలమి మటీకొన్ని చెట్టుల కెత్తి యెత్తి 


యలసి ముంగిసమ్రానితో నానియుండం 
గుండ నిండారంగా వ ముంచి కూడుదినంగ 
నింటి కేగెను బడలిక లంటి పెనంగ. 187 


. అంత నొక్క బక్క నక్క గుక్కు మిక్కనుచు డొక్కం బిక్కటిల్లిన క్షుధానలంబున 


దందహ్యమానంభై డస్సి. 188 


స పుట్టలను దిట్టలను జెట్ల బొట్ల గట్ల 


వంకలను డొక లను బీళ్లం బాళ్ల జాళ్ల 
గుప్పలను దిప్పలను మళ్ల గుళ్ల నూళ్ల 
దిరిగీ యాహార మందక సొరిగి యరిగి. 189 


. వాణికై పోరాడవచ్చి యెందు బ్రహ్మ 


దేవుల మనువారు తీటీ చనిరి 

పార్వతీ రతులకై బహుపోరి యెందయి 
రుద్రుల మనువారు రోసి చనిరి 

సిరిని జేపట్టంగాం జేరి యెన్ని దశావ 
తారముల్‌ కలహించి తీణీపోయె 

శచి మాముమనువు రచ్చలంబెట్టి యెందటే 
నింద్రుల మనువార లేం రహహ! 


.చూడ నవియెల్ల యుగచర్య సుద్దులయ్యె 


బోయెంగాలంబు పూర్వవిస్ఫురణ దప్పె 
దార్థ్య మాలోచనము తెల్వి తగ్గుపడియె 
నౌర్‌! విధి నేంటి కిట్లాయె ననుచు నడరి. 190 


. ప్రాము జఠరాగ్నిచేం “గింకరోమి” యనుచు 


నడరు వేదనచేం “గు యాస్యామి” యనుచు 
విసయవు మూర్చచ “నాహతొ౭స్మి” యనుచు 
బలుపరింపంగ సాగె సబ్బక్క నక్క. 191 


ఇట్లు క్షుధాతురత్వంబున( గంఠగతప్రాణంబై నోరం దడిలేక మాటిమాటికి బొడము 
మూర్చల నలసి సొాగయుచు మెత్తమెత్తగా వచ్చి తత్కూపతటస్థితద్రోణికాగ్రంబున నున్న 
యల్పజలంబులం దన కంఠంబు 'దడిపికొని యయ్యేతంబు ముంగిసమ్రానికి వెదురునకు 
నంటంగట్టిన వారు పరిమళం బాఘ్రాణించి దోనింబడి చని నేండీపశుకృత్తి రజ్జువున 
క్షుధాభరంబు హరించెద నని తలంచి, యుబ్బుచు నెక్కొను తమకంబును ముంగిసమాని 
పైకి జివుక్కున నెక్కి యబ్బక్క సక్క దారువేణు బంధనంబగు చర్మరజ్ఞువుం దెగం 
గొజికిన. 192 


తే. మ్రాను మీటుగ నెగయ గోమాయు పప్పు 
డేకతాళప్రమాణ మట్లెగసి కూన 
గుంతలో బడి గుడ్లు వెల్కుణుక నాల్క 
నడుము గజచుక నజిచుచు బెడసి మడిసి. 193 


వ. అట్టు క్షుధాతురత్వంబున నాహారంబె చూచె గాని తన చేటు దెలియ దయ్యె. నీవా 
నక్క తెజుంగున రాజసంయోగంబె చూచెదవు గాని యితరోపద్రవంబులు నిచారింప 
వయిన నిత్తిజంగునం జిత్తంబున( దత్తరంబు లేక తెలిసి మెలంగుమని హంసంబు 
నయోక్తులు పలుకు సమయంబున. 194 


చ. అలమినవేడ్క ఘోష కనకాంగులు మజ్జిగ జిల్క, గాపుంగూం 
తులు తెలియావనాళములు ద్రొక్కంగ జారగభీరనాయికల్‌ 
నిలయము జేర దస్కరులు నెక్కొను భీతిని దావులెక్కంగాం 
జెలంగుచు వేగు(జుక్క పొడిచెన్‌ బలసూదను దిక్తటంబునన్‌. 195 


క. అంతట హేమావతి గే 
హాంతరమున కేంగి పార్థివాయత్తమతిన్‌ 
గంతు సుమకుంతదళిత 
స్వాంతంబున నా దినాంతసంతమసమునన్‌. 196 


చ. కలపము గబ్బిగుబ్బలను గమ్మను పూలసరాలు కొప్పునన్‌ 
గులికెడి చంద్రకావి నెజికుచ్చెలం దీరినకోక శ్రోణినిన్‌ 
దిలకము మోమునన్‌ మణుల దీరిన సొమ్ములు మేన వేడుకన్‌ 
వెలయ నమర్చి మేల్మునుగు వేసి నృపాలుని కేళిం దేలంగన్‌. 197 


మూడవ రాత్రి కథ 


నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుండను వైద్యునిం గూడుట 


క. కలహంసొజ్జ్వలరత్నశ 
కలహంసకయుగము ఘల్లుఘల్లని మ్రైోయన్‌ 
గలహంసగమన చనంగాం 
గలహంసము హేమవతిని గని యిట్లనియెన్‌. 198 


ఉ. ఇంకొక గాథ కద్దు విను మింతటిలోబడి పాజీపోవం డో 
పంకరుహాయతాక్షి! యుపభర్తల హత్తుక తత్తరాన మీ 
నాంకుని కేలిం దేలంగం జనంగ నొకానొక మాటవచ్చినన్‌ 
బొంకంగ “లేదు బంతి” యని బొంకవలెన్‌ గులటావధూటికిన్‌. 199 


క. అని రాజహంసమణి ప 
ల్కిన హేమావతి వినోదకేళిగతి గిరు 
క్కున మరలివచ్చి యా కథ 
వినియెద ననువాదం దెల్పు విహగోత్తంసా! 200 


వ. అని యడిగిన హేమావతికి హంసం బిట్లనియె. 201 
క. విను మనంగా ననగా నొక 


కనకోజ్జ్వలకూటరూటఘనగోపురశో 
భనకృతీకదరికృతనా 
కనగరి మణిభద్రపురము గల దొక భూమిన్‌. 202 


క. ఆ నగరము భోగప్రతి 
భానగరివుం డైన మానిభద్రుండు భద్రా 
నూనచరిత్రుండు కాంతిసు 
ధానిధి నృపు లెంచ శాశ్వతమ్ముగ నేలున్‌. 203 


తే. అతని చెంగట నసహాయుం డనెడువాండు 
చండదోర్టండమండితమండలాగ్ర 
దండితారాతి, “రిపుతలగుండు గండి 
డనెడి బిరు దొది తిరుగు నాయకులలోన. 204 


నాయకుని ఆయుధములు, పరిశ్రమ 


సీ. భిండిపాలాసి కోదండ భల్లాతక 
నారాచ రోహణ నఖర వజ్ర 
ముష్టిముద్దర శూల ముసల భుసుండిక 
ప్రాస ప్రకూర్మ కర్పట కటారి 
కాగ రాయోదండ కణయ కుంతాంతళ 
పరశు తోమర చక్ర పరిఘ పట్టి 
సములు వంకిణీకాది సబలంబు చివ్వీంటె 
సెలకట్టి యాదిగా నిల నుతింప 


తే. దనరు ముప్పది రెం డాయుధములు మజీయుం 
జిజుత చెయ్యమ్ము గండకత్తెర తుపాకి 
గొరక నుసుగాలమును గ్రద్దగొళ్లు బుట్టె 
చూరి బాణా ధరించు న ప్వీరుం డెపుడు. 205 


వ. వెండియు నవ్వీరుండు సమదండ, గజదండ, భృంగిదండ, యెడమ వరభృంగి, కుడి 
వరభ్యంగి, భృంగిపటలము, పయిసరపుదండ, సింగంపుదండ, పొదలికదండ, 
యడుగడుగు పొదలికదండ, మద్ధిలసంచుదండ, కుక్కుటపుదండ మొదలుగా గల 
పదిరెండు దండల యఖండపాండిత్యంబు. దెలిసి యెడమడుగు పరువడి, కుడియడుగు 
పరువడి, కదలు పరువడి, దాటడుగు పరువడి, కోపు పరువడి, ఆంత్రటీక నాట్యము, 
ధారు ధాణు థోడ, ఉరుథోడ రూటుధాణు, కపాలు, ధారుక, ధారుక ధాకు, రాణుధాకు, 
రూటు నివి మొదలైన పదునాలుగు విసరుల మర్మంబులుం జూచి, కక్కి కొక్కిన డొక్కెర 
ముత్తెన డొక్కెరము | కుమ్మరింపు బోడింపు సందు సీసంబును గొతుమారును 
సమసంబును సురాటంబును జేవయు( గందనంబును గల్లంబును దొట్టును గిర్ల్ణయుం 
బరిబొంచుటయు రొండివేటును ఫణంబును గన్నాతును భారంబును చొంగిణియు 
బెట్టాగును దూణింపును సరిచిత్తరంబును లాగును విట్టాలయంబును దిణింగిణియు( 
బాదనివారణంబును బాదగళాప్తియు గళకతైరయుం గాసె నిల్కడయు నృసింహంబును 
నాదియగు ముప్పదిరెండు విన్నాణంబుల నాణెంబు పరీక్షించి, యొంటి యడుగు కత్తెర, 
సర్వబంధ కత్తెర, పొదలిక కత్తెర, చిట్టడుగు కత్తెర, పావుపావులు, జాగినపావు 
మొదలుగాంగల పదిరెండు పరువళ్ల 'యగణ్య ప్రావీణ్యం బెజీంగి, హరిగతి, గజగతి, 
వ్యాఘ్రగతి, మహిషగతి, జంబుకంబుగతి, మర్కటగతి, మార్దాలగతి, హరిణగతి, 


చటకగతి, పక్షిగతి, తాండవగతి, నరగతి మొదలైన పదిరెండుగతుల 
యవార్యచాతుర్యంబు నేర్చి, విష్ణుచక్రంబును రామబాణంబును నాగబంధనంబును 
దొలకరి మెజుపును అల్లిమత్తును విస్సందును హస్తాభరణంబును బదఖండనంబును 
బరిత్రాడును లోబిత్తరి వెలిబిత్తరి సర్పాంకుశంబు మొదలుగాంగల పదిరెండు 
కాయమానంబుల భేదంబులు విచారించి లోమొన వెలిమొన యుసిమొన ఘుమ్మొన 
చతురమొన పుణ్యమొన పాపపుమొన చాటడుగుమొన కదలుమొన అరమీటుమొన 
నెఐమీటుమొన సరితాళంపుమొన యాదిగాంగల పదిరెండుమొనల నాజితేజీ లోవెలి 
గజ్జదుముకు చూరణనజకు మొదలగు నజుకుల దగులుం గనుంగొని దండనిల్కడ 
కదలు తుటుము కలయిక మెలకువ కింగళింపు దిశాపదిశలు పాదపుపారువ 
హస్తపుపారువ దేహపుపారువ నయనపుపారువ వివరాకడ ఎకసరపైసర 
భృంగిపటలము ర్సుంపు టెక్కు కరలాఘవంబు లాదియౌ షోడశోపవీతంబుల రీతులు 
నేర్చి భ్రాంతంబును ద్రాంతంబును ఆస్థుతంబును ఆవిష్కృతంబును ఆప్టికంబును 
ఆకరంబును అవికరంబును మిశ్రితంబును మానుషంబును నిర్మర్యాదయు విచిత్రంబును 
ఛిన్నంబును సవ్యజానువు ఆపసవ్యజానువు క్షిప్తంబును ధృతంబును గుడంబును 
అంబనంబును సవ్యబాహువు వినీతబాహువు త్రిబాహువు సవ్యోత్తరంబును 
ఉత్తరంబును తుంగబాహువు సవ్యకరంబును బ్రథితంబును యౌధికంబును 
అపృష్టప్రహారంబును వల్లితంబును స్వస్తికంబు లనెడి ద్వాత్రింశత్స్రచారంబులు 


౧ 


విచారించి యవక్రపరాక్రమంబున సాటీ లేక మెలంగు మణీయును. 206 


ఉ. సాదనమేలు, చెంపపయి జగ్గుగ వ్రేలు రుమాలు, మీసముల్‌ 
మీదను జీరుకేలు, జిగిమించగం గప్పినశాలు, వైరులన్‌ 
వాదులగెల్చువాలు, చెలువంబుగం దాల్చినపూలు నొప్పంగా 
నా దొరయొద్ద సంబళిక లందుచునుండు నతండు ధీరతన్‌. 207 


తే. అతని కులభామ గుణధామ యలఘుకామ 
యతులితారామ యసమరూపాభిరామ 
వదనజితసోమ యధికలావణ్యసీమ 
హేమరేఖాసనామయై యింతి వెలయు. 208 


ఉ. కన్నులచందమున్‌ నగుమొగంబు విధంబును గల్కిపల్కులుం 
జన్నులపొంకమున్‌ నడుముచక్కదనంబును బాహులందముం 
బెన్నెణీగుంపు సోయగము బిత్తరి యా చెలియందకాక యే 
కన్నియలందుం గల్లిన మెగాదిగ చూడమె మూడులోకముల్‌! 209 


సీ. జల్లి మాటలుగాక సరిచేయవచ్చునే 
సవరంబు లీ శిరోజాతములకు( 
మూంతసుద్దులు గాక పోల్పంగవచ్చునే 
చందనం బీ మేనిగంధమునకు 
మాటమాత్రముగాక దీటుగావచ్చునే 
గగన మీ నడుముసోయగమునకును 
వదరుపల్కులుగాక తుదిసాటివచ్చునే 
కిన్నెరకాయ లీ చనుంగవకుం 


తే. చక్కందనమెల్ల ముల్లెగా సంతరించి 
బ్రహ్మదేవుండు తన నేర్చు ప్రాఢిచేతం 
దీర్చి సృజియించెంగాంబో లు దీని ననగ 


వీంటంజరియించు నొక్కొక్కవేళ నదియు. 210 


తే. దానిందనివారం జూడని మానవుండు 
చూచి తలయూంచి మెచ్చని సుజనవరుండు 
మెచ్చి విరహా ర్తినొదని మెటిఘనుండు 
కలుగం డెందైన మూండులోకములయందు. 211 


క. మదమొదవు కోడెవిటులకు 
హృదయపుటాంతరములోన హేమాహేమిన్‌ 
బదివేల మన్మథులు పు 
ట్టుదు రా సీమాటి కుచపటుత్వముం గన్నన్‌. 212 


వ. అది మజీయును. 213 


తే. బిడ్డపాపల గని పెంచు జిడ్డులేక 
తిండిచేం గండమెండైన దండీకతన 
నెసగు నసగూంటి పి పిసవెజ్టి కసరు రేంగి 
జారవాంఛావిహారంబు సలుపసా;౧. 214 


చ. విటులకు. గంగుబంగరము, వేడుకకాండకుం బట్టుగొన్ను యు 
తృటతరమ న్మథార్తులకుం గల్పకుజంబు, రుబంగహోటికిని 
ఘటితనిధానసిమ, యుపకాంతుల చేరువపంట, జారస 
త్పటలికిం బంచదార యను దానివిలాస మయారె! యారయన్‌. 215 


సీ, కుుమాపు మైనున్న కజలచిరటువిప్పి 
చెలువైన సరిగంచు చిరం గట్టు 
మెజుంగంచుకమ్మలు దొరయవం చటుడించి 
మణుల రంజిల్లు కమ్మలు ధరించు 
[2]జిటి పొటి సొమ్ములు దీసి మెజుంగు కట్టాణి 
పూసల హారముల్‌ పొసగ దాల్చు 
గుత్తంపు రవిక దా హత్తకుండంగం జేసి 
కలపంబు కులుకు గుబ్బలను బూయు 


తే. నడర బెడ(గైన నిడువాలు జడ సడల్సి 
కుప్పె గన్పడ సవరంపుం గొప్పు: బెట్టు 
మరియు ముంగిట నిలుచుండి మొలకనగవు 
లెసంగ విటభాగ్యరేఖ యా హేమరేఖ. 216 


చ. కిలకిల నవ్వు, మోవి పలుగెంటుల దీటుం గుచంబులోరంగా 
వెలువడ బైటవేయు, నెజవింతగంగేరు, మరుల్కొనంగ, బె 
ళ్కులు గొనంజూచు, లేని వగలుంగొని, మాటికి గుల్కు6 గోటి చి 
మ్ములు నొనరించు నవ్వెలంది మోహపుంబ్రాయమువానిం జూచినన్‌. 217 


సీ. ఏటినీటి కటంచు. బాటిపంటెత్తుక 
పలుమాటు దిరుగు నిబ్బరముతోడ 
రోలు రోకలికంచు రూఢిగా నిల్లిల్లు 
దిరుగు నేప్రొద్దుం దత్తరముతోడం 
గూరగాయల కంచు? గోరి తా బాజారు 


కును మజీమజీ నేంగుం గొమరుతోడ. 
బరిలేని పనిజోలిం గొని వాడవాడల( 
జరియించు సారె కచ్చెరువుతోడం 


తే. బోలికల నెంచు వలరాచ పొగరు నిగుడం 
గులుకుం బ్రాయంపు నెజనీటు కోడెకాండ్ర 
గమికిం దన జగ్గు జిగి సంచకార మొసంగి 
వలపు రెట్టింప మెలంగు నవ్వనజగంధి. 218 


క. తన కంటికి, బ్రియమయ్యెడు 
ఘను నొక్కని వెంటనంటి కౌతుక మొప్పన్‌ 
మనసంటి కగిలింపక 
చన దింటికి దాని బల్వ్యసన మేమంచున్‌!219 


సీ. ఆసువోసెడు దాని హస్తంబురీతిని 
గుంచె దిసెడు దాని కొమరు మిగుల 
జడ చిక్కు దయ్యంబు చందంబునను జెట్టు 
విడిచిన భూతంబు కడశ తోడ 
మద్దెలలో నెల్క మర్యాద, నర్జార్ద 
నాసక్తిం దిరుగు సన్న్యాసిమాజ్క 
వల్లంబు పోనాడు వైశ్యుని రేవను 
గాలు గాలిన పిల్లి క్రమము దోపం 


తే. గంతుమాయల నుమ్మెత్తకాయం దినిన 
వెజ్ఞితెజంగున వ్యసనంపు వెట్టి వొడమి 
చికలి నెజ వన్నెకాండ్రకు సివములెత్త 
నెవనసి చరియించు వీట నాహేమరేఖ. 220 


క. ఈ లీల బురము లోపల 
మేలౌ ప్రాయంపు రూపు మీటగు బారిం 
జాలి భయ లజ్జ లన్నియు. 
దూలి చనన్‌ వెన్నుం జజచి తొలంగక కలయున్‌. 221 


వ. ఇత్తెఐింగున. 222 


చ. చవింగొని జారవీరరతి సౌఖ్యము దెప్పలందేల నెప్పుడున్‌ 
దివురుచు మోహవార్ధిని మునింగి యొకానొక కాలమందునన్‌ 
శివశివ! కాపురంబుపయి. జింత యొకింతయు లేక చిత్తసం 
భపు నిజమాయ గప్పి కలంపం దలవాకిట నుండు నెప్పుడున్‌. 223 


శా. ఈ మర్యాదను గొన్నినాళ్ళు చనంగా హెచ్చైెన కార్యానకై 
భూమీశుం డొకనాండు పొమ్మినినచో ఫూత్క్మారు(డై యీగతిన్‌ 
“స్వామి! కట్టడంజేసితే” యనుచు “జి! జన్మం బిదే” లంచు. జిం 
తామగ్నము( జెంది మందిరములోనం జేరి పెండ్లాముతోన్‌. 224 


వ. అసహాయుం డిట్లనియె. 225 
తే. భూవరుం డొక్క పయనంబు పొమ్మటన్న 


మంచిదని వచ్చితిని సమ్మతించి నేడు 
సంబళము, కంబళము, కత్తి, చద్ది, చల్ల 
డంబు, కేడెండు, ధట్టి తెమ్మంబుజాక్షి! 226 


క. అని పల్కరించి నప్పుడె 
ఘనకుంతల “తడుసువాసెం గదరా” యని యిం 
పొనర నవి యిచ్చి పనిచిన 
జనె నాతడు పయనమయి విచారముతోడన్‌. 227 


వ. అట్లసహాయుం డరిగిన పిమ్మట. 228 


క. ఆ హేమరేఖ మదింగల 
మోహావేశమునం దోడి ముద్దియ తోడన్‌ 
బాహా బాహిం బెనంగెను 
సాహోయని కంతు పాదుశహి రహి గేరన్‌. 229 


చ. పొలుపగు మావి లేజిగురు పొందక పోంతపిరంగిలోన నె 
క్కొలిపిన పుష్పగుచ్చమను గుండు పరాగపు మందునించి వె 
గ్గలపు( బరాక్రమాగ్నిం గొని కంతుం డనేటి పరంగి భామగు 
బ్బలనెడు దుర్గముల్‌ పగులు వాటి గుభిళ్లున నేసి యార్చినన్‌. 230 


క. అళుకుచు మూర్చిలి తెలుసుక 
కళవళ పడి లేచి మనసు గాసిల్లంగా 
భళిరా! యని వెలువడి తన 
నెళవరులను జూచికొనుచు నిలుచున్నంతన్‌. 231 


వైద్యుండు - వాని పరిశ్రమ 


చ. మెలివడు తీంగచుట్ల జిగిమించిన పాగ జినుంగు పచ్చడం 
బలవడు చల్వదోవతి యొయారపు గందపుయబూంత డొల్లుపోం 
గులు మణిముద్రికల్‌ వలవుగుల్కెడు వీడ్యము చలకవట్ర మం 
ఘ్రులతుద ముచ్చెలున్‌ వెలయ గుప్తగుణుండను వైద్యుం డొప్పుగన్‌. 232 


తే. వైద్య మాత్రంబునన కాదు, వజలునట్టి 
నిరుపమాకారసౌష్టవస్థురణచేత 
నాశ్వినేయులతో నైన నతడు వాదు 
కెదిరి యోజింపకయె జవాబీయం గలడు. 233 


వ. మటియు నశ్వగంధాదిఘృతంబును నైలేయకఘృతంబును షట్పలఘృతంబును 
దూర్వాదిఘృతంబును బంచగవ్యఘృతంబును నార్ద్రకఘృతంబుసు 
గదళీకందఘృతంబును గల్యాణఘృతంబును దండులీయక ఘృతంబును 
గూశ్మాండఘృతంబును మొదలయిన ఘృతంబులు సేయు నేర్పును 
బంచాగ్నిచూర్ణంబును జిత్రకాదిచూర్ణంబును బడబానలచూర్ణంబును 
మాణిమండచూర్లంబుసు మరీచ్యాదిచూర్ణ్లంబును దాళిసచూర్లంబును 
నేలాదిచూర్లంబును దుంబురుచూర్ణంబును గర్పూరాదిచూర్లంబును 
బంచబాణచూర్ల్ణంబును భుగ్వాదిచూర్ణ్లంబును నాదియైన చూర్ణంబు లొనరించుచు 
నుపమయుం జించిల్యాదిలేహ్యంబును క్షుద్రాభయాదిలేహ్యంబును 


జతుష్టష్టిమరీచ్యాదిలేహ్యంబును గుసుమార్దాదిలేహ్యంబును చిప్పల్యాదిలేహ్యంబును 
బిల్వాదిలేహ్యంబును గుండల్యాదిలేహ్యంబును మొదలుగా గల లేహ్యంబు లొనరించు 
నైపుణ్యంబును నారికేళాదిరసాయనంబును గుడనాగరాదిరసాయనంబును 
శిగ్రుపుప్పరనాయనంబును జూతఫలరనాయనంబును సుకుమారరసాయనంబును 
భల్లాతకీరసాయనంబును సుదర్శనరసాయనంబును వారాహీరసాయనంబును 
విళంగాదిరసాయనంబును నమృతరసాయనంబును నాదిగాగల రసాయనంబులు 
సేయు పొందిక లెయింగువిధంబును శరపుంఖాదితైలంబును లక్ష్మీనారాయణతైలంబును 
లావాడతైలంబును ధన్వంతరితైలంబును బంచార్కతైలంబును 
బాశ్చాత్యనింబతైలంబును విషముష్టితైలంబును కేతకితైలంబును స్నేహార్కతైలంబును 
వాతాంతకతైలంబును బూతికాతైలంబును భూనాగతైలంబును భృంగామలకతైలంబును 
మొదలగు తైలంబుల పరిజ్ఞానంబును నారికేళాంజనంబును సౌవీరాంజనంబును 
వీరభద్రాంజనంబును నీలాంజనంబును గరుడాంజనంబును గపోతాంజనంబును 
గర్బూరాంజనంబును మొదలుగాగల యంజనభేదంబులం గూర్చు చమత్కారంబును 
నగ్నికుమారకము రాజమృగాంకము పూర్ణచంద్రదయము వసంతకుసుమాకరము 
వాతరాక్షసము చంద్రహాసము చంద్రప్రభావతిరసము కందర్పాంకురరసము 
షణ్ముఖరసము కాలాగ్నిరుద్రరసము తాళకేశ్వరరసము ప్రతాపలంకేశ్వరము 
చాతుర్థికరామబాణము విష్ణుచక్రరసము విశ్వంభరరసము బడబానలరసము 
నారాయణరసము మదనభైరవరసము భార్గవరసము జ్వరాంకుశము స్వచ్చందభైరవము 
సంజీవనరసము రసభూపతిచింతామణి మొదలైన దివ్యరసౌషధంబుల గంధక రన 
నాభుల లక్షణంబు లెజీంగి విణిచు ప్రావీణ్యంబును లోహభస్మ తామ్రభస్మ వంగభన్మ 
సీసభస్మ నాగభస్మ శంఖభన్మ సువర్ణభస్మంబులు సేయు మర్యాదయు శీతభంజి 
అరళ్యాది మాణిభద్ర తాళీస మాత్రలుగట్టు నవధానంబును క్షౌరద్రావక గుగ్గుళు 
పిష్టకషాయంబులు మూలికలు కైకర్ణికలు సేయు నౌచిత్యంబును సూత్రస్థాన శారీర నిదాన 
శాస్తంబుల పరిచితియును డెబ్బది రెండు నాడిభేదంబులును వాత పైత్య క్లేష్మంబుల 
నుల్చ్బణంబులైన త్రిశతషష్టి రోగంబులకుం దత్తచ్చికిత్సలు చేయు చాతుర్యంబును గలిగి 
రెండవ ధన్వంతరి యనంబరగు నతండు. 234 


తే. వీధివెంటను రాజూచి వెలది యనియె 
నౌర! యిట్టుండ వలదె యొయార మహహ! 
వీని జిక్కించికొని మారవిగ్రహమున 
భంగపడ(జేయనిది యేటి ప్రాఢతనము. 235 


. అని తన మనమున ననుకొను 
చును నిలుచున్నంత దాని సొగసు నాయారం 
బును గని మనసిజ సమ్మో 
హనవిద్యను జొక్కి యాతం డంచుకు రాంగన్‌. 236 


ఉ. “ఎక్కడనుండి యెక్కడికి నేమి ప్రయోజనముండి వోయె, దీ 

వక్కట! నామమే?” మనిన నన్నియుంజెప్పి “పరోపకారిరా! 
యిక్కలకంఠకంఠి” యని యెంతయు డగ్గరంజేర మారుండున్‌ 
బ్రక్కలు నెక్కొనన్‌ బొడువం బై కొను మోహముచేత లేమయున్‌. 237 


తే. అమల శశికాంతకాంత శుద్ధాంతకేళి 

కా నిశాంతాంతరమ్మున ఘమ్ము రనెడు 

పచ్చ బచ్చెన చిత్తరు పనుల మించు 

ప్రతిమ సంఘట్టనల మంటపంబులోన. 238 


చ. 


తే. 


సకినెల కిలుకంఠమున జాయమెయింగుల సొంపుకెంపు ము 
క్కుకొనల పచ్చకాచిలుకకోళ్ల, దనర్చిన పట్టుపట్టె య 

ల్లికపయి జాఫరాజిను(గు లెపునంజెందు పలంగుపోషు త 

క్కికగల జాళువాగొలుసు గిల్కొను మంచముపై మహోన్నతిన్‌. 239 


అపుడు గుప్తగుణాహ్వయుం డనెడి వైద్యు 
నెలమిం గూర్చుండంబెట్టి యా హేమరేఖ 
పండుటాకులు కప్రంపు భాగములను 
వేడ్కతోడుత నిద్దయి వేసికొనుచు. 240 


మ. సరసాలుం జిణునవ్వులున్‌ మురిపెముల్‌ సయ్యాటముల్‌ వింతలున్‌ 


చ. 


ర్‌ 


గరంగింతల్‌ వలపించుటల్‌ చతురతల్‌ కాంక్షల్‌ వినదంబులున్‌ 
దరితీపుల్‌ వలపుల్‌ మిటారితనముల్‌ దాటింపులున్‌ దచ్చనల్‌ 
నెజిచిన్నెల్‌ మజపించుటల్‌ సొగసులున్‌ నీటుల్‌ పచారింపుచున్‌. 241 


. ఆసక్తి దీవిని యాలింగనంబులు 


నురువాంఛ దరుగని ఛురితవితతు 
అనురక్తి వాయనియట్టి చుంబనములు 
తమి వెలిగాని దంతక్షతంబు 

లభిలాష లుడుగని యతిటపేటంబులు 
తాత్పర్య మెడలని తాడనమ్ము 

లాశలు మానని చౌశీతిబంధముల్‌ 
భావమూనని కళాస్పర్శనములు 


. అలిత కలకంఠ కలహంస కలరవములు 


పలుకు కివకివ కవకవ ప్రకట టకుట 
కకుట కహకహ హసనముల్‌ గళరవములు 
చెలంగ నిద్దజు రతికేళి సలుపునపుడు. 242 


తెమలను నిన్ను. బాసి సుదతీ! యని తీయని నీదుమోవి కా 
యమృతరసోర్మియేని సమమా? యని మాయని మోహదాహ సం 
భ్రమ మెదలోన నెంత తలంపా? యని పాయని కూర్మితోడి నా 

తమి పరభామలందుం గలదా? యని దా యని కౌగిలింపుచున్‌. 243 


. ఇట్టన్యోన్యసరససల్లాపంబుల గుప్తగుణుండు సురతకేళికాలోలుండై హేమరేఖతో బెనంగు 


సమయంబున. 244 


. కొప్పెరపెట్టుగాం గొమరొప్ప నొనరించి 


పై రుమాలు బిగించి పచ్చడంబు 
నాగవల్లీదళ పూగ పూరితమైన 
యొడిలోన నిడికొన్న యడపమొకటి 
చాయలం దనరారు సకలాతు నొరతోడి 
పృథు భుజన్ధలి నొప్పు పెద్దకత్తి 
చీర్ణంపుంబనిచేత జిగిమించు కరమున 
సొంపైన సత్తు సున్నంవుంగాయ 


తే. పాదముల మెట్లు మొలందాల్పంబడిన బాంకు 


చల్టి గట్టిన వస్తంబు చంకదుడ్డు 
నమర గమన "జవోద్భవ శ్ర శమము జెంది 
యప్పు డసహాయుం డింటికి నరుగుదెంచె. 245 


. అరుదెంచి పురుషుం డుండెడి 
యరుదెంచి నిజప్రసిద్ది కందజు నళికే 
బిరుదెంచి రో షవశుండై 
సరిదంచిత ఘోష భాష జానను బిలిచెన్‌. 246 


. జడియక యిపుడా సతి యే 

వడువున బొంకంగవలయు? వనరుహగంధి! 
యడుగుం దప్పినయప్పుడె 

పిడుగుం దప్పునను మాట పేర్కొన వినవే! 247 


వ. అని. 248 


ఉ. ఈవిధి హంసలోకవిబుధేంద్రుండు ప్రశ్న మొనర్చి పల్క హే 
మావతి కొంతకొంత యనుమానముతో బొటవ్రేల నేల రే 

ఖావిధ మొప్ప వ్రాయం గుతుకంబున నీకిది తోచెనేని ను 
ర్వీవరుం జేర నేగుమని వేండిన నప్పువుబోడి యిట్లనున్‌. 249 


. నినువంటి కతలకారిని 

గని వినియెడివారి నడుగ(గావలె గానీ 
ననువంటి దాని నడిగిన 

వినిపింతునె యెట్లు బొంక వివరింపంగదే! 250 


. అని యడిగిన హేమావతి 

కనురాగంబొప్ప రాజహంసకలాపం 

బనియె, ససహాయుం డటువలె 

ఘనరోషం బుట్టిపడంగ ఘర్షించుటయున్‌. 251 


తే. వైద్యుం డప్పుడు గడగడ వడశి నాకు 

బుద్ధి యేమని పల్క నప్పువ్వుంబోడి 

వెజవకు మటంచు దిట్టయై వెన్ను, జజచి 

సంచి విడిపించి యపుడు స్వస్వామి కనియె. 252 


చ. కడుపున శూలయెత్తి వడిగాసిలి ప్రాణము లేంగునట్లయై 


తొడిబడ నీవులేమి : ఘనదుఃఖముచే వెతయొంది యా మహా 
తుడు పురినేంగం గావుమని తోడ్కొనివచ్చితి నీతండౌొషధం 
బిడుటను నేను జీవము వహించితి. గ్రమ్మజ, నేమి సెప్పుదున్‌. 253 


క. అని యుస్సు రస్సు రనుచును 
నన్నతోదరరోగమునం బ్రియాంగన పొరలన్‌ 

గని కుస్తరించి వైద్యుని 

మనమున రంజిల్లం జేసి మమత దలిర్చన్‌. 254 


తే. నీబుణము దీర్చ్పంగలవాండనే! యటంచు. 
బచ్చడంబిడి బహుమానమెచ్చ వైద్యు 


బంపి సందేహమందక భార్యతో! డ 
నిండు వేడుక నుండె నో నీరజాక్షి! 255 


వ. అని మరాళశేఖరంబు చెప్పిన నరాళకచ యగు హేమవతి తన మనంబున. 256 


క. సురుచిర మణి తాటంక 
స్ఫురితప్రభ చెక్కులందుం బొలయ శిరంబున్‌ 
మజీ త్రిప్పి పొగడె నహహా! 
గరితలమిన్నదియకాక, కలదే పుడమిన్‌? 257 


వ. ఆ సమయంబున. 258 


తే, మై వియల్లక్ష్మి కస్తూరిమళ్ళ చీర 
రేయింగట్టుక సడలించి రేపటికడ 
నుదయరాగంబు. దాల్చిన యొజపు దోప 
దమము జాజంగ సాంధ్యరాగము జనించె. 259 


చ. పలపలనయ్యెం దారకలు పక్షులు కూయ+ దొడంగె, దీపముల్‌ 
దెలతెలంబాటి దిక్కులను దెల్వి బనించె, బినప్రసూనముల్‌ 
దులదుల విచ్చెం దాపులకు దొదడిం జేరి జారచోరు లా 
మలయసమీరణంబు కడుమందగతిన్‌ విహరించె నత్తతీన్‌. 260 


తే. తశీయను కళాదు. డుదయభూధర హసంతి 
నరుణహేమంబునకు వన్నియలను నింప 
గ్రాచి, నీరార్చ నెత్తిన కరడునాంగ 
సూర్యబింబంబు పొడిచె నవార్యగతిని. 261 


క. మణిఘంటల మొలనూలున్‌ 
రుణరుణ యని మ్రైయం గేళిశాలకుం జని య 
య్యణుమధ్య నృపార్పితగుణ 
గణయై వసియించె దినము కల్పముగాంగన్‌. 262 


వ. అని ప్రత్యుత్సన్నమతి చెప్పిన విని సంతోషించి నలుండు తరువాతి వృత్తాంతం 
బానతిమ్మని పలికిన. 263 


మ. హర కోదండ విఖండన ప్రచుర బాహాదండ! దండాయుధా 
ద్యురుధిక్సాల సురానివార్యతర బాహోర్దండ! దండాంకభి 
ద్ధరిణాక్షిమణి జివనాకృతి నిజాఖ్యాఖండ! ఖందాబ్దభ్య 
ద్భీరసాభృద్రిపువాహ సన్నిభ యశోభాకాండ! కాండోదరా! 264 


క. ధారాధర ఘృణివారా! 
వారణ రాజన్య వైరివారణ ధీరా! 
ధీరాజిత శుభకారా! 
కారణ పురుషావతార! కరుణోదారా! 265 


కలహంసోత్సాహ వృత్తము 
కలుషదూర! భవవిదూర! కమలసారలోచనా! 
కలితహార! వరవిచార! ఖరవిహారమోచనా! 
లలితనీరనిధిగభీర! లసదుదార కీర్తిని 


ర్దలిత హార శరపటీర దర సుధారసొత్కరా! 266 


గద్యము. 
ఇది శ్రీమత్కొండిన్యసగోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్డి 
పూర్ణిమాచంద్ర నిస్సహాయ కవిత్వనిర్మాణ చాతుర్యనిస్తంద్ర " 
శ్రీరామనామపారాయణ నారాయణామాత్య 
ప్రణీతంబయిన హంసవింశతియను 
మహాప్రబంధంబునందు. 
బ్రథమాశ్వాసము. 


ఇ 0, 


[1] యతిభంగము శోచనీయము 
[2] ఇచటి ఛందోనియమభంగము చింత్యము. 


ద్వితీయాశ్వాసము 


శ్రీశాంకరీశ చాప వి 

నాశ! దినాధిశవంశ నలిన దినేశా! 

క్లేశ హరాకాశ దరా 

కాశ రురాబ్దాభిరామ కాంతియశోమా! 1 


వ. అవధరింపుము. నలరాజన్యునకుం బ్రత్యుత్సన్నమతి యిట్లనియె. అట్లు హేమావతి 
కేళినిశాంతంబు. జేరి రాజవిరహంబున నొడొకరితి( బొ ద్దు గడపుచున్నంత దినాంతంబు 
గావచ్చిన. 2 


శా. ఆ హేమావతి మానసాటవి సముద్యద్దీప్తిమైం బేర్చుమా 
రాహంకార పరాక్రమానలము బాహ స్థాన తెళ్యర్థమై 
యోహో! వెల్వడి పెక్కురూపములట నొప్పారి కన్సట్టునా 
గేహాంతంబుల దీపపంక్తులు చెలంగెన్‌ రంగు పొంగారంగన్‌. 3 


సీ. నునుపెక్కు జిగిచెక్కులను మిక్కుటప్పుం డెక్కు 
గ్రమ్మడు పంజుల కమ్మ లలర 
నిడువాలుగల కిలుజడ మేలు వగ గ్రాలు 
గొ ప్పైన సవరంపుం గుప్పె దనరం 
దెలిపువ్వు కళ క్రొవ్వు వెలిరువ్వు చిబునవ్వు 
గలుగు నెమ్మోమునం దిలక మమర 
రహి గుబ్బలుల నిబ్బరము ద్రొబ్బంగల గుబ్బ 
కవమీంది పైఠిణి అవిక మెజియ 


తే. బళుకు బళుకున గతులయం దళికి బెళుకు 
కులుకు. గౌనున జాళువా తళుకు లొలుకు 
మేటి యొడ్డాణ మలరార నీటు బూని 
వచ్చి రాయంచకడ నిల్చె వనరుహాక్షి. 4 


వ. ఇత్తిఖింగున నిరుపమ శృంగారతరంగితాంగయై రాజపుంగవసంగమార్థం బరుగుచు 
దనచెంగట నిల్చిన యా రాజాననావతంసంబునకు రాజహంసం బిట్లనియె. 5 
నాల్లవరాత్రి కథ 
తొగట మగువ పారుపత్తెగానిం గూడుట 


క. గమ్మత్తు చిమ్మ నొక కథం 
గ్రమ్మణం దెల్చెదను వేణింగ్రమ్ము విరులపై, 
దుమ్మెదలు జుమ్ముజుమ్మన( 
గొమ్మా! తలయూంచి మెచ్చుకొమ్మా? నన్నున్‌. 6 
వ. అని యిట్లు చెప్పం దొడంగె. 7 


క. కల దభ్రంకష కేతన 


చలదభ్రం బైన చైత్రశక మను పుర ము 
జ్ఞ్వల దభ్రకచా దర్శన 
దలదబభ్రపురీ సుపర్వదారోదరమై. 8 


సీ. వేద శాస్త పురాణ విద్యాగరిష్టులై 
విలసిల్లుచుండెడి విప్రవరులు 
గరిడిలో నెఐ హొంతకారులై సాముల 
మీఖీన రాజకుమారమణులుం 
గోటికి( బడగెత్తుకొని యున్న టెక్కెముల్‌ 
బెక్కులై వర్ధిల్లు బేరిజనులు 
గడు ధాన్యరాసులు గగనంబుతో రాయు 
కలిమిచే ముంచిన కాపు ప్రజలు 


తే. భూరి మదధార లూరెడి వారణములు 
ధాటిపాటవమున నొప్పు ఘోటకములు 
ఘోరరణరంగపటులైన వీరభటులు 
బ్రబలి యుండగ వెలయు నప్పట్టణంబు. 9 


క. ఆ పట్టణంటు లోపల 
జూపట్టును దంతువాయ చూడామణి రే 
ఖాపట్టభద్రుండై సిరి 
నేపట్టున నోరపోర మింతయు లేకన్‌. 10 


నేతగాని యిల్లు 


సీ, కుంచె మగ్గపుగుంత గూటంబు పగ్గంబు 
పంటె త్రొక్కుడుపట్టె పలక దోనె 
పరిపరియచ్చులు చరికుండ యూడిత 
చీడు డబ్బలు దండె నాడె క్రోవి 
కోతిపుల్లలు నాల్క కుడుతరి కొయ్యలు( 
జొప్పయూంచలు గోతచూజకత్తి 
కారంపుం బడుగులు గండెల కప్పెర 
గోలెము లాకలు నీలికడవ 


తే. గంప డొల్ల కలాసంబు కదురు చెమికె 
నూలురాట్నంబు జాలంబు గ్రాలు గోడ 
మటల నాశుభభద్రు నివాసభూమి 
యప్పురంబున సంతతం బొప్పుచుండు. 11 


తే. గొప్పకన్నులు చిబునవ్వు గులుకు మోము 
బవరిగడ్డము చక్కనై పరగు ముక్కు 
నెగుభుజంబులు విపులత్వ మెసంగు జొ్‌మ్ము 
జిగి మిగులు లీలం గనుపట్టుం దొగటసెట్టి. 12 


ఉ. ఆంటది నేర్పుతో నగల యందము(జందము( జూపయూని కో 
లాటము చేయు కైవడిని లాలితదృక్తరళప్రభావళుల్‌ 
పాటిగం బోగు వెంబడిని బార్భ్వములం జరియింప వస్త్రముల్‌ 


ధాటిగ నేయు నప్పలుక తట్టున బెట్టు ఖణిల్జణిళ్లనన్‌. 13 


తే. అరవిరుల తేనియల చాలు మరునివాలు 
మిసమినలప్రోలు వలరాజు మేటిరాడాలు 
మురిపెముల మెచ్చుకొనంజాలు ముద్దరాలు 
వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. 14 


ఉ. దాని ముఖప్రఖాగరిమ దాని కపోలకళావిశేషముల్‌ 
దాని బెడంగుచూపులును దాని కుచంబుల( జెందు నందమున్‌ 
దాని వచోవిలాసములు దాని కచాళిరుచుల్‌ గణింపంగా 
మానవతీలలామ! విను మర్యు లమర్హ్యులు నైన శక్తులే? 15 


క. జిగింజిలుకు కులుకు గుబ్బలు 
నిగనిగలు చెలంగు నెజులు నిద్దవుం గన్నుల్‌ 
నగవు దళుకొత్తు మోమును 
మగువా! యాబిడకె కాక మటీ కలదటవే? 16 


క. తొడలందము కటిచందము 
నడుగుందమ్ముల బెడంగు లాస్యము రంగుల్‌ 
జడతళుకున్‌ మెడకులుకున్‌ 
నడబెళుకున్‌ జూడ నాఘనస్తని కమరున్‌. 17 


తే. చిన్నచీమల నునుబారు చెలువయారు 
కదళికాకాండముల మీటు గాంతయూరు 
అందములం జెందు రతింగేరు నతివసౌరు 
దానికెనయైన నారు లిద్ధరణి లేరు. 18 


క. కందర మా చెలిపొక్కిలి 
కంద రమా విలసనములు కచములు, రదముల్‌ 
కుంద రమా సమములు నా 
కుం దరమా? పొగడ నల కుకుందరసుకటిన్‌. 19 


సీ. మిళదంబు జలదంబు బలుడంబు చెలువంబు 
దులకించు నమ్ముద్దుంగలికివేణి 
సిరిపట్టుగల గట్టుజిగిగుట్టు వెలింబెట్టు 
చెన్నారు నక్కన్నె చన్నుదయి 
నునుకందు పైజెందునని యిందురుచిం గ్రించు 
పజుపంగాం జాలు నబ్బాలమోము 
తెలిదమ్ములను గ్రమ్ము కళ జిమ్ము ననయమ్ము 
మిన్నయౌ నబ్బోటి కన్నుగవయు( 


తే. దావి తేనియబావి యందముల దీవి 
మావి చిగురుచెంగావి మారురీవి 
కప్పురంబుల క్రోవి యక్కాంతమోవి 
యనుచు వినుతింప నానెతవనిత యలరు. 20 


తే. పరిమళ మెసంగు బంగారు ప్రతిమవంటి 
తొగటవాల్గంటి జిగినీటు తొలకరింప 


సొగనుకొండకు మోహరాసులు జనింప 
నూర నొకయోరం జెలువార బారసాంచి. 21 


సీ. పోంగువెంబడింబర్వి పొల్లు వా 
ధళధళల్‌ పూదండకళల 

బుంజంపుం గట్లు వ. 'బర్వెత్తుచో 
మట్టెల ఖజఖణల్‌ బెట్టు మయ 
గేలెత్తుచో బాహుమూలజాత ప్రభా 
చకచకల్‌ పైడి వసంతమాడ 

బరిటం ద్రిప్పంగ జాలు పై(టలో గన్పట్టు 
గుబ్బల మిసమిసల్‌ ద్రొబ్బులాడ 


తే. వింతవగ కప్పునెజిగొప్పు వీడ మెజయు 
నిగనిగల్‌ జాతినిలాల నిగ్గునింపం 
గుచభరంబున నడుము కొంకుచు వడంక 
నూలు దోడును వేడ్క నవ్వాలుంగంటి. 22 


చ. కరముల గంకణాళి ఘలుఘల్లన రాట్నము. ద్రిప్పువేళ బైం 
టరదిగజాణ వెల్కుజుకు నబ్బురపున్‌ వెలిగబ్బిగుబ్బపై 
సరు లిసుమంత చిందుగొనం జక్కనిచూడ్కులుచూచువారి పే 
రురమైన గాండ నవ్వెలంది యోర్పునం గండెలుచుట్టు నేర్పునన్‌. 23 


ఆ. పడుగుజేయువేళం బటములల్లెడువేళం 
గూడుదినెడువేళం గూర్కువేళ 
మగని కన్మారంగి మార్మగలను గూడు 
నింటిపొరుగుసఖుల యిండ్లలోన. 24 


క. గడిదేణీ జారవిద్యకు 
వడింగట్టి దురంతకంతు వనజశరార్తిన్‌ 
బడంజాలనికతమున నా 
వడువున నత్తాగటబోటి వర్తిలందొడంన్‌. 25 


వ. ఇత్తెజంగున నత్తెజవ చిత్తజాయత్తచిత్తయై వర్తింపుచున్న సమయంబున. 26 


సీ. నొసలిపైం జుక్కలమిసిమి నామపురేఖ 
లనువొద భుజముపై నసిమిసంచి 
వాలువీనుల గాజునీలాల పోగులు 
పై నొప్పు పప్పళి పచ్చడంబు 
మెలిగొ న జుట్టిన తలపాగ చెజంగుంచి 
పైటపేటాచుట్టు పట్టుశాలు 
కడింది మీజంగం జతనిడిన బొ ట్టియకో ల 
డాక మ్రోసెడు డుబుడక్క కేల 


తే. వజిల దిక్కులనెంచి దుర్వారమైన 
కిడుమేలును దెల్పుచుం గేక లిడుచుం 
గెర్లికొనుచును దనపేరు కేరికొనుచు 
వచ్చె నచటికి డుబుడక్కి వాండొకండు. 27 


ఉ. ఆ డుబుడక్కివానికి రయంబున భిక్ష యొసంగ నేత్రపూం 
బోడి ప్రకోస్టకస్థలికిం బోయి తనున్‌ గొనియాడువాని నా 
మ్రేడితసూక్తి పే.బెదవిమీందను లేనగ వంకురించి చిం 
దాడంగ ముప్టింెట్టి బహిరంగణభూమిని నిల్చియుండ(గన్‌. 28 


సీ. మెలింబెట్టి చుట్టిన తెలిపైరిణీపాగ 
జెక్కు “కలము 
దొడిగిన నెఐచల్వ నడరు నంగీజోడు 
జిరాడు నడికట్టు చెజంగుకొనలుం 
బదతలంబుల | నెజ్జవాయి పాపోసులు 
టెక్కుగాం జంక జీటీఖలీతి 
నడికట్టులో మొలనిడిన కలందాను 
హస్తాగ్రమున వ్రేలు దస్తరంబు 


తే. మించుబాహువుమీందం గాన్మీరుశాలు 
జెవుల ముత్యాలపోంగులు చెలువుదనర 
నలతి నీర్కావిదోవతి యమర నటకుం 
బారుపత్తెంబు సేయు వ్యాపారి వచ్చి. 29 


తే. వచ్చుచుండెడి వ్యాపారి పెచ్చువగలు 
మెచ్చి యచ్చలి తమి హెచ్చి రచ్చ సేయం 
బగటు వగమిజం గోర్కులు బారుదీరం 
బొగరుం జూపులతో బడావగలం జూచె. 30 


ఉ. చూచినయంతలో మరుండు చొక్కపుం గప్రపుటాలపుంటలన్‌ 
లేంజివురాకుంగ్రోవి నల లేమ పయోధరచక్రవాకముల్‌ 
వే చలియింప హృత్పుటము బీటలువాజంగం దెప్పు తెప్పునన్‌ 
గోచిలదాశనూంది మదిగోలుపడన్‌ వడినార్చి వ్రేసినన్‌. 31 


క. ఊహలు కుత్తుకబంటై 
మోహము తలమునుక లగుచు ముద్దియ మదిలో 
బాహాబాహి కచాకచి, 
కూహకమతింబట్టి పెనంగి, కోయనుచు వడిన్‌. 32 


తే. అంత నయ్యింతి యింతింత యన(గరాని 
వంత మది(గొత చింతించి కంతు నిశిత 
కుంతహతి కో ర్వలేక దినాంతవేళ 
మంచనంబున వెడలి గేహాంతరమున. 33 


చ. ఉరిసిన పల్లవెండ్రుకలు నూడినదంతము లంబకంబులం 
గురిసెడు బాప్పజాలములు గూను వడంకెడు మస్తకంబు( గల 
ధరందగుతోలు పాదములు దర్శనముల్వడి చీరపోతు నూ 
ల్మెబిసెడు మంత్రసానిం గని మించెడువేడ్క నుతించి మ్రైొక్కినన్‌. 34 


ఆ. ఆలకించి లేచి యది యెవ్వరని చీరి 
యమ్మ! నీవంటే యంటంచుం బొదివి 
యేమిపనికి వచ్చి తీసందెవేళలో 


ననుచు నడుగం దొగటవనిత పలికె. 35 


ఉ. ఆరయ నిమ్మహాపురికి హాసము మీసముమీందంజిల్క వ్యా 
పారియొకండు నిండు రతిభర్తను బోలినవాండు వచ్చి, నే 
నా రసికాగ్రణిన్‌ గదియునాస వహించితినమ్మ! వానితో 
గోరిన పొందు నాకు నానంగూర్చిన నీ కొనరింతు సంపదల్‌. 36 


సీ. నవురైన రతనాల బవిరికమ్మల నిత్తు 
నవి నీకు మనసురా వంటివేని 
యాణిముత్యమ్ముల హారమ్ము లొసంగుదు 
వానిపై నీ కిచ్చ పూనదేని 
గరుడపచ్చల కీలు కడియంబు లర్పింతు 
నందుకు ని యాన చెందదేని 
తళుకు. గెంపుల సందిదండలు చెల్లింతు 
వానిపై నీబుద్ధి యానదేని 


తే. సూసకము తీంగ మెడనూలు సొబగునాను 
గుండ్లపేరును గైకాన్క కోరి సేతు 
నమ్మ! నా విన్నపంబు నీ వాలకించి 
వాని ననుం గూర్చు నీ నేర్పు పూని మెజసి. 37 


మ. అనుచున్‌ వేడిన మంత్రసాని విని నెయ్యంబారంగాం బఠ్కె నో 
ననంబోడీ! నినుజూడ మన్మథునకైనన్‌ మోహముల్‌ పుట్టంగా 
మనుజుం డీతండు భిష్ముండో సనకుండో మౌనీంద్రుడో వ్యాసనం 
దనుండో యెంతటివాండు వీయనంగ బందాకోరుంగాం జేసెదన్‌. 38 


క. సొనమందు రసము బసరును 
ఘనమణిమంత్రెషధములు. గైకర్ణిక కా 
వును మగసిరిక్రియ బంతిబ 
దనిక గుళికె మూల్కె బూతిం దవిలిచి దెత్తున్‌. 39 


వ. అని చెప్పి వీడ్కొల్సిన. 40 


క. తన యింటికి హేమంతిని 
చనె నానిశిం గడిపి మంత్రసాని రహస్యం 
బున బారుపళత్తిగాం డుం 
డిన చక్కికిం బోయి మ్రొక్కి నిపుణత మెజియన్‌. 41 


సీ. దాక్షిణ్య మనురక్తి దయయు విశ్వాసంబు 
బాంధవ్యము హితంబు భయము భక్తి 
యంతకరణము సఖ్యంబుం బోరామియు 
నేస్తంబుం జెలిమియు నెనరుం బ్రేమం 
జల్లందనంబు వాత్సల్యంబుం గలుపుగో 
ల్తనముం బ్రీతియు మంచితనము మైత్రి 
ప్రాణపదంబుం దాత్సర్యంబు గారాబ 
మనుగుణ మనుబంధ మనుసరింపు 


తే. మచ్చికయు; జుట్టణిక మైక్య మిచ్చకంబు 


స్నేహ మనురాగ మాసక్తి మోహనియతి 
సలిపి కడుం చక్క ననిపించి సొలయంజేసి 
నెగడుపడ కప్పు దాత్మప్రవీణ మహిమ. 42 


చ. స్తుతులు ప్రసంగముల్‌ కథలు సుద్దులు వార్తలు రాచకార్యముల్‌ 
చతురతరేతిహాసములు శాస్తములం దగు జాతిగాథలున్‌ 
సతకడముల్‌ పురాణములు సామెతలున్‌ బరిహాసకంబు లిం 
గితములు జారజారిణుల కేళిచరిత్రములన్‌ వచించుచున్‌. 43 


ఉ. దేవ? పరాకు, హౌసుకళం దేటిడు నీ దగు రూపవైభవం 
బే విధినో కనుంగొన రతీచ్చకుం బాల్పడి చిక్కి సొక్కి నీ 
సేవయ చేయంోరి నిను నీఘ్రమె రమ్మని చెప్పి పంపె నో 
రావణరూప! యా తొగటభామిని కామవికారచిత్తయై. 44 


తే. హత్తుకొనవచ్చు నీవంటి యందగాని 
కట్టి ముద్దుగుమ్మను గుట్టుతోడ 
ననిన మనసిచ్చి మదిలోన హర్ష మెచ్చి 
మంత్రసానికి విడెమిచ్చి మమతే తోడ. 45 


క. ఆ పనులకె యేశారెడు 
తాపము గలవాడు గనుక దగనాతండు ని 
క్షేపము( గనిన దరిద్రుని 
యేపున ముదమంది దాని కిట్లని పలికెన్‌. 46 


ఉ. అచ్చటి కేను వచ్చు సమయంబగువేళ యెజుంగం దెల్పినన్‌ 
ముచ్చట దీర్తునంచు ముది ముద్దియతో వివరించి పంపగా. 
నచ్చెలి తంతువాయ కులటాంగన చెంగట నీ ప్రసంగముల్‌ 
చెచ్చరం జేయు నత్తఖీని సెట్టి దుకూలము లమ్ము వేడుకన్‌. 47 


సీ. కల సమీపపుటూళ్ళ కాంపుగుబ్బెతల నె 
మృదుల నాకర్షింప మంత్రవిద్య 
బచ్చు జాయపు వృషభవ్యూహములనెల్ల 
వజిలంగ గుమిగూర్చ వల్లెత్రాడు 
చిల్లరసరకుల సెట్టి బెరాల కిం 
వుగ లాభమొందింప. బూంటకాయు 
పెనుకోటకాండ్రకు జనసమూహంబుల 
గణితి చూపెడు నాయకప్రభుండు 


తే.ముద్రగరిటియ భుజముపై మొనయంబెట్టి 
ఘంట ఖంగని మయ సంగళ్ళం బడిని 
మరగి తిరుగు సళాదికి మణియకాండ్ర 
కవనిం బడికాంపునా వింత నలరు సంత. 48 


క. అంతట నాసంతకుం దన 
కాంతుండు వస్త్రమ్ము అమ్మగా నేగిన హే 
మంతిని వ్యాపారి విటో 
పాంతమునకు మంత్రసాని నడిపిన నదియున్‌. 49 


తే. పోయి సమయంబుం దెలుప నబ్బొజుంగు వేడ్క 
వింత నెజఖపూంత గందంబు విరులు సరులు 
కప్రపు విడెంబు జిగిచెల్వు గులుక సొగసు 
దనర హేమంతి యిలు సేరె దత్సణమున. 50 


ఉ. చేరిన దంతువాయసతి సిస్తుగ నిస్తుల రత్నవస్తు వి 
స్తా నువర్ణ్లవర్ణముల సంపద 'లింపొనరించు కేళికా 
గారములోన | దివ్యమగు కమ్మనితావుల హంసతూలికం 
జేరిచి మేరమీజు తమిం జీరగ మారుని పోరి కయ్యెడన్‌. 51 


చ. త్వరపడి గబ్బిగుబ్బకవ వా(డి నఖంబులం జిరి చీరి పై 
సిరి తళుకొత్త తేట నును(జెక్కులు ముద్దులు వెట్టివెట్టి వా 
తెజ మొనపంటికొద్ది కసిదీఐం జుజుక్కున నొక్కినొక్కి యీ 
కరణి బరస్పరంబు జయకాంక్ష బెనంగంగ నింతి పై కొనెన్‌. 52 


సీ. చిటిలెడు గందంబుం బెటిలెడు కస్తూరి 
చలియించు రత్నకుండలయుగంబు 
గదలెడు నెజివేణి వదలెడు పువ్వులు 
జెమటం గరంగు కుంకుమపుబొట్ట టు 
వికసించు కన్నుల. బ్రకటించు మణితముల్‌ 
కంగణ రుణరుణత్క్మారరవము( 
బొదలెడు చనుదోయి కదలెడు హారముల్‌ 
ఘననితంబాఘాతనినద మడర 


తే. నిటల సంచల దలక ముత్కటసఖాంక 
మమిత నిశ్న్వాసమారుతం బతనుగేహ 
[1]దర్శనోత్సావా పతిచపేటప్రదాయి 
యైన పుంభావసురత మయ్యతివ సలిపె. 53 


వ. మజియు నయ్యుపరిసురతంబు తమి యెక్కువయై దృఢకుచాశ్లేషంబు 
విడువ(జేయంజాలక శీతకాలంబును బ్రకటీకృతతారకంబును సంశ్లిష్టప్రియతముంబును 
గావున నిశాసమయంబును సంచలితపయోధరంబును నిర్ణళితకృష్ణవేణ్యాది కమలంబుః 
గావున శరత్కాలంబును బల్లవరాగసంపాదకంబును గలకంఠకూజితంబునుం గావున 
వసంతకాలంబును ధ్వనిప్రధానంబును గలితవిశ్రమంబును గావున సత్రబంధంబును 
గళితవసనంబుసు బహుబంధబంధురంబును గావునం బ్రబుద్ధసిద్ధమార్గంబును బోలి 
వెలయుచుండె. 54 


ఉ. ఆ సమయమ్మునన్‌ జెమట లాన్యము( గప్పంగ నిండు బళ్ళికల్‌ 
గాసిలం జేయంగాం గబళకాంక్షకు జీవము వేగురింప, ని 
శ్శ్వాసము బారుందీర నిజవల్లభుండా శుభభద్రుం డట్టు సం 
వానీముం జేరవచ్చి తలవాకిలిం దీ యని పిల్చె వల్లభన్‌. 55 


తే. అప్పు డేరీతి నుపనాథు నవల కనుప 
సుందరి! యే యుపాయంబుం జూడవలయు? 
జాణవెదువు జారవాంఛలకు నైతె 
తెలుపు మని వల్కెం గలహంన దేవవిభుండు. 56 


క. అని యడిగిన హేమావతి 
విని దిర్జోచ్చా నస్‌ మొనర విడిచి నిజాంఘ్రిన్‌ 
గనుద్దష్టీ నిలిపి మెల్లన 
మునివ్రేలన్‌ నేలగీచి మునుకొని పలికెన్‌. 57 


క. తెలియ దెటు పనుపవలెనో 
పలుమజు నే బ్రహ్మలోకపర్యంతంబున్‌ 
గలయ వివరించి చూచితి 
నలవడ దది నీవె తెలుపు హంసబిడౌజా! 58 


క. అని యడిగిన హేమావతి 
కనురాగం బొప్ప రాజహంసం బనియెన్‌ 
వినుము నిజాధిపు( డటువలె. 
దనుం బిలిచిన యువతి లేచి తరలక ప్రితిన్‌. 59 


క. పిలిచిన గుండె లొ టుక్కన( 
గల(గుచు వ్యాపారి వెడలంగా నెటు లనుచున్‌ 
దలంచినచో వెఐవకు మని 
నిలిచిన దార్థ్యమున మానినీమణి వేడ్కన్‌. 60 


ఉ. అత్తణీ చిత్తలై ఘనముదాత్తసుబిత్తపుమత్తుపొత్తుతో 
బిత్తరి తత్తలం పరయ పేర్కొని వాకిలి. దీసి, వేగమే 
చిత్తజువంటి నాయకుని చెంతను నిల్పి తదీయనేత్రముల్‌ 
మెత్తనిచేత మూసి దయ మించంగం దొడ్కొనివచ్చెం జెచ్చరన్‌. 61 


ఉ. ఆ వగంజూచి యవ్విట మహామకరాంకుండు చిత్తవీథిలో 
నౌ వగమాని మానిని నయంబొదవం గనుసైగ చేసినం 
దావగు చోటి కేగ( దదనంతర, “మక్షు లివెల మూసితే? 
పోవంగరా దటంచు బతి ముద్దియ నిట్లడిగెన్‌ బ్రియంబునన్‌. 62 


తే. అటుల నడిగిన ప్రియభర్త యంబకముల 
మూత చాలించి యామించు ముద్దుగుమ్మ 
సిగ్గు కడ్డంబుగాం బతిచేల మలిమి 
కొనుచు. బలికెను జిన్నెలు కొసరు జూప. 63 


చ. జలకములాడం గోరి బురుసాపని చీర సడల్సి సందులో 
పలికి. జనంగ నీదు నునుం బల్కు వినంబడం దల్పుందీయంగా 
వెలువడి వచ్చితిన్‌ వలపు వెల్లువ దొట్టంగ, నంచు నాయకున్‌ 
గులుకుమిటారి గబ్బిచనుగుబ్బలం గాగిటం జేర్చి పల్కినన్‌. 64. 


తే. భామ తనమీద నెనరైన బాగుం జూచి 
చిత్తము గరంగి శుభభద్ర శేఖరుండు 
గుణవతివటంచు( బ్రియురాలిం గుస్తరించి 
నిండుమోదమ్మున సుఖాన సుండె నపుడు. 65 


క. ఇంత యుపాయము గలిగిన 
నింతీ! చనవచ్చు జారునెనయంగ, లేదా 
కాంతుం డెటీంగిన నృషమణి 


చెంతకు నేమొగముతోడం జేరెదొ చెపుమా! 66 


తే. అనుచు రాయంచ నుడివిన విని శిరంబుం 
ద్రిప్పి హేమావతి ప్రమోద మొప్ప( బలికె 
నౌనె! మజ్జాం! యదిగాక యాండువారి 
తెలివి యనుచును జిునవ్వు దలకొనంగ. 67 


క. తెలవాణి నపుడు దీపపు 
గలికలతో వెల్ల బాజంగాం దనమోమున్‌ 
భళిర! కథాలాపంబని 
జలజేక్షణ చనియెం గేళిసదనంబునకున్‌. 68 


చ. చని జలజాప్తుం డస్తగిరి చాటున కేగినయంత మజ్జనం 
బొనరించి వ్రాతనుంబనులనొష ప్పు దుకూలము( గట్ట రత్నకాం 
చకమయ భూషణంలును సారపు మేల్తిలకం బమర్చి ఫ ఘ 
మ్మను విరు లూని యచ్చెలి నృపాగ్రణి ౪ చెంగటి కేంగు చున్నెడన్‌. 69 


మ. కని చక్రాంగబిడౌజుం డిట్లనియె, శృంగారంబు లెస్సాయె మే 
ల్లనరారెన్‌ భళి! పొతకారివి గదే తన్వంగి! రాజాంతికం 
బునకుం బోయెదవేమొ! యొక్క కథ యొప్పున్‌, దచ్చమత్కారముల్‌ 
వినిపో! నిల్పి ననంటిపండ్లనె ననున్‌ వ్రేయించుమంతన్‌ వెసన్‌. 70 


క. అన విని హేమావతి మో 
మున నవ్వు జనింపం గతల మునిపుట్ట సుమీ! 
కన నీదు కడువు బ్రహ్మకు 
వినందరమా! యనుచు. బలికి వినిపింపుమనన్‌. 71 


క. కప్పురపుం దునుక లలవడ 
విప్పుగ విరితేనెవాన విడివడి కురియం 
జొప్పడర హంససురపతి 
చెప్పెను హేమావతీ కుశేశయముఖికిన్‌. 72 


అయిదవ రాత్రి కథ 
గొల్లచిన్నది బాపన చిన్న వానిం గూడుట 


క. ఆలింపు మహాభ్రంకష 
కేళలీప్రాసాద నీలఘృణి గాఢ తమః 
పాళీ సతత విహారి సు 
రాళి పురజాల కులటమై సర మనంగన్‌. 73 


తే. పురమొకటి యుల్లసిల్లు, సంస్సురిత పూర్ణ 
మా నిశాకర ధిక్కరి మంజులాస్య 


మందు నొక గొల్ల సంపల్లతాంగిపిల్ల (బిడ్డ) 
విజయుం డను పేర సిరులచే వెలయుచుండు. 74 


గోప గృహము - గొట్టిలు 


సీ. కంబళి తలదడ్డు కవ్వము మజ్జిగ 
బాన గొడ్డలి నుచ్చు ప్రాతల గుది 
కావడి యుట్లు చిక్కము సందికడియంబు 
సూకల తోప పొగాకుతిత్తి 
బొప్పి మజ్జిగముంత బొటమంచి £ ఎల్లల 
గూడు దామెనత్రాడు కోతకత్తి 
తొర్లుగట్టెయు జలచుబ్బు చిల్కుడుగుంజ 
పూజబిందెలు వెన్నపూస చట్టి 
తే. పాలబుడిగలు వడిసెల ప్రాతమెట్లు 
మలపమందుల పొడిబుజ్ఞి మన్నెముల్లు 
తోలుకుళ్ళాయి తొడుపును దొడ్డికంప 
చుట్టు చవికెయు( గొమరొప్ప సాలయు నతడు. 75 


చ. కుజుబవి దోరచాణి నలగొండ్లెబిగొండిలి మూజ బొల్లివిన్‌ 
నజీగివి నెట్టుజోడు పులనల్లని వెట్టివి పుల్ల చిల్లవి 
బజీగివి మొట్టివిన్‌ గరకపల్లవి నాందగుపే ల నొప్పెడున్‌ 
గొజశీయలు వేనవేలుగలగుంపు లసంఖ్యము లుండు వానికిన్‌. 76 


తే. బోడి పొడమట్టి నామంబు బొల్లిపూరి 
జాలవల ఫుల్ల 'వెజీబట్ట చాణ బజీగి 
కయికుగడ్డము తెలమొజ్జి గవర దోర 
వనెడు పేరుల మేశగుం పతని కుండు. 77 


తే. మట్టె చేమట్టె కటి పస్సె మైల బట్ట 
కోర 'తలపూజ వెజ్టినిచాజి బోడ 
పొడ కపిలకన్నె బొలిచుక్క పుల్లవి యను 
పేళ్ల నొప్పారి మందకో బెక్కు గలవు. 78 


క. పల్లవి నల్లవి యెనుములు 
బిల్లలనిడు గోడిగలును బెంపుడు పెద పొ 
ట్టేళ్లును దుక్కెడ్లును విల 
నిల్లగ నా విజయుం డచట సిస్తుగ నుండున్‌. 79 


క. అతనికి మంజుల యనగా 
సతి యొక్కతె గలదు దాని సరియెన్నుటకున్‌ 
గొతుకుపడు రతికి జతురత 
యితరుల నిం నెన్న నేల యిందునిభాస్యా! 80 


క. ఆ కుల్కు లా యొయారము 
లా కనుందమ్ముల మెజుంగు లా కౌను బెడం 
గా కుచయుగ్మము బింకం 
బా కోయిల ముద్దుంబల్కు లతివకె చెల్లున్‌. 81 


క. ఆబిడ గర్భోత్పత్తికి 
నై బగిసియే మాలి పతి రతాదృతి మీందన్‌ 
లో బొడమిన రుచి మించిన 
బ్రాబల్యము గలుగు విటుల పాలిది యయ్యెన్‌. 82 


వ వేశ్యాపతి చకోరవిసరంబునకు నురి 
విట లతావళికి లవిత్రకంబు 
యువరాజి కరులకు నొసరారు నోదంబు 
కాముకవ్యాఘ్రంపు గమికి బోను 
పాంథమానసమత్స్యపటలికి గాలంబు 
పల్లవోక్షములకు వల్లెత్రాడు 
షిద్దకపోతరాశికి జీరు దీమంబు 
లలి భుజంగవిహంగములకు( జివురు 


తే. జార కిరి పంక్తులకు మోటు, సరస శశక 
ములకు గట్టువ, యుపకాంత ముఖ్య చటక 
సంఘములకును గుబిక శంబరారి 
మోర రణహారి జయభిరి ఘోషనారి. 83 


తే. ఇత్తెబింగున( జిత్తనాయత్తచిత్త 
వృత్తి గైకొని బారుల పొత్తు సలిపె 
నలసటయు వేసటయు లేక, యట్టులయ్యు 
జూలు గాంచంగలేక యా సుదతి కుంది. 84 


చ. తిరుమల కంచి పుష్పగిరి తీర్థములుం జని కొంగుముళ్లతో 
వరములు దంపతుల్‌ వడయ వారిగం గాన్కలు వైచి యంతటన్‌ 
బరికలు దృష్టిదీపములు+ బన్నిన గద్దెలు పెట్టి యేమిటన్‌ 
గరమగు పుత్రవాంఛ కడంగానంగలేక విచారఖిన్నులై. 85 


వ. ఉన్న సమయంబున. 86 


ఉ. కొమ్ములు వీరణాలు జిగి గుల్కెడు వ్రాతల కృష్ణలీలలం 
గ్రమ్ము గుడార్లు వీరుండగు కాటమరాజు కథానులాపముల్‌ 
బమ్మిన పుస్తకాలు ముఖపట్టిక కట్టు రుమాలలున్‌ నెజా 
సొమ్ములు నామముల్‌ వెలయు సుద్దుల గొల్లలు వచ్చి రెంతయున్‌. 87 


వ. ఇట్లు వచ్చి. 88 


సీ. ఫెళఫెళ వీరణాల్‌ ఖళిఫెళి వాయించి 
పోటుబో గొమ్ములు నాట నూంది 
దొనకొండ గంగను దొలుత సన్నుతి చేసి 
కృష్ణున కతిభక్తి గేలుమోడ్చి 
యాదికాలపు గౌండ్ర నందజం గొనియాడి 
తాత తండ్రుల పేళ్ళు తలంచి పొగడి 
బిరుదుల నరుదుగాం బేర్కొని మొరయించి 
దీవించి వీరుల త్రోవ లెన్ని 


తే. కులము పెద్దల కత లాముకొన6గ. జెప్పి 
సివము పుట్టించి పుత్రుల జెందం గలరు 
వీరులను గొల్వుండని తెల్పి వీడుకొల్పం 
జనిరి సుద్దుల గొల్లలు సంతసిల్లి. 89 


వ. ఇట్లు వారలు సెప్పిపోయిన నత్యంతభక్తిప్రియపూర్వకంబుగా నంతట. 90 


మ. కొలిచెన్‌ గాటమరాజు సన్నుతులు చేకూర్చెన్‌ మహావీర్లకున్‌ 
బొలమున్‌ రాజుల నెంతొ భక్తిపరతన్‌ బూజించె నా గంగకున్‌ 
వెలయన్‌ వేటలు బోనమున్‌ సిడులు గావించెన్‌ సుతోత్పత్తికై 
చెలి యాలాగున సల్ప దైవముకృపన్‌ సిద్ధించెం దద్వాంఛయున్‌. 91 


వ. అంత. 92 


ఉ. మోము వహించెం దెల్వి జిగి మోవిరుచుల్‌ దగ సందడించె మృ 
త్స్నామతి మించెం జన్మానలు శ్యామలకాంతి వహించె యానముల్‌ 
వేమజు మందగించెం గడు వృద్ధి భజించెను గౌను చిటుముల్‌ 
రామకు సంభవించె, నభిరామతరంబుగ జీర చిక్కినన్‌. 93 


తే. అంత నొకనాండు శుభముహూర్తాంతరమున 
మంజులాంగన రంగైన మంచి మణుల 
నొజపుగాం దీర్పికట్టిన యొక్క దివ్య 
మందిరములోన( జిన్ని కుమారి గనియె. 94 


చ. వడశెడు కౌనురంగు తలవాసెన గట్టిన కొంగు పుక్కిటన్‌ 
విడియపుం జొంగు మైలంగొని వ్రేలెడు చేలచెజంగు పాలచేః 
పుడు చనుదోయిపొంగు వసపూతం వింతబెడంగు నూనె క్రొ 
మ్ముడి రుచి హంగు బిట్టమర ముద్ధియ యొప్పెను బిడ్డ కాన్సునన్‌. 95 


వ. అంత. 96 


క. అది ప్రతిపచ్చశిరేఖా 
భ్యుదయమువలె దినదినమ్ము( బొదలెడు కళలం 
బొడువంబడి లేబ్రాయపు 
మద మెక్క(గ ముద్దు గులికె మనమలరారన్‌. 97 


క. చన్నులపన యట మీందటం 
గన్నులపస ముద్దు గులుకగల ముఖమున మేల్‌ 
క్రొన్నెలమిస జిగిబిగి వగ 
చిన్నెల మసం జూచి వలచుం జిత్తజుం డయినన్‌. 98 


తే. తమకమున కొగ్గ దనెడు నేరము ఘటించి 
తరుణతను వెళ్లంగొట్టింపం దలంచి మదనుం 
డీర్ష్య గుండలు వెల్లవెియించె ననంగ 
బాల్యము చనంగం గుచము లేర్పడియె సతికి. 99 


తే. కొమిరె బంగారు పొక్కిలి కుంది యందు 
రతియు శృంగార మను ధాన్వరాశి నించి 
దంచ నిడినట్టి రోకలి సంచు మీటి 
రోమరాజి దనర్చు నారూఢిగాంగ. 100 


క. చెందిర మా మెయిసిరి, సిరి 
మందిర మా మోము గోము, మదనారి లస 
న్మందిర మా కుచయుగ మిం 
దిందిర మా వేణి యనంగ నెలత రహించున్‌. 101 


సీ. రాణించు నెటీకురుల్‌ వేణి కందకమున్న 
కనుబొమల్‌ వక్రిమం గనక మున్న 
జిగి గుబ్బలు మొగాన కెగయ నిక్కక మున్న 
నునుణల్కు నేర్చుం గైకొనక మున్న 
చూపుల జుజుకుగాం జూడనేరక మున్న 
వీనుల మరుకథల్‌ వినక మున్న 
లలితయానము మదాలసతం బూనక మున్న 
కటిసీమ విస్తృతి గనక మున్న 


తే. చిత్తజుండు తమ్మిపూందూయు చెఐికువింట( 
గూర్చి గుజీచేసి తనునేయ గొ ల్లవనిత 
మమతంగని చో రసురతసామ్రాజ్యమునకు 
దిట్టతనమునం బట్టంబు గట్టుకొనియె. 102 


వ. అవ్విధంబున ఘోషకన్యారత్నంబు శైశవయౌవనసమయంబున మన్మథ ప్రేరితయై 
విజృంభించి వర్తించు నప్పుడు. 103 


సీ. చిన్నిచన్నులు గోళ్లం జిరం జెక్కులు గొట్టుం 
గగిలించు మటంచు. గదియ. దివురు 
గిలిగింత లొక కొన్ని కలయంగ నెనయించి 
మోవి నొక్కు మటంచు మొనసి నిలుచు 
నిచ్చకం బిగురొత్తం బచ్చిదేరంగం బల్కు 
ముద్దిడరా యని యొద్దీ కరుగు 
బకదారి కివకివ లొకదారి మైంజూపు 
తమిం గూడరాయంచు దరికి నేగు 


తే. నుపరతికి నెంచు( బరిహాస కోక్తులాడుం 
బేష్ట లెనయించు( బొలయల్క చేత గుందు 
వెతల నే కారు మదినిట్లు విటుల జూచి 
చిత్తజోన్మత్తయై గొల్ల చిన్నెలాడి. 104 


చ. జిగినెజి వన్నెకాం డెదుటం జేరినవేళల ముద్దు గుల్క మె 
ల్లగ నడవందొడంగు ఘన లౌల్యము చూపుల(జూపి మోహపుం 
బిగువున బల్కరింప(జను బెళ్క్ళుచుం బయ్యెద కొంగుదీటు డె 
క్కుగం జియనవ్వు నవ్వు నొడంగూడిన సిగ్గున నే.గునవ్వలన్‌. 105 


తే. ఇట్లు చరియించు నయ్యింతి యెమ్మె లెజీంగి 
పొరుగుననె యుండెడు నియోగిపవుత్రుం డొకండు 
జారశేఖరు( డను బ్రహ్మచారి మీటీ 
యొంటి పాటైనం దెరువులో నొడిసి పట్టి. 106 


మ. అసమాలాప మచుంబితాధర మశయ్యాన్యోన్యవిక్రీడితం 
బసమాలింగన మస్థిరోత్సవ మధైర్యస్తంబకాంబూలితం 
బసుదంతాంక ws బమణికం బస్రస్తనీవ్యాదికం 
బసిధారావ్రతమైన చోరరతికార్యం బపష్టు సంధించినేన్‌. 107 


స్స్‌ చిజబుచెమ్మటలతోడ బెరసిన ఫాలంబు 


కసవంటి వీడిన కప్పుం గొప్పు 
కడురక్తిమము గల్లు గండస్థలంబులు 
వెనుకకు దిగజాణీ వ్రేలు సరులు 
పులకలు నిండారం బొడమిన దేహంబు 
ధూళిధూసరితమై దొరయు వీపు 
మందస్మితంబగు మధురాధరంబును 
మందవీక్షణ నమ్రమస్తకంబు 


తే. తడంబడ వడంకుచుండెడు తలిరుందొడలు 
వదలిన బిగించి సవరించు వలువ దసర 
దిరిగి చూచుచు. దనయింంటి తెరువుంబట్టి 
గొల్లప్రాయంపు( జిల్కలకొల్కి చనియె. 108 


క. అది మొదలు జారశేఖరుం 
డొదవిన యవుడెల్ల గొల్ల యుగ్మ్శలి నెంతో 
మదనాహవమునం దేల్చుచు 
మదిమీజంగ మరుని లెంకమానిసిం జేసెన్‌. 109 


క. చలివిడిచి జారశేఖరు 
కలయిక చవిమరంగి తెరువు కాంటెట్టుక ని 
చ్చలు లేనిపనుల నెన్న 
నలవజచుకయుండు విరహ మగ్గలమైనన్‌. 110 


ఉ. కమ్మనిజున్ను మంచినెయి గట్టిమిండతో బెరుంగు చొది 
క్కమ్మగు జున్నుబాలు చిలుకష్ముసిం దీసిన వెన్నముద్ద వె 
చ్చమ్ముల కైదునాల్లుదివసాలకు మాడలముల్లె లిమ్మెయిం 
గిమ్ములం దెచ్చియిచ్చు రతికిన్‌ బతిమాలుచుం బిల్బు నిచ్చలున్‌. 111 


తే. ఇటుల నజ్జారశేఖరు( డేలంబట్టి 
యింటిలోనున్న వస్తువు లెదురువెట్టి 
వలవులకుంజిక్కి కేరడములకుం జోక్కి 
సంగమసుఖంబు కొన్నాళ్లు జరిపె గన్నె. 112 


ఉ. అంతట బెండ్లిచేసెద మటంచును దత్సతి తల్లిదండ్రు ల 
త్యంతమహాోత్సవంబునం గులాదులతో దగురూపరేఖలన్‌ 
గంతునింబోలునట్టి మృదుకాయము గల్లినవాని నొక్కశ్రీ 
మంతునింజూచి తెచ్చిరి కొమార్తె వివాహము జేసి రేతయున్‌. 113 


తే. వేగం దలంబ్రాలు గాజేసి నాగవల్లి 
యైన పిమ్మట నత్తింటి కనుపం దలంచి 
పయన మొనరించి నెమ్మది: బ్రమద మలర 
ననుంగుం గూంతును నల్లుని ననిపి రపుడు.114 


ఉ. దువ్వెన తీరుగా బసవుతో నలరించిన బొట్టు నున్నగా 
దువ్వినకొప్పు వన్నెగల దుప్పట మొప్పు విడెంబు వుక్కిటన్‌ 
మవ్వపుంటోగునూల్‌ రవల మద్దెలు చేతులం బూలగాజులున్‌ 
నివ్వటిలంగ గోప హరిణీ తరళేక్షణ పోవ ముందటన్‌.115 


సీ. సద్ద్విజరాజ సంశ్రయ మహాస్పదలీల 
శాఖలు కకుబంత చయము; బ్రాక 
సాంద్రవర్ణక్రమస్థాయిత్వమున మించు 
జట లనంతావాప్తి పటిమ మెజయ 
విష్ణుపదార్పితవిహితవృత్తి దనర్చు 
నగ్రముల్‌ సప్తాశ్వు ననుకరింప 
నహిలోకరాడ్బూషణాధారమై యొప్పు 
మూలంబు కుండలిముఖ్యు జొరయ( 


తే. దన మహాగమవిఖ్యాతి ధరణిలోన 
నఖిలజనులకు నద్భుతం బావహిల్ల 
దేటపడంగాను జూపెడు తెజంగు దోప 
మలసి చూపట్టిం బథి నొక్క మజ్జిచెట్టు. 116 


క. ఆ వటభూజము చెంగటి 
త్రోవను ముందట విభుండు తొయ్యలి వెనుకన్‌ 
బోవంగ జారశేఖరు( 
డావెలందికి నెదురుపడియె నంతన్‌ వెడ్కన్‌. 117 


చ. తమకముం బట్టంజాలక పథంబున ముందరంబోవు భర్తవి 
క్రమము దలంపంబోక యధికంబగు మోహము నిల్చ్పలేక వే 
గమె యెదిరించి వచ్చు నుపకాంతుని వల్లవకాంత తెప్పునన్‌ 
గమకముయేసి గుబ్బకవ కౌగింటం దార్చి సుఖించె వేడుకన్‌. 118 


తే. బ్రామికలు దీజి నన్యోన్య భావమూరం 
గలయికలు జేర దాపాగ్నికణము లాజి 
సౌఖ్యములు మీటి జేష్టలు సరణి దేజం 
జెలం౧ నయ్యిద్దజకు దృఢాశ్లేషణమ్ము. 119 


క. ఆయెడ నిజపతి సతి రా 
దాయెనని తలంచి మరి తనుం జూచినచో 
నాయింతి పతికి హితముగ 
నే యనువున బొంకవలయు నెజుంగింపంగదే! 120 


క. ఆమాడ్కి హంస మడిగిన 
హేమాపతి యనియె నెవ్వరిడు నిక్షేపం 
బేమజక వారె కనవలె 
నే మనుచున్‌ దప్పంాల్సె నెజింగింపు మనన్‌. 121 


ఉ. హంసహిమాంశుం డిట్లనియె, నయ్యలివేణిని భర్తచూడ జా 
రాంసమునందు వ్రేలు కులటాంగన దేహము కంపమొంద సా 
యం సమయాదిం గేకివలె నారట మందుచు, “బీంపు( దట్టుమో 
పుంసవరా! ” యటంచు విటపుంగవు కర్ణము నాటం జెప్పినన్‌. 122 


తే. జార శేఖరుం డాగొల్ల సకియనపుడు 
వీంపుం దట్టుచు “వెజవకువౌ యటంచు. 
బలుకరించెడు నంతలో బరువు వాజీ 


దాని ప్రియనాయకుండు భీతి దాయవచ్చె. 123 


క. వచ్చి “యిదియేమి చెలి?” యని 
విచ్చలవిడి వీవుం జజచి “వెజివకు” మని లో 
జొచ్చిన భయమున నదరిన, 
గచ్చుగ నిట్టనియె గోపకన్యక పతికిన్‌. 124 


ఉ. ముందర నీవుపోవ భయమున్‌ వెదచల్లెడు నీ వటద్రు సం 
క్రందనుంజూచి గుండెలు వకావకలై వెతంబొంది యా దయా 
తుందిలు పొందునన్‌ బ్రతుకు త్రోవకు వచ్చితి లేక యున్న నా 
కుం దరి లేక యొంటినిటం గుందుదు(గాదె యనుంగు వల్లభా! 125 


క. అని చెప్పి నిజేశ్వరు చే 
తను దన మోహంపు విటునిం దద్దయు. బొ గడిం 
చి, నలినలోచన వేడుక 
దనరారంగం జనియె బతియుం దానును సరణిన్‌. 126 


క. అట్టి యుపాయము నీకున్‌ 
దట్టిన నృపుపొందు మాటందలంపుము లేదా 
గట్టిగ నీిమగం డెజింగిన 
యట్టయినను సిగ్గుచేటు లగదె చెలియా! 127 


ఉ. నావిని హంన పల్కు, వదనంబున హాసము దోపం బల్కె హే 
మావతి “యద్దిరా! మగలమార్చు నెలంతదిగాక యింకం గ 
దా? వివరించి చూడ వసుధాస్థలిలో ” నను నంతలోపలన్‌ 
వేవినం గేలికాగృహము వేగ చనెన్‌ నృపమోహమగ్నమై. 128 


వ. మజీయు నయ్యహర్ముఖం బప్రకాశమానకావ్యలక్షణంబయ్యును 
బ్రకాశమానకావ్యలక్షణంబై యనిద్రాళువనాంతరాళపుండరీకసముదయంబయ్యును 
నిద్రాళువనాంతరాళపుండరీకసముదయంబై యప్రస్సుటీకృతకువలయంబయ్యును 
బ్రస్ఫుటీకృతకువలయంబై యవిభాసమానద్విజరాజంబయ్యును భాసమానద్విజరాజంబై 
యవిభాసితతారాళిగణంబయ్యును విభాసితతారాళిగణంబై యొప్పె నప్పుడు. 129 


క. ఒక నిముసం బొక మాసం 
బొక ఘటికయ యొక్క యయన మొక జా మొక యే 
డొక దిన మొక కల్పముగా 
సకి గడపెన్‌ బగలు విరహసంతాపమునన్‌. 130 


క, రవియనెడు కాలచక్రము 
దివసాంతప్రళయవేళ దిపాగ్నులచే 
దివిం గాల్చి యడంగ నమ్మషి 
నివహంబన ఘోరతమము నిండెన్‌ బెలుచన్‌. 131 


వ. అప్పుడు. 132 


చ. చందురకావిపావడ పసల్‌ వెలి(జిమ్మ(గ( జల్వగట్టి, కా 
అందెలు సందిదండలును హారములున్‌ మణికుండలమ్ములున్‌ 
బొందుగం దాల్చి వాసిలెడు పూలసరుల్‌ కచసీమ. జుట్టి పొ 


ల్పొందం గళాస గందవడిం బూసి మృగేక్షణ వచ్చి నిల్చినన్‌. 133 


క. చూచి కలహంస మిట్లను 
వాచావైచిత్రి మెబియ వనితా! చోద్యం 
బై చెలువొదిన యొక కథ 
యాచించి నృపాలుకేళి కరుగు మటన్నన్‌. 134 


క. ఆ మధురతరసుధారస 
సీమాసామోక్తిధార చెవులకు నెంతో 
యామోదము చేసిన విని 
హేమావతి యడుగ హంన మిట్లని పలికెన్‌. 135 


ఆజవ రాత్రి కథ 


చలిపందిరి బ్రాహ్మణసుందరి తెరువరిం గూడుట. 


శా. జంబూద్వీపధరారవిందముఖి కంచద్భూషణప్రాయమై 
సాంబప్రస్థ మనంగ నొక్కటి మహాస్థానీయే మొప్పారు, ర 
మ్యంబై వై యప్పురిలోన నుండు హరీశర్మాఖ్యుండు విప్రాన్వవా 
యంబున్‌ శోభిలజేయు కర్శఠుండు కల్యాణాంగి! యాలింపుమా! 136 


సీ. బలుకంచు గుబ్బబోర్తలుపులు తీనెల 
వాకిలి నడవ చావడియు మగులు 
నభిలవస్తువుల ధాన్యముల కణంజలు 
దేవతార్చనమిద్దె తావి పడుక 
టిలు వంటకొట్టంబు పలుగాండి పసిదొడ్డి 
పసపాకుపందిరి బావితోట 
మడిసంచి దోవతి మడతవ్రేబ్బండెంబు 
ధమనికుండంబు బృందావనంబు 


తే. నక్షతలచిప్ప సాన చిత్రాననమును 
గిండి చిటిచాప పళ్లెంబు గిన్నె పెట్టె 
కుశసమిత్పత్రములు పెట్టు గొప్పయటుక 
యమరం గాపురముండు నయ్యగ్రజుండు. 137 


చ. అతనికి హేమచిత్ర యను నంగన ద్రుంగినవెన్క6 జారుభా 
స్వతియను ముద్దుగుమ్మను వివాహ మొనర్చిన నింతియొప్పె న 
య్యతనుని చేతికత్తి చివుకంతయు+ బోయిన. జేవజిక్కు స 
మృతి నెలజవ్వనంబు పొడమన్‌ జిగిదేటిడు దేహసంపదన్‌. 138 


క. ఆ పటుకుచముల చందం 
బా పెద్ద పిఖుందుమంద మా మోమందం 
బా పొంకం బా బింకం 
బా పంకజముఖికె కాక యన్యకు( గలదే. 139 


ఉ. ఆ మధురోష్టి గుబ్బకవ నబ్బిన సిబ్బెపు.దళ్కు లందమా 
యా మృదులోరు కన్నుుగవ నన్నువ వెన్నెలలొల్కు చందమా 


తే. 


ర్‌ 


ర్‌ 


యా మితమధ్య సోముకళ లానినమోము మెయింగు లందమా 
యేమని చెప్పవచ్చు నళినేక్షణ! యా చెలిరూపసంపదల్‌. 140 


. వక్రయానంబుతో నాగ చక్రకుచలు 


నిలువు(గన్నులతో దేవ నీలకచలు 
నాతి మృదుగతి చపలేక్షణముల కలికి 
క్రిందుమీం దైరి కాదె పూర్ణేందువదన! 141 


. నెజీగొప్పు మేఘసందేశంబు కనుదోయి 


యందమౌ కువలయానంద మరయ; 
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం 
బధరంబు మణిసార మౌర! చూడం 
జెలువంపు(జిబు నవ్వు సిద్ధాంతకౌముది 
స్తనయుగంబు రసమంజరి నుతింప 
గరరుహంబులకాంతి కావ్యప్రకాశిక 
ఘననితంబము రసాయనము తలంపం 


దనువలంకార మతనుశాస్తములు చూపు 
అహహ! మధ్యంబు నాటకం బవనిలోన 
విద్యలకునెల్ల మూల మీ వెలందిం గనిన 
విద్యలు పరింప(గానేల వేటి బుధులు. 142 


అది మణీయును. 143 


. బుగడలు నానుతీ(గె మెఖుపుల్‌ కవకమ్మలు గుండ్లపేరు బ 


ల్పగడపుజేకటుల్‌ రవల పల్లెరుపువ్వులు కుప్పెసొరమున్‌ 
జిగికడియంబు లాణిమణి చెక్కిన ముక్కర గిల్కుమెట్టెలున్‌ 
సొగనుదలిర్చ నచ్చేలియ సొమ్ముల మెమ్మల నొప్పు నేంతయున్‌. 144 


. కప్పుంగొప్పు బడావగల( జూడని ఘనుండు 


వదనంబునకు వింతపడని జనుండు. 
గన్నుల కాశ్చర్యగరిమః జెందని వాండు 
సరసభాషలకు మెచ్చని నరుండు 
గబ్బిగుబ్బల తీరుం గాంక్షింపని విటుండుః 
గౌను నుతింపని కాముకుండు( 

గటికి శిరకంప పటిమ జూనని మర్త్యుం 
డంఘ్రులు బాపురే యనని విటుండు 


. నాస్తి యనృతంబు దబ్బర నహి హుళిక్కి 


కల్ల 'మజీయిల్ల లేండు భూగతులలోన. 
గ్రమ్మి జిగిజిమ్ము నమ్ముద్దుగుమ్మ హొయలు 
చెలువ మెటువంటిదోకాన్‌ చిగురు(బోడి! 145 


. పాపట యిడి నూనె పంకెనతో నున్న 


గా దువ్వి నెజులు కిల్లంటు వైచు 
నెఐ యొయారముతోడ నీటీకాగుల నీడ 
జూచి కుంకుమబొి ట్టు సొంపుందీర్పు 


గందంబు పూసినగతి గబ్బి జిగిగుబ్బ 
కవమీ(ద గుంపు అవికం దొడుగు 
నుమ్మెత్తపూ రీతి. గ్రమ్ము కుచ్చెల నేల 
జీరాడంగాం జల్వచీరం గట్టు 


తే. నీటు బెళుకువ దిగజాజం బైట చెజంగు 
జగ్గుతో దోపుం గాటుక నిగ్గు కనుల 
మిక్కుటవుం జూపు మెజుంగు తళుక్కుమనంగ 
వెడలు నొకవేళ గృహము న వ్విప్రవనిత. 146 


క. పతిరతిని దృప్తిబొందక 
మతి జపలత పుట్టి యన్వమానవు రతికిన్‌ 
హితముపడి మోహదశల 
బతిమాలు గృశించుం జారుభాస్వతి యెపుడున్‌. 147 


తే. పురముల్నో గల్లు మోహంపుబొగరు(జిగురు 
గోడె నెజజాణవిటులకుం గొంతకొంత 
వింత రతితంత్రముల్‌ నేర్చి విడివడున్న 
కంతు మదదంతి పంతంబు గదియం దిరుగు. 148 


క. ఈలీలం గొతకాలము 
బాలామణి సంచరించు ప్రాయమునాడే . 
కాలూందియున్న యిందిర 
తాలిమిచెడి నిలువకచటు తలంగిన యంతన్‌. 149 


సీ. కులమహీరుహ మహాక్రూర కుఠారంబు 
కోపాగ్ని వృద్ధి కృద్దోర నాడి 
సంసార సుఖశైల శతకోటి పతనంబు 
దేహవ్యథాలతా దోహదంబు 
శశిముఖీ దృక్సాత సంరోథి జంబీర 
ఫలరసం బతిధైర్యభర్మకషము 
ప్రతిభాంబుహృద్రీష్మపవనంబు నిజవధూ 
రచిత నిందాసార నిచయ ఘనము 


తే. సంతతాన్న సంపాదన సంభ్రమప్ర 
యత్న విఘ్నద మతనుక్షుధార్తిదాయి 
యమితలఘుతాశ్రయస్థానమై కడంగు 
భూరిదారిద్ర్య దోషంబు పొదలె నవుడు. 150 


క అట్టి మహాదారిద్రము 
దొట్టన హరిశర్మ ధృతియుం దూలక తృష్టం 
గొట్టు పడకుండంగాం దన 
పట్టపు టిల్లాలిం గష్టపడి పోషించెన్‌. 151 


సీ, పంచాంగములు సెప్పి బాజారులోపల 
రంజిల్ల యాయవారంబు లెత్తి 
తలమీంద మంత్రాక్షతములుంచి కలకాపు 


టిండ్ల నుపాదాన మెత్తి తెచ్చి 

గ్రహణ సంక్రమణాది కాలంబులను రాచ 
నగరాశ్రయించి దానములు పట్టి 

లలు దర్భలుపూని తీర్థసన్నిధి మంత్ర 
ములు సెప్పి నీరుకాసులు గడించి 


తే. జన్నిదము లమ్మి గ్రహశాంతి జపము. జేసి 
శవములను మోచి దుర్దానసమితికొగ్గి 
వచ్చునాదాయములు గ్రాసవాసములకు 
గాంగ దినములు గడపె నక్కాలమునను. 152 


శా. అంభోజప్రియ తిగ్మదీధితిచయ వ్యాఘాత నిర్భిన్న భూ 
గంభీరోరు బిబోద్దతాధరజగ త్కద్రూజరాడ్ఫోగ భా 
కుంభ ద్రత్నఘృణి భ్రమప్రదకన త్సూర్యోపల జ్వాలికా 
జృంభ త్సావక మొక్క వేసవి జనించెం గాలకూటాభమై. 153 


చ. శరచర సాధ్వసప్రదము నసర్వబకౌఘ మదప్రదాయకం 
బురుజల హైన్యకారము సముజ్ఞ్యలసాంద్రమరిచికా సము 
త్కర వనరూపకారకము గాఢపయోధివియోగకార్శ 
కర తటినీతనుహ్రదము కాసరభీష్మము గ్రీష్మ మెచ్చినన్‌. 154 


చ. పవలను వర్తకాగ్రణి నభశ్చలసాగరమధ్యమంబులో 
రవియను నోడమీ(ద నపరక్షితిధృత్సురిం జేరరా మరు 
జ్ఞవగతి సుళ్ళంబెట్టు నదిసాగక చిక్కినమాడ్కి సూర్యు డ 


య్యవసరమందు మందగతులానిన దీర్భములయ్యె ఘస్రముల్‌. 155 


తే, మల్లికాకుంజ పుంజాబ్ధి మధ్యమున మ 
రీచికాస్వాతివృష్టి గురియ జనించి 
పత్రపుట శుక్తు లెండలంబగుల బయలు 
పడిన ముత్తెములన మొగ్గ లడరం దొడగె. 156 


సీ. దేహంబు బలువెట్టదీఅి సిస్తుగనుండ( 
జలువగాం బన్నీట జలకమాడి 
మనసౌరయుక్తమై తనరారు పాటీర 
పంకంబు తనువున నింక బూసి 
విమల నాగరచూర్ల విహితమౌ మాహిష 
దధ్యోదనము ప్రొద్దుతజి భుజించి 
బహుళ లామజ్ఞక ప్రసవసౌరభ మిశ్ర 
నీతల జలముల సేవ గలిగి 


తే. కప్పురపుం దిన్నె లమరం బూం జప్పరముల( 
జిగురు బాన్సున వసియించి శీతవాత 
జాత కరతాళవృంతముల్‌ సతులు వీవ 
బ్రొద్దువుచ్చిరి కొందు భోగులపుడు. 157 


తే. అట్టి వేసవి వేళ ధనాఢ్యు(డైన 
యచ్చటి నియోగి చలివెంద్ర లాది యందు. 


తే. 


తే. 


బెట్టం గట్టడిం జేసినం బేదలగుటం 
జారు భాస్వతి హరిశర్మ చేరి రపుడు. 158 


. లవణ శుంరీ జంభల రసానుయుక్తమౌ 


నీరుమజ్జిగ కుండ బారు లలర 
అఘులయైలానూన లలిత సౌరభమిశ్ర 
నీతల జలకుంభ జాత మమర 

తీరక కైడర్యచారుగంధము లొల్కు 
పలుచని యంబళ్ళ పంట్లు దనర 
రవయుప్పు నీరుల్లేరసము నించిన చోళ్ల 
గంజికాంగుల గుంపు కడు రహింప 


గంధ బర్హిష్ట లామజ్జక ప్రశస్త 

కాయమాన ముహుర్ముహరాయమాన 
మంద పవమాన ఘనసారబృంద వేది 
కాలయ విశాల పానీయశాల యొప్పె. 159 


. మజీయు నచ్చలిపందిరి గవాక్షాదిసమాకలితవాయుజాతసంచారంబు గావున 


రఘురామమనోరంజకంబును, భాంథజనసంతాపహరణంబు గావున 
సత్మృృతనంగమంబును, గబంధప్రచురంబు గావున దండకావనంబును, 
సితాభ్రసంచయకలితంబు గావున శరత్కాలంబును, నమృతసంపూర్ణకుంభంబు గావున 
సురేంద్రనివాసంబును, ఛాయాసమేతంబు గావున దపననిలయంబును, 
వివిధకుసుమసుగంధబంధురంబు గావున నారామంబును బురుడించు నప్పుడు. 160 


. అచ్చలిపందిరి లోపల 


వచ్చుచు బొయ్యేటి పరసవారికి జలమం 
దిచ్చుచును జారుభాస్వతి 
యచ్చట హరిశర్మ యుండు నా సమయమునన్‌. 161 


. ఉపమరి బుద్ధిశాలి వినయోత్తము, డప్రతిమప్రభావళి 


తపనుం డవార్యధైర్యుండు నుదారచరిత్రుండు సర్వసత్కళా 
నిపుణుండు రూపనిర్దితవనేరుహసాయకుం డొక్కవిప్తుం డా 
తపపరితప్తుండై జలముం ద్రావం బ్రపాస్థలిం జేరి వేడినన్‌. 162 


. చారుభాస్వతి శీతలజలము లవుడు 


గిండితో దెచ్చి యిచ్చి వీక్షించి, వాని 
చక్కందనమున కలరారి సరసకేంగి 
యలఘుసాహసమునం దమి నిలుపలేక. 163 


. ప్రక్క లెగంబొడువ మన్మథుం 


డక్కోమలి పతికి వెజివ కానందముతో 
నక్కునం జేర్చుక పాంధుని, 
జొక్కుచునుండంగ మగండు చూచె లతాంగి! 164 


ఎట్లు బొంకంగవలె నిప్పు డిందువదన 
నేర్చు గలిగినదానవు నృపతిమౌళి 
కేళి కైతేను నీకిది కేవలంబు 


దొడ్డగాదు విచారించి తోనే చెపుమ! 165 


క. అనిన గలహంస పలుకులు 
విని హేమావతి విచార వివులాబ్ధి మునిం 
గినమది నాకిది తెలియదు 
వినిపింపుము నీవె యనిన విధహరి యనియెన్‌. 166 


చ. అటువలె( జారుభాస్వతి ధరామరుం గౌగింటం జేర్పజూచి, తాం 
జటులతరోగ్రభాష హరిశర్మ యదల్చినం దొట్రుపాటునం 
బెట్టిలక “యీతనిన్‌ వినుము పిన్నతనంబున దేశచారియై 
పటుగతిం బోయె మాతులునిపట్టి సుమీ” యని లేని దీనతన్‌. 167 


తే. కాంతునకుందెల్సి మజమళతీ కౌగిలించి 
చెమటకణములు తనపైంట చెజంగుచేతం 
దుడిచి యాతని కేల్వట్టి తోడి తెచ్చి 
మేలమాడుచుం బానీయశాల కపుడు. 168 


సీ. “గొనబుతో నెన్నాళ్లకో సెల్వుగా నేటి 
కైన నిన్నెనయ నాకబ్బె”ననుచు 
“నీకు నామీదాన నిజముగా జెప్పుమా 
నాయందు. బ్రేమకద్దా?” యటంచు. 
“బదిదినా లుండక, పాణిపోయెదనన్నం 
బోనిచ్చునా? వెజ్టిదైని” ననుచు 
“నిప్రాద్దు సుదివసం బే నోముఫలమొ! నా 
మనసులో నెంజిలి మానొననుచుం 


తే. జేరిక లొనర్చి తేనియల్‌ చిలుకంబలికి 
మోహమూరించి తరిదీపు మోపుకొ, ల్లి 
యతనిమీ(దను బతికి నింపితము వొడమ 
మున్నె యొనరించి వానితో మురియందొడం౧. 169 


క. ఈకరణిం జారుభాస్వతి 
యాకాంక్షలు దీఖి నాం డహర్నిశ మతనిన్‌ 
డీకొల్పి రతులం జివురుం 
జేకత్తి వజిరు సడ్డసేయక యుండెన్‌. 170 


క. అటువలెం గాలోచితసం 
ఘటితోక్తి స్ఫూర్తి నీకుం గల్గిన భూభృ 
న్నిటలాక్షు. గదియం జిటిపొటి 
నటనలం బోవమ్మ! కుందనపు జిగిబొమ్మా! 171 


చ. అన విని మందహాసము ముఖాబ్దమునన్‌ జిగురొత్తం గర్లవే 
ష్టనమణికాంతి చెక్కుల హుటాహుటి నాట్యము సల్బ, “సౌరి యం 
చును దలయూంచి వెకువగుచ్చో జెలి కేలిగ్భహాంతరంబునం 
దెనసి నృపార్పితేచ్చం బవలెల్లను ద్రోయుచునుండె నంతటన్‌. 172 


చ. సమయ మహేంద్రజాలకు(డు సారసమిత్రుం డనేటి పద్మరా 
గము వెస మాయఆేసి కుతుకంబున “హా” యని నీలపంక్తులన్‌ 


భ్రమపడ(జూచి “రూ” యనుచుం బల్కి నుపాణుల జేసి చూపె. జి 
త్రమనంగం బొద్దుగ్రుంకెం దిమిరం బెసంగెన్‌ దివినొప్పెం దారకల్‌. 173 


క. ఆవేళను గృహక త్యము 
తా వేగమే దీర్చి ఎరు తమకంబున రా 
డ్జేవేంద్రునిం జేరంగ హే 
మావతి నెమ్మది దలంచి మహితోత్సుకతన్‌. 174 


ఉ. దిద్దిన నాభినామము కదించిన మేల్మడి చాజచీర మై 
నిద్దపుబూత పుష్పములు నించి ముడించిన కొప్పు రత్నముల్‌ 
తద్దయుంగల్లు సొమ్ములు గళమ్మునం జొక్కపుజుక్క యొప్పంగా 
ముద్దియవచ్చి హంసమణి ముందర నిల్చె, నృపాభిలాషయై. 175 


క. నిలిచిన యా హేమావతి 
బొలిచిన కరుణామృతంపు భూవితరోక్టుల్‌ 
పొలయంగ దృష్టిం గనుంగొని 
తలచిన పని కపుడు హంసధరణిపుం డనియెన్‌. 176 


ఏడవరాత్రి కథ 
కంసాలి కోమలి ధూర్తుండను శిష్యునిం గూడుట. 


క. “మున్నొక్క పట్టణమ్మున 
సొన్నారి మిటారి నేర్పు శూరత్వము. గై 
కొన్నదియై నడచిన కథ 
చెన్నుగ విని పొమ్ము, కడు విచిత్రము కొమ్మా!” 177 


తే. అనిన జిణునవ్వు నవ్వి యయ్యంబుజాక్షి 
“యేమి చిత్రంబుం గల్పించి తింతలోన 
నీఘ్రముగంజెప్పి దయబేసి సెల వొసంగు 
మరిగెదను రాజుపొందున” కనిన నపుడు. 178 


క. కాదంబవంశ వల్లభు( 
“డాదృతిని బరాకులేక , యక్కరొ! వినవే! 
మోదముతో “నని చెప్పెను 
మేదుర మాధుర్యసాధు మేధాఫణితిన్‌. 179 


క. విను మనంగాననంగా నిల 
ఘనమణివర మనెడు పురము గలదొకటి వినూ 
తనకేతన పట జాత ప 
వనహత సురసురత ఘర్మవన వారంబై. 180 


చ. కమటము కట్టసంచి యొరగల్లును గత్తెర సుత్తె చీర్ణముల్‌ 
ధమనియు శ్రావణంబు మొలత్రాసును ; బట్టెడ 'సేరుకారు శా 
ణము పటకారు మూస బలునాణె పరీక్షలమచ్చు లాదిగా 
నమరంగ భద్రకారక సమాహ్వయు' డొడొకం డుండు నప్పురిన్‌. 181 


చ. కరంగను బోతయోయంగను గ్రాంచి కదించను గమ్మిం దీయంగా 
నొరయంగ వన్నియల్‌ మిగులనుండంగం జూపంగం బూదెగట్ట రే 
కథింగంగం దీయం జెక్కంగను నచ్చున వ్ర వేయగ సుద్దగించంగా 
సొరిది విచిత్ర చిత్రములు సొమ్ములు సేయ నతండు నేరిచెన్‌. 182 


క. కంతు వసంత జయంతుల 
సంతసమున గెలువ(జాలు సౌందర్యమునన్‌ 
సంతత సంపద్దరిమః గృ 
తాంత జిదాప్తుని జయించు నతడు శుభాంగి! 183 


వ. మజీయు నా భద్రకారకు దుకాణంబు నాడీ ప్రచురంబు గావున శరీరంబును, 
శుక్రాంగారప్రశస్తంబు గావున నక్షత్రమండలంబును, గుంభతులాదిసహితంబు గావున 
రాశికూటంబును, గాంగేయశిక్ష గలిగినది గావున శిఖండిభండనంబును, 
మధూచ్చిష్టసంయోగంబు గావున యవననివాసంబును, వప్రోన్నతంబు గావున 
మహాపురంబును, మూషికావృతంబు గావున శూన్యాలయంబును, దీక్షసాధనయుక్తంబు 
గావున యుద్ధరంగంబును, శ్రావణయోగంబు గావున వర్షాకాలంబు ననుకరించు. 184 


తే. ఆతని వధూటి శుకఘోటి నలరుమేటి 
యొడయం డేలేటి సీమాటి యొజపు గోటి 
కొన నెగయ మీటి యిదియేటి కులు కనేటి 
పోటి కెదిరేటి శుభవాడి నీటు మెజియు. 185 


తే. దాని కచ కుచ గళ లక్ష్మిం బూనం దలంచి 
నీల శైలాబ్బములు మ్రోల నిలిచి నపుడె 
కసవు కట్టెలు నీళ్లును గడం౧ి మోయ 
జేసె నమనవచ్సు నచ్చలువ చెలువు. 186 


క. కుందనపు రవలు గుప్పెడు 
తుందిలపుం జన్ను( గవయుందొల (?) తేనెలకున్‌ 
నిందు లొనరించు పలుకులు 
జందురునిం బోలు మోము సకియకె యమరున్‌. 187 


క. కువలయ మా కనుంగవ జిగి 
కువలయ మా వలుంద పిజుందు కుచకాఠిన్యం 
బవలయ మా మోహన తా 
రవలయ మా నఖము లనంగ రమణి రహించున్‌. 188 


మ. కచశోభా గరిమంబు నెన్నడుము సై సెకంబున్‌ మధుప్రాయమౌ 
వచన వ్యూహము లోచనాబ్దముల ధావళ్యంబు శృంగార వ్ర 
త్కుచకుంభమ్ముల పొంకమున్‌ ముఖకళాంకూర ప్రభావంబు న 
ను గాక, యే సకియలం దైనం బ్రవరిల్లునే! 189 


కుప్పె రాగిడిబిళ్ల కుంకుమరేఖ పా 
“పటపౌట్టు కమ్మలు బావిలీలు 
లలి సూర్య చంద్రవంకలు సూసకము కెంపు 
రవల పల్లెరుబూవు రావిరేక 
బుగడలు' నాను.గ్రోవులు దీంగ మెడనూలు 


కుతికంటు సరిపెణ గుండ్లపేరు 
సరిగ ముక్కర బన్నసరము నుత్తండాలు 
కంకణంబులు కట్టు కడియములును 


తే. సందిదండలు నొడ్డాణ మందమైన 
ముద్రికలు హంసకంబులు మ్రౌయుగజ్జె 
అలరు బొబ్బిలికాయలు గిలుకు మట్టె 
లాది యగు సొమ్ము దాల్చి య య్యబల మెజయు. 190 


క. దాని నెగాదిగం జూడని 
మానవునిన్‌ దాని పొందు మదిలో నెపుడుం 
బూని తలంపని పురుషుని 
గానము త్రిభువనములందు. గలవారలలోన్‌. 191 


క. ఆ శుభవాటి మనోహర 
పేశల తర మృదుల వాక్య పృథు మాధురికై 
యాశపడి మార భూతా 
వేశమునం జరించు వీటి విటియూథమ్ముల్‌. 192 


శా. నీవీబంధము( జక్కదిద్దు? నెజీవేణిన్‌ లెస్స రైసేయు, గె 
మ్మోవిన్‌ జిల్కు దరస్మితంబు, జిగిచూపు ల్వాజంగాం జూచుచుం 
గ్రేవల్‌ గన్సడం జేయు, నెచ్చెలియతో. గేల్కేల దట్టించి, వా 
చావైచిత్రినీ ముచ్చటాడు నకి, తన జారుల్‌ విలోకింపంగన్‌. 193 


తే. ఇటుల మదమెత్తి తమిచేత నేపురే(గి 
తిరుగు నవ్వీటం గల్గిన ధీర విటుల 
పొందునకు నాసపడ పోవ సందులేక 
కుందుచుండును విరహార్సిం జెంది యెపుడు. 194 


వ. అంత. 195 


మ. చిగురుంగత్తి వజిరు మాఖుపలుపన్‌ జెన్నొందు నొయ్యారపున్‌ 
సొగసుంబ్రాయము గల్లువాం డొకండు మేల్పొన్నారి ధూర్తాఖ్యచేం 
దగ బెంపొందినవాండు శిల్పఘనశాస్తప్రక్రియ న్నర్వంగాం 
దెగువ న్నిల్చెను భద్రకారునకు నంతేవాసియై వేడుకన్‌. 196 


క. వాని కుశలత్వ సంపద 
వాని మనోహారి రూప వర వైభవమున్‌ 
వాని ఘన బుద్ధి జూచి య 
హీనకరుణ నింటనిల్సి హిత మలరారన్‌. 197 


తే. కీర్తికై భద్రకారుం డా ధూర్తునకుం ద 
నింటనే యన్నవస్తాదు లిడుచుం గల్లు 
పనులు నేర్చుచు నుండంగ భక్తి మీజ 
నలఘుశుశ్రూష సేయుచు నాతం డుండె. 198 


క. కందువ మాటల బెళుకుల 
మందస్మిత రుచిర వచన మాధురి చేతన్‌ 


దుందుడుకు జెంద ధూర్తుని 
డెందము( గరగించి చెలి ఘటించెను రతికిన్‌. 199 


తే. ఎడతెగని మోహ మూరించి యేపు రేపి, 
వేశ్శమున నొటిపాటైన వేళలందు 
మదన కదనంబునకుం జాల మరులు కొనంగం 
జేసె శుభవాటి ధూర్తుని చిత్తమలర. 200 


చ. అలయక భద్రకారుండు గృహంబున నుండిన యప్పుడెల్ల వే 
డలం బను లభ్యసించుచుం దడంబడ కాతండు లేనివేళలం 
జెలంగుచు వాని భార్యకడం జేరి మనోభవకేళికాక్రియల్‌ 
తొలంగక యభ్యసించు శశితుల్యుండు ధూర్తసమాఖ్యుం డున్నతిన్‌. 201 


తే. స్నానపానాన్నవస్తాదిసంగ్రహంబు 
భద్రకారుండు సెలఏవిచ్చెం బనికి మెచ్చి 
వాని చెలువంబునకు మెచ్చి వలచినపుడు 
చాల శుభవాటి సెలవిచ్చె సంగమంబు. 202 


క. ఈ తీరు సకలభోగము 
లాతతగతి నడచుచుండ నా ధూరాఖ్యుం డా 
తలిరుంగత్తి గల దొర 
చేతి కటారికిని సడ్డ సేయక యుండెన్‌. 203 


వ. అయ్యవసరంబున. 204 


ఉ. ఆదర మొప్ప నొక్క దివసాంతమునందు దుకాణమున్‌ బహి 
ర్వేదిని భద్రకారుం డమరించుక ధూర్తునిం జూచి మిద్దెలో 
బోదియమీంద నున్న తుల పొందుగ వే కొని రమ్మటంచు స 
మ్మోదముతోడ నంపంగ సముద్రగభీరుండు పోయి చూడంగన్‌. 205 


తే. వాని యొయ్యార మొక వింత యైన నపుడు 
చూచి వలరాజు రాజ్యంబు చూజం గొనంగం 
దలచి శుభవాటి ధూర్హుతో దారసిల్లి 
తలుపు గదియించి రతికేళి సలుపుచుండె. 206 


క. చెన్నారి చుంబనంబుల( 
జిన్నారివగల్‌ వినోదచేష్టలుం జిన్నెల్‌ 
గన్నారం జూపి యపుడా 
సొన్నారి మిటారి ధూర్తు సురతులం గరంచెన్‌. 207 


క. ఈ లీల మదనకదనా 
లోలత్వము. బూని యింటిలోపల ధూర్తుం 
డాలస్యం బొనరించిన 
దాలిమి చెడి భద్రకారధన్యుండు చింతన్‌. 208 


చ. తడసె నదేమొ ధూర్తుం డల దర్చకుం బోలినవాండు భార్యయుం 
గడు రతింబోలు రూవుసిరి గల్లిన జవ్వని యేమి ద్రోహమున్‌ 
గడిమి నొనర్చిరో యనుచు గాలటు నిల్వక వచ్చి గట్టిగా 


గడెనిడు తల్పుం జూచి ఘనగర్జితభాషలం బిల్చె శిష్యునిన్‌. 209 


తే. అప్పు డాజాయ యేచాయ నధిపు మదికి 
హితముగా బొంకవలయునో యెజుంగు మనుచు 
హంస మడిగిన దరహాస మలర మోము 
వంచి హేమవతీ సాధ్వి యంచ కనియె. 210 


క. ఒకరొకరి బుద్ధి యెట్లో 
యకటా! తెలియంగ బ్రహ్మకైనను వశమా? 
కికురించక యిది నీవే 
యకుటిలగతి నుడువు మనిన హంసం బనియెన్‌. 211 


మ. విను హేమావతి! భద్రకారుం డటకున్‌ వెగంబుగా వచ్చి శి 
ష్యునిం బిల్వన్‌ భయమంది వాడు జనితాస్తోకవ్యథన్‌ గుంద నా 
తని భీతిల్లకు మంచుం జెప్పి తుల సూత్రంబుల్‌ వడిన్‌ ద్రెంచి వై 
చి నిరాఘాటత నేంగి వాకిలి సడల్స్పెన్‌ నాయకున్‌ దూజుచున్‌. 212 


వ. అట్లు వాకిలి దీసి భర్తతో మజీయు నిట్లనియె. 213 


చ. “తులం గొని తేను మంచి గుణధుర్యునిం బంపితి రౌను మీరలుం 
బిలిచినం జూడవత్తుంగద! భీతిని దారములన్ని త్రెంచి యా 
తలుపు గదించి సూత్రములు త్రాసునం గూర్చుచునున్న వా డిసీ! 
పలువ మటింత నేర్చ” రని భర్తకు జూపి దురుక్తు లాడినన్‌. 214 


తే. “ఎంత లే దింతె కద! దిని కిట్టు లనకు 
తానె పోయెను గాక చేం దప్పి పోవ 
నేమి సేయుదు? మని ధూర్తు నితర మనక 
డెందమున సందియ మొకింత చెంద కపుడు. 215 


క. ఎప్పటివలె నుండి విభుం 
డప్పగిదిన సూక్ష్మబుద్ధి నారయవలె నో 
యొప్పులకుష్పా! నీ వని 
చెప్పంగ హాసంబు ముదము జెలువము దోపన్‌. 216 


క. ఆవేళ శిరకంపము 
గావించి యయారె! యని చొకాటంబగు కే 
లీవాసముం జేరెను హే 
మావతి, నపమోహమగ్నమానన యగుచున్‌. 217 


మ. కనదృక్షాలయమౌ మహాబిలమునన్‌ గన్పట్టు భాస్వచ్చమం 
త నవానర్ణమణిం దటిన్యధిప సత్రాజిత్తునిం జేర్చెనో 
మును దాం గైకొని కాల కృష్ణుడన నంభో జాప్తుం డప్పశ్చిమాం 
బునిధిం జేరెం దదబ్దనాభరుచినా బొల్పొందె( గ్రంజీళటుల్‌. 218 


వ. అయ్యవసరంబున. 219 


సీ. విటమనోధృతి శిలావిచ్చేదతాటంక 
తాటంకమణికాంతితతులు వెలుగ 
బల్లవమానసపటుధైర్యహారక 


హారకళానస్తోమ మౌఘలింప( 
గమన హృద్ధార్థ్యాబ్ద గణశితకంకణ 
కంకణాంగదములు ఫ ఘల్లు రనంగ 
జారాత్మదృఢతాసమీరాహిసంతాన 
సంతానకుసుమవాసనలు విలయ 


తే. యువజనస్వాంతకారిన్యదవసమీర 
బంధుఘనసారఘనసారగంధసార 
సౌరభోదారకుంకుమస్థాసకంబు 
దనర రాయంచకడకు నత్తరుణి వచ్చె. 220 


ఉ. వచ్చిన గాంచి హంసకులవల్లభుం డా తలిరాకు(బోడి మై 
అచ్చికి నిచ్చగించి యనులాపకలాపకళారసజ్ఞతన్‌ 
మెచ్చీ, “నృపాలుపాలికిని మేకొని పోయెదవేమొ పొమ్ము! నా 
ముచ్చట లాలకించి కడు ముద్దులు గుల్కెడు ముద్దియా!” యనన్‌. 221 


క. అని పల్కు నంచ వాచా౭ 
తమమాధుర్యమునం జొక్కి తత్కథ యేమీ 
వినియెద నన హేమావతి 
కనురాగం బొప్ప రాజహంసం బనియెన్‌. 222 


ఎనిమిదవ రాత్రి కథ 


కోమటి దంపతులు సంకేతస్థలమునం బొరపాటునం గూడుట 


మ. కల దుద్యర్థ్వనజ శాటికా పటల జాగ్రద్వాత సంఘాత సం 
చలనాభ్రస్థలే నిల్వ నల్కి తదవస్థం బాపం దద్భూమిరా 
ట్కులమౌలిన్‌ శరణంబు వేండుటకుం దోడ్తో వచ్చెనో యంబుదం 
బు లనన్‌ మత్తకరుల్‌ సెలంగ నొక ప్రోల్‌. పున్నాగపుంజంబనన్‌. 223 


సీ. గోళ్లు రిక్కల జోళ్ల వేళ్లు మావి చిగుళ్లు 
చెల్లు పొక్కి ళ్లుల్లసిల్లు సుళ్లు 
తూండ్లు బాహులు గీండ్లు 'చెండ్లుబో! | పాలిండ్లు 
కండ్లు మీల్‌ సింగాణివిండ్లు బొదులు 
చూపు మారునితూపుజోపు మోముల యేపు 
బాపురే! శశిరూపు మాపనోపు 
గప్పు పెన్నెజికొప్పు లొప్పు చీకటి చొప్పు 
గప్పు నవ్వులు విప్పు కప్పురములు 


తే. పొంగు బంగారు రంగు లనం గడంగు 
నంగలతల నెసంగు మెజుంగు గుంపు 
అనుచు నిజరూప వైభవం బఖిలజగము 
అభినుతింప(గ వెలయుదు రచటి సతులు. 224 


వ. వెండియు నప్పురంబు సర్వమంగళాభ్యుదయనివాసంబై హిమమహీధరంబు పోలికిని 
సుధర్మాస్పదరూపరమ్యంబై మేరుశిఖరిభాతిని బురుషొత్తమశోభితంబై శ్వేతద్వీపంబు 


కరణిని బుణ్యజనానంద సమృద్ధిదంబై యలకాపురంబులీలను విబుధ మనోరంజకంబై 
యమరావతీ పట్టణంబు చాడ్పునను రాజహంసాభిశోభితంబై పద్మాకరంబు వైఖరిని 
జతురాస్యవాణీ ప్రచురంబై సత్యలోకంబు వీశను నొప్పు. 225 


కోమటిల్లు-అంగడి దినుసులు 


సీ. గొోడియబీగము లాపుగొలును లోపలియడ్డ 
మ్రాను బోర్హలుపులు మగులుగోడ 
కాయధాన్యంబుల కణంజముల్‌ బియ్యంపు 
గరిసెలు దినుసులు గల కొటార్లు 
మిద్ది చిల్లరల నమ్మాడు దుకాణము బచ్చు 
మలళిగె బొక్కసపిల్లు మచ్చులుం దుల 
కషణముల్‌ నాణముల్లల కట్టసంచి గో 
తము లెక్కకడితెంబు దడము భరణి 


తే. తక్కటి సమస్త వస్తువుల్‌ దనరు నటుక 
బావి నుగ్గుల కుచ్చెల పాడిపసుల 
గాడ జాలాది దివెగూండు గాబుతిట్టి 
యొప్పు ధనచిత్తుం డను బేరి యుండు నచట. 226 


సీ. జాజికాయలు రాస్న జాపత్రియు హరిద్ర 
నాగర గంధక నాభి రసము 
లతిమధురంబు తుత్తాభ్రకైలా శిలా 
జిత్తులు మురుదారుసీంగు హింగు 
వన్నభేదియు వస యక్కలకర పంచ 
లవణ చవ్యములు బోళము మణిశిల 
పిప్పళ్లు కోష్టువు పిప్పలీమూలముల్‌ 
హరిదళ నాగకేసరము లింగి 


తే. లీకము సదాపవేళ్లు ధాన్యాకములును 
గటుకరోహిణి పటిక జంగాలపచ్చ 
కర్పరియుం గారవియు రేణుక మతివసయు౦ 
దాళకము మాంసి నఖము నేపాళములును. 227 


తే. కారపాషాణములు నభ్రకంబులైదు 
గ్రంథి తగరంబును యవానికా ద్వయంబు 
కచ్భురములు మరాటి మొగ్గలు కుళుళ్ణ 
కుసుమములు కుందురుష్కము లెసంగం గలవు. 228 


సీ, గంటు బారంగియు. గంకుష్టమును మెంతి 
మంజిష్ట జిలకట్ట మ్రానిపసపు 
విషకంటకాలావ్లు వేతసంబును నీరు 
చించలంబును బులిచించలంబు 
జీరకంబును నల్ణజిలకట్ట పుష్కర 
మూలంబు కాంపిల్యమును సముద్ర 
ఫేనంబు ధాతకీసూనంబు సాసువు 


లుప్పళులును గజపిప్పలియును 


తే. గాకమాచియు సౌజేయకంబు చిత్ర 
మూల గోరోవనములుం గాపోతతార్హ్య 
శైలసౌవీర రసముఖాంజనములు వేలి 
గారమును గల్లియుండు నబ్బేరి యింట. 229 


వ. మజీయును. 230 


సీ. వింతగాం బుంజీభవించి నానాధాన్య 
ముల రాసులుండెడి నిలయములును 
సకల రత్నాకర స్థలములై యేకీభ 
వించి విస్మయమిచ్చు వేశ్ళ్శతతులు 
నఖిలదేశంబుల నమరు నాణెముల( బుం 
ఖీభవించిన చిత్ర గేహములును 
జీని చీనాంబరానూన బృందంబుల 
మందిభవించిన మందిరములు 


తే. సర్వ రసవర్గములు టంకసాల వేయు 
చావడి హమాదినును మేలు సరకుం గలిగి 
నాల్లు దిక్కుల పేటల నగరజనుల 
కలర నమ్ముచు ధనచిత్తుం డచట వెలయు. 231 


క. వానికి వసుమతి యనంగా 
మానిని విలసిల్లు నొకతె మదనునిచే నా 
నానవసుమపూజితమగు 
చీనీజముదాళి యనంగం జెలువు దలిర్చన్‌. 232 


ఉ. ఆబిడ మోముగోముజిగి యాబిడ ముద్దుల కావిమోవిరం 
గాబిడ కప్పుంగొప్పుసాగ సాబిడ సూరెల ' కోపుచూపుజ 
గ్లాబిడ గబ్బిగుబ్బసిరు లాబిడ లేదననైన కౌనుసొం 
పాబిడ యారుతీరు చెలియా! వచియింపందరంబె యేరికిన్‌. 233 


క. అలరుంబ్రాయపు(జిన్నెల 
కలిమిన్‌ రంజిల్లి, మెలి(గు కరుగునం బోయన్‌ 
విలసిల్లు నటన పుత్రిక 
పొలుపున నవ్వీటిలోనం బొలంతుక మెజయున్‌. 234 


చ. పొలతుకవేణి కృష్ణతను బూనినయంతనె మోము సూడుచేం 
దలకి విధుస్థితిం దనరెం దాళక చన్నులు నచ్యుతాకృతిం 
బొలిచె, సహింపలేక నడుమున్‌ హరిరూపు వహించె, నిట్టి వా 
ర్తలకు మధుద్విషత్వమును దాల్చెను జక్కెరలొల్కు మోవీయున్‌. 235 


సీ. కులగోత్రములవారి నిలిపి కట్టెలు నీళ్ళు 
మోయించుచుండెడి ములుచందనము 
తనుంగన్నవారల. దన్ని తొక్కుకనిల్చి 
చెలంగి పంకావాప్తిచేర్చు సూడు 
వినుతకళాఢ్యుండౌ ద్విజరాజు ననిశంబు 


దోషాకరునిం జేయు దూషణంబు 
ఘనరసస్థితిం జెంది తనరు మానససీమ 
బహుభంగములం గూర్చి పడెడు నగడు 


తే. బ్రహ్మ వారించి కొనియె నప్పద్మనేత్ర 
కలరు కుచశైలములును హస్తాంబుజములు 
నవ్యముఖ చంద్రబింబంబు నాభిసరసి 
మెజియం గౌశల్యశక్తి నిర్మించి మించి. 236 


క. అంబుజముల బింకంబుల 
గంబులను నయనయుగళము గళము గుచంబుల్‌ 
చెంబుల( గ్రంబగడంబుల 
డంబుల మోవి నగుననం బడంతి యెసంగున్‌. 237 


క. డాలా మెజుంగులు గ్రంబగ 
డాలా నెత్తావిమోవిడంబులు కోదం 
డాలా కనుబొమ లతనుని 
డాలా వాల్పూవులన మిటారి రహించున్‌. 238 


ఉ. గుబ్బలనీటు మోముపస కుంతలబృందమునిగ్గుం గౌనులో 
జబ్బుందనంబు కన్నుుగవచందము చెక్కులతేట మోవి నున్‌ 
గబ్బిచకచ్చకల్‌, రచనకాంతి కటిస్థలియుబ్బు కంధరం 
బబ్బుర మారుతీరు దరహాసవిలాసము వింత చూడ(గన్‌. 239 


తే. దాని సొగసాత్మలో మెచ్చి తలం గదల్చి 
కేరి మీసంబుపై ముద్దుంగేలు వైచి 
యడరి నిట్టూర్చువుచ్చ, యయారె! 
యనని మానవుండు లెడు ధారుణిలోనం జాన! 240 


క. అటువంటి రూపరేఖా 
పటిమన్‌ దనరారియుండు భామిని రతులన్‌ 
ఘటియింపక పరతరుణీ 
విటు(డై ధనచిత్తుం డెపుడు వెలయుం జెలియా! 241 


తే. అటువలె నిజాధీనాయకుం డన్యమృగదృ 
గనుభవాసక్తచిత్తుండై యహరహంబు( 
దిరుగం దనమీందం బసలేని తెజంగుం జూచి 
వసుమతియు. గాంచె జారాంకవాహనంబు. 242 


క. పతినడచునట్ల నడచెడు 
సతియ పతివ్రతయటండ్రు సజ్జను లనుచున్‌ 
బతి పరదారలం గూడంగ 
సతి జారులం గూడందొడంగె సతతము వేడ్కన్‌. 243 


తే. ఇటుల నా వైశ్యదంపతు లేవురేగి 
మనసు లెచ్చోటంగల్లిన మరులుకొల్పి 
నెజీ మరునితూపు తమచూపు నిర్గమంబు 
వెట్టి మరుచివ్వ కేగుదు రెట్టులైన. 244 


క. ఈతీరు కొంతకాలము 
నాతియు+ దానును బరేచ్చ నడచుచు నొకనాం 
డాతతమదనశరాహత 
చేతఃకంజాతుండై నిశీథిని వేడ్కన్‌. 245 


క. అత్తింటి కోడలికింగా 
హత్తుక నతండుండె, నొక యువాగ్రణికొలికై 
యత్తన్వి యటకె పోయిన 
జిత్తజుం డెసకొల్చె వారి చిత్తము లలరన్‌. 246 


తే. తాను గోరిన కన్య యీ తరుణి యనుచు. 
జేర నాసక్తిచే ధనచిత్తుం డపుడు! 
ఆ యువాగ్రేసరుం డత డౌనటంచు. 
గదిసి వసుముతి యత్యంతకాంక్షతోడ. 247 


వ. అయ్యవసరంబున. 248 


మ. నహసాసంఘటిత స్తనగ్రహణ సంజాతాంగ రో మోద్దమం 
బు, హఠాచ్చుంబిత పాటలాధర ముఖాంభోజాక్షిగండంబు, దు 
సృహ నీవీచ్యుతి కంచుకాహృతి నఖాంచద్దంతగాఢక్షతా 
వహనం బిర్వుర కయ్యె సంగమము దిగ్వారార్చితేక్షాళియై. 249 


మ. కలయికల యారజంబుల 
గులసతిగా నత డెజీంగె గోమలి మగం డీ 
యలఘు(డని తెలిసె నపుడెటు 
వలె నచ్చెలి బొంకవలయు? వనితా! చెపుమా! 250 


తే. అనిన హేమావతీభామ హంసదిక్కు 
చూచి యది యెటు బొంకెనో చోద్య మహహ! 
తెలియంగాంజాల నిది నీవె తేటపడంగం 
దెలుపుమని పల్క రాయంచ తెజవ కనియె. 251 


క. ఆవేళ నాయకుడు కో 
పావేశహృదంబుజాతుండై, “యీ నిశితో 
నీవిటకు నొటి నేటికిం 
గా వచ్చితి?” వనుచుం గినియం గామిని యనియెన్‌. 252 


తే. మగండ! నామీంద నీకింత మమత లేని 
తెజంగుం గన్గొని కాళికాదేవి కేను 
బడుగుందనమున మొక్కి, “నా పతిని రతికిం 
గూర్చు నీ సేవ సేయింతు. గోర్కి మీజి. 253 


క. అని వేండుకొనిన యప్పుడె 
ఘనకరుణామృతకటాక్షగరిమను గాళీ 
జనని ననుజూచి, “పో! 
పతి నెనసెద” వను నింతలోన నిట నెజీంగితి నిన్‌. 254 


ఉ. వింతలు కాళికాజనని విశ్రుతసత్యము” లంచుం బల్కంగా 


నంతకుమున్నె యచ్చెలియకై చనుదెంచిన జారు డొక్క కుం 
జాంతర సీమనుండి, “యిది యౌనిజ” మంచు వచింప వర్తకుం 
డెంతయు విస్మయాకులితహృత్సుటు(డై నిజభార్య నున్నతిన్‌. 255 


తే. స్తుతులం గరంగించి సాష్దాంగనతు లొనర్చి 
క్రుచ్చి కౌగింటం జేర్చి నీకోర్కు లలరం 
జేసెద నటంచు బాసలు చేసి సతిని 
దొడరి ధనచిత్తుం డింటికిం దోడి తెచ్చె. 256 


క. అది మొదలుగ6 బరభామల( 
గదియక ధనచిత్తు( డెపుడు( గాంతామణికిన్‌ 
ముదమలర వశ్యుడై తగ 
బొదివెను, నీ కట్టశేర్ళ పొసంగినం బొమ్మా! 257 


క. అన విని నాసికం దర్దని 
యునిచి కడుశిరంబుం ద్రిప్పి “యోహో! చిత్రం” 
బని తెల్లవాబుచుండుట 
గని హేమావతి వియోగకలనన్‌ జనియెన్‌. 258 


వ. అని ప్రత్యుత్సన్నమతి చెప్పిన విని, సంతోషించి, నలుం డా తరువాతి వృత్తాంతంబుం 
జెప్పుమని ప్రార్థించిన. 259 


మ. స్మరవాత్సల్యవిశేషరక్షిత వనీమాతంగ! మాతంగసం 
హర యోషిన్నుతపాదపంకరుహ శోభాభంగ! భాభంగభా 
స్వర సర్వామర మౌని చిత్తజలరుట్పారంగ! సారంగరా 
జ్లీరవద్య స్తుతిజాత ముత్పులకవన్నీలాంగ! నీలాంగదా! 260 


క. సవనాసన జగదవనా! 
దవనామ విషాగ్నిహరణ దారుణభువనా! 
భువనాధిప నుతసవనా! 
సవనాభ్ర ద్యుతిజితార్క జాసరసవనా! 261 


పృథ్వివృత్తము. 
కులాచల కులాచలావలయ కూట ఘోణీట్సణీ 
ట్రలాతల తలాతలాది జగదభ్రదిగ్గార్థ్య హృ 
తృళాధర కళాధర ప్రబలకార్ముకారోప కృ 
తృళాధర! యిలాధరప్రతిమ ధైర్యచర్యాకరా! 262 


గద్యము. 
ఇది శ్రీమత్కొండిన్యసగోత్ర పవిత్రాయ్యలరాజాన్వయసుధావార్డి 
పూర్తిమాచంద్ర నిస్సహాయకవిత్వ నిర్మాణ చాతుర్యనిస్తంద్ర 
శ్రీరామనామపారాచుణ నారాయణామాత్య 
ప్రణీతంబైన హంసవింశతి యను 
మహాప్రబంధంబునందు 
ద్వితీయాశ్వాసము. 


=; 03 


[1]ఎత్తుగీతి మూడవ చరణమున యతిభంగము 


తృతీయాశ్వాసము 


శ్రీజానకీక్షణోత్సల 

రాజా! రాజాధిరాజ! రాజన్నిజసే 
వాజాతహర్ష మునిజన 
తాజలరుహచండధామ! దశరథరామా! 1 


వ. అవధరింపుము. ప్రత్యుత్సన్నమతి నలరా జన్యున కిట్టనియె. అట్లు ప్రభాతసమయంబు 
గావచ్చినం గనుంగొని. 2 


మ. చని పూజప్పర మొప్పుచుండెడు మణిసౌధంబులో గెంపుజా 
మొనముక్కుల్‌ గల పచ్చజాచిలుకకోళ్ళొల్పొందు బంగారపుం 
బని రంగారెడు తూగుటుయ్యెలపయిన్‌ బాగొప్ప మేన్సేర్చి యా 
వనజాతాక్షి దినాంతవేళ మనుజస్వామిస్పృహాధీనయై. 3 


చ. మిడిగల వజ్రపున్‌ రవలమిన్కుల కమ్మలు జాతికెంపుజా 
కడియములున్‌ సుపాణుల చొకాటపుహారములున్‌ ముగిమదం 
బడరెడు పట్టుచీర సొగసౌ ననందాల్చి నృపాలు క్రలిక్రన 
నడిచె వధూలలామ తమినాటిన చిత్తము తత్తరింపగన్‌. 4 


క. ఆయెడ హంసకులాగ్రణి 
యా యోష్తామణినిం గాంచి యనుపమ వచన 
శ్రీ యలరంగ “నొక చిత్రో 
పాయపు( గథ విను” మటంచు. బలికి వచించెన్‌. 5 


తొమ్మిదవరాత్రి కథ 


ముచ్చివాని భార్య తిరునాళ్ల గోవాళ్లం గూడుట 


ఉ. సాలము మిన్నునంటి ఘనసంపదం గాంచ నగడ్త యీర్ష్యచేం 
దాళ కనంతభోగములు తద్దయుం బద్దునం దాను జెంద సౌ 
మేలనం గోట యున్నతియు మిక్కిలి ఖేయము లోతు గల్లి శో 
భాలలితంబనంగ నొక పట్టణ మొప్పు నితంబినీమణి! 6 


క. ఆ వీటిలోన రంగా 

జీవ కులాంభోధి పూర్ణ నీత్రమయూఖుం 

డై వెలసి చిత్రఘనుం డన 

గా వార్తకు నెక్కి యొకడు కాపుర ముండున్‌. 7 
తే. హరిత హారిద్ర కృష్ణ రక్తావదాత 

శబల పాటల ధూమల శ్యామ కపిశ 


వర్ణముల: గూర్చి చిప్పల వాసి లునిచి 
చిత్తరువు వ్రాయు గుళ్లలో జిత్రఘనుండు. 8 


క. సుర విద్యాధర కిన్నర 


గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ హరి 
ద్వర యక్షాసుర నలినజ 
హరిహర మర్త్యర్షివరుల నతడు లిఖించున్‌. 9 


మృగ పక్షుల పట్టి 


సీ. హరి కరి మృగ ఖడ్గ కిరి తరక్షు ద్వీపి 
సైరిభ గోకర్ల శరభ చమర 
గంధర్వ రోహీష గవయ భల్లుక రామ 
శశ జంబు కోష్ట్రాశ్వ కోక 
వామీ ఖరోరణ శ్వా నౌతు కపి బభ్రు 
సరటర్భ్య లూతాఖు సర్ప మకర 
శతపదీ బస్త మత్స్య ఢులి కుళీరాళి 
గౌధేయ రక్తపా కమఠ నక్ర 


తే. గో మహిష వృష భేక చిక్రోడములను 
సింగిలీకము చిజుపులి చెదలు పురువు 
కొక్కు వెంట్రువు నలికిరి కొర్నలాది 
గాం గలుగు జంతువుల జిత్రఘనుండు దీర్చు. 10 


తే. గరిమి డిబ్బంది చొజిపందిగాండు మంద 
గరడ బెగ్గోలు రేచు గర్గరము రాళ్ల 
రాచి పెంకుల జెట్టి పున్నాచి పక్కి 
పేచి చెక్కెల చేరను పేళ్లం గలుగు. 11 


వ. పులుగులను, మణీయు (పూరణము) 12 


సీసమాలిక. గరుండుండు సంపాతి గండభేరుండంబు 
చీకురా యాడేలు జెముడుకాకి 
వార్యము బైరి జావళము సాళ్వము డేగ 
గూడబా తుల్లంగి కుంద టీల 
పాల నారాయణపక్షి పాముల మ్రింగు 
డంచ వేష్టము గ్రద్ద క్రైంచ మాబ 
అగు లోదె గొరకు తెల్లని పంత బలసట్టె 
గూబ శంబర కాకి గుబిలిగాండు 
నామాలకేతండు నల్లాస కప్పెరు 
కాకి యంజిటిదారిగాండడు మూగ 
చిందర లకుముకి చిబుత తీతువ కోడి 
కారుకో డేకుల నారిగాండు 
మునుగు కోడియు డాల ముట్టెకోడియు బోద 
పొన్నంగి కకలేటి బొల్లికోడి 
గొంగడి కక్కెర గొక్కెర గొరవంక 
పూరేలు కనుపెంటి నీరుకాకి 
వెలిచె లావుకపిట్ట చిలుక జీనువకౌజు 
పెడిన కేర్ణము డబ్బు బెలవ నెమిలి 
జిట్టువ మునుగపూజిట్టువ గిజిగాడు 


వల్లడ పొడిపిట్ట వంగపండు 

బరతము కోకిల పసిరికె తంగేడు 

గొరవంక జక్కవ చెజువుకొోడి 

పట్టుజీనువు కొంగ పాపేరు పిచ్చుక 

పోలిక పిక్కిలి మీలమ్రుచ్చు 

చిలుక చకోరంబు జిబ్బిటాయ జటాయు 

కొండపిచ్చుక వానకోకిలయును 

మ్రానుపొక్కటిగాడు మాలకాకి బెనాసి 

పాపెర గొరవంక పందికైర 

ప జాతకము కంకచిటి చెల్వ 
నుపెంటి యేట్రింత భూతపొంతు 

న కనకాక్షి గుడిసె బయ్యకపుల్ల 

సీతువు బెగ్గురు జిక్కు తురుక 


ఆ. పికిలి నేలనెమిలి పెనుగువ్వ బకదారి 
పావురాయి సివండు పలువరింత 
చదులుకోడి గువ్వ వదరుతోకల వేడి 
యాడియైన పక్షు లతండు దీర్చు. 13 


వ. అదియునుం గాక. 14 


ఉ. వాని మనోహరాంగవిభవంబును వాని ముఖేందుకాంతియున్‌ 
వాని Se వాని విలోచనదైర్హ్యసంపదల్‌ 
వాని యురస్స్టల్‌న్నతియు వాని భుజప్రతిభావిశేషముల్‌ 
మానిని! యేమి చెప్ప, నసమానము లౌను తదీయవైఖరుల్‌. 15 


క. అతని గృహమున విద్యా 
చాతురి కలరారి నృపులొసంగ రహించున్‌ 
జాతిహయవస్త్రభూషణ 
మాతంగద్రవ్యమణిసమాజము లెపుడున్‌. 16 


క. పౌరుషము దారతమ్యము 
కారుణ్యము దానధర్మగరిమయు( గలవి 
ద్యారసికత్వము వినయము 
గారవముం గలిగి చిత్రఘనుం డట్టలరున్‌. 17 


క. ఆ చిత్రఘనున కల వల 
రాచవజీరుని జిరాగుజానకు నెనయై 
సూచింప దగిన సొగసుది 
వాచాలి యనంగ నొక్క వనిత చెలంగున్‌. 18 


ఉ. ఆ కమలాక్షి చంచలదృగంచలసీమల తళ్కుబెళ్ళులా! 
యా కలకంఠకంఠి యలరారు సుధారస మొల్కు కుల్కులా? 
యా కనకాంగి యంగరుచి హాటకకోటుల( జిల్కుకళ్క్ళులా? 
హా! కుటిలాలకా! సరసిజాసనుం డైనను నేరండెంచంగన్‌. 19 


క. హరులా పల్కులు, తుమ్మెద 


గయిలా కచరుచులు, నడలు కరులా కదళీ 
తురులా తొడ లిందుని బి 
త్తరులా గోళ్లెంచం బ్రౌఢతరులా? సరసుల్‌. 20 


సీ. మాటలా? యమృతంపుం దేటలా? కపురాల 
మూటలా? యని జారకోటు లెన్నం 
గన్నులా? తెలిదమ్మి చెన్నులా? మగతేటి 
యన్నులా? యని పల్లవాళు లెన్నం 
జేతులా? సుమలతా జాతులా? కిసలయ 
ఖ్యాతులా? యని యుపకాంతు లెన్న 
గుబ్బలా? యపరంజి లిబ్బులా? రుచిమించు 
దిబ్బలా? యని పాంథధీరు లెన్న 


తే. గోరులా? రిక్కనారులా! కులుకు. దళుకు 
నవ్వులా? జాజి పువ్వులా? నాటు నీటు 
చూపులా? వాడి తూపులా? సాలపుం దెలుపు 
ననుచు విటు లెన్నందగు నింతి, యతనుదంతి. 21 


చ. వగ లిగురొత్త, జిత్తరువు వ్రాయుము సారెకు దీని, జూచుచుం 
దగ నవి పద్మసంభవుం డుదారదయామతి మీజ మేలుబం 
తిగ నొనరించి తత్పతికిం దేకువ నిచ్చిన మేటి జాళువా 
జిగిబిగి గ్రమ్ము బొమ్మ యన సింధురగామిని యొప్పు నున్నతిన్‌. 22 


తే. కురులు ఘనసంపదలం జెంది కొమరుమిగుల 
ముఖము రాజవిభూతిచే మురియందొడంగెం 
గటి మహాచక్రవిభవముల్‌ గాంచె ననగ 
నెలంగు వాచాలి గమననిర్ణితమరాళి. 23 


ఉ. ముద్దులు గారు నెమ్మొగము మోహరసంబులు చిందు గుబ్బలున్‌ 
దిద్దినయట్టు లుండి జిగి దేటెడు చెక్కులు కావిమోవియున్‌ 
నిద్దపుజాళువా పసిండినిగ్గులు జిల్కు నయారె! దేహమున్‌ 
దద్దయు నెన్నంగా వశమె? దాని నవీనవిలాససంపదల్‌. 24 


తే. దాని వగలకు లోజిక్కి దర్ప ముడిగి 
దర్చకాస్తాగ్నికీలదందహ్యమాన 
మానసుడుంగాని నరుడు భూమండలమున 
వెదకినను లేడు సుమ్ము! సాధ్వీలలామ! 25 


చ. అది తమయూరిదేవళమునందు దయ న్నెలకొన్న భక్తకా 
మదుండగు రామచంద్రపెరుమా ళ్లలరం దిరునాళ్లలో, ననిం 
పొదవంగం దార్జ్యవాహుడయి యున్నతితో దిరునీథు లేంగంగా 
ముదమున నమ్మేహోత్సవపు ముచ్చటం జూడం దలంచి రా నటన్‌. 26 


తిరునాళ్ల వేడుకలు 


తే. పరంగం బదియాటు గుజ్జుల ప్రభ యొనర్చి 
గంట వేదియు బంగారుకలశ మెత్తి 


కంచుగుబ్బల రావిరేకలును లోవ 
పక్షములు దీర్చి గొప్ప చప్పరము గాంగ. 27 


మ. జగతీజ్యోతులు కాగడాలు బలు బంజాయీలు మోంబత్తులున్‌ 
బగలొత్తు. దివిటీలుం దిర్వళిఘలుం బంజుల్‌ మహాజ్యోతులున్‌ 
దగ సూర్యప్రభ లాయిలాయులును జంద్రజ్యోతులున్‌ మైనపున్‌ 
జిగటాల్‌ నిచ్చెనపంజు లారతులు నగ్నిజ్యోతులున్‌ వెల్లంగన్‌. 28 


వ. అప్పు డప్పద్మపత్రాయతాక్షుని తాదృశమహోత్సవం బేకశరీరంబున నిరీక్షించిన సంతుష్టి 
గాదని కాయవ్యూహయోగసామర్థ్యంబున ననేకదేహంబులు దాల్చి భక్తిసంయుక్తి 
నిరుచక్కిం జేరి వీక్షంచు న సూర్య మ న డంబునం బొలుచు 'పట్టుగొడుగులు 
ధవళాతపత్రంబులు రాణింప, రద వవదతననతనాత వాల నంతరిక్షంబున 
నుండ నలికిపడుచుండెడు నుడుగణంబుల వడువున నక్షత్రబాణపరంపరలు చెలువు 
మీట బాతాళభూతలంబుల సంచరించుసంచున వియత్తలంబునం దారు విహరించం 
దలంచి విషవహ్నిజ్వాలికలు గురియుచు గగనంబున కెగయు కాకోదరానీకంబుల వేం 
రివ్వురివ్వున నెగిరిచను నాకసపుం జువ్వలు మింటనెరయ 
ననంతకోటిబ్రహ్మాండనాయకుండైన పుండరీకనాభుం డేతేరం గనుంగొని ప్రమోదంబున 
మహావేదండయానలు సేసలుచల్లిన నుల్లసిల్లు వెండిపసిండిక్రొవ్విరితండంబుల 
పాండిత్యంబునం బలుతెజంగుల బిరుసుల వింజామరల ఫెళఫెళారభటి నెజియ రాలు 
సువర్లవర్ణనీయంబులగు పూవుమొత్తంబులు భూనభో2౭౦తరాళంబులం గప్పి 
యొప్పుచుండం దదుత్సవవీక్షణకుతూహలసమాగత శుక్రబృహస్పతిబుధాదుల పగిదిం 
బగులొత్తులు వెలుంగ వెండియుం జక్రబాణంబులు నాకాశచక్రంబులుం బిట్టబాణంబులు 
శతముఖబాణంబులుం దాటబాణంబులు దేలుబాణంబులు గురుజులు కుండబిరుసులు 
సంపంగిపూలబిరుసులు జక్రబిరుసులు. బంచవన్నెబిరునులు గజబిరుసులు మొదలైన 
బాణవిద్యలవైఖరులు చిత్రవిచిత్రంబుగాం జూపుచు బాణకారులు ముందర నడువ 
డమరుపుర భిడ్డమరు సహచరభయద ఢక్కా హుడుక్కా రవచాను కలహ 
పటహతమ్మటావజనిస్సాణ రుల్లరీమర్దళ మురజషణాతుత్తుంభికజర్దరీ పాశకోశక్రోలు 
మోరీ భేరులును డోలు గౌరు గుమ్మె తమ్మేట వీరణ యురుమ యొంటేకంటియురుమ 
పంబ జిమిడిక తప్పెట గిడిబిడి తుడుము చక్కి చుయ్యంకియును దాళ 
మహాత్తాళంబులును జేగంట చిటితాళంబులుం జిటికెలు ముఖవీణ శంఖ కాంస్యశృంగ 
కాహళంబులును సన్నేగాళెన ఫీరు కరకొమ్ము నాగస్వరమును సుతి చెంగు చేసన్నాయి 
సింగినాదము పిల్టంగ్రోవి మ్రైలుంబీకలును వీణ రుద్రవిణ స్వయంభువీణ మనోహరవీణ 
నారదవీణ బాణవీణ సరస్వతీవీణ స్వరమండలంబు, తంబుర రావణహస్తంబు రవాలు( 
గిన్నర తిపిరికిన్నర సిద్దకిన్నర దండె మొదలయిన హృద్యానవద్యవాద్యవిశేషంబులు 
దిక్కులు పిక్కటిల్ల నిర్లోషంబులు బోరుకొల్ప నడుగడుగునకు నీరాజనంబులు నేకారతి 
పంచారతి యళఘారితి కుంభారతి శేషారతి గరుజారతి పురుషమృగారతి మంగళారతి 
యేకదళారతులు కూర్మస్వస్తిక నభోమంటప రంగవల్లిక లింగస్వస్తిక సర్వతోభద్ర గిరిబంధ 
మయూరనాట్య నాగబంధ వింజామర వ్యజనచ్చత్ర 'సంహతలాట బృందావన కల్పవృక్ష 
పాలసముద్ర గంగాతరంగ శంఖచక్ర పద్మంబులను పేరు గల్లిన మ్రుగ్గులు మాణిక్య మౌక్తిక 
ప్రవాళ మరకత పు ప్యరాగ వజ్ర నీల గో గోమేధిక వైడూర్యంబులను 3 నవరత్నంబులం దీర్చి 
పుణ్యభామిను లెత్తుమేండ దశాంగ గుగ్గులు సామ్రాణి సజ్జరస శ్రీవాస సరళ యావన 
వృక్షధూపంబులు ఘుమ్మురను వాసనలు గ్రమ్ముకొనం బన్బిమభాగంబునం 
బరమభాగవతోత్తములు శ్రివైప్ణవులు గులశేఖరులు దై ద్లైనర్ణికులు యతిరాజవింశతి 
పూర్వదినచర్య యుత్తరదినచర్య క్షమాషోడశము శఠగోపస్తవము శ్రీగుణరత్నకోశము 
ముకుందమాల యష్టశ్లోకి యాళవందారుస్తోత్రము( దిరువాయిమొడి 


న మొదలయిన ద్రావిళపాఠప్రబంధములు 
ప్రపత్తిపూర్వకంబుగాం బ్రసంగింప న్థలపరస్థలంబులనుండి చూడవచ్చిన 
బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులును, కోమటి కమ్మ వెలమ వేకరి పట్ర గొల్ల బలిజ కుమ్మర 
వలగండ బెస్త చిప్పె కమ్మరి వడ్రంగి కాళ కంచర యగసాల వడసాలె సాలె సాతాని కటిక 
భట్టు జెట్టి జాండ్ర తొగట గాండ్లవారును, జిత్రకార వందిమాగధ వైతాళిక జైన ఘూర్ణర 
గౌడమిశ్రులును, , భేరి భళియ 'ఛటికి సృగాలక చత్రజాతులును, బోయ యెయుకు చెంచు 
యేనాది జలగరి వానివన్నె గట్టురంబళి యీడిగె మేదర వీరముష్టి మాష్టి యొడ్డె 
యుప్పరులును, నసిధావక మైలారి తురుక పింజారి విప్రవినోదులును, 'జాతికర్త దొమ్మరి 
డొమిణి బొమ్మలాటవారును, , నింద్రజాలిక మహేంద్రజాలిక హస్తలాఘవ సూత్రనాటక క్షారక 
రజకులును, బోగమువారును, దెరనాటకపు జంగాలును, జంగాలు బిద్దెమువాండ్రు 
తెల్లకోకబత్తులు సివసత్తులు బత్తులు పలునాటివీరులు పరిహాసకులు సుద్దులకొమాళ్లు 
కొమ్మూరి దానళ్లు తవిరుదాసళ్లు కోణాంగులు సేవపరులు పరసలు పడిగెవారు పరంగు 
లింగిలీసులు పరాసులు వళందులు స సన్న్యాసు లేకదండత్రిదండు లేకాంగులు 
వానప్ర న్థులు యోగు లవధూతలు పరమహంసిలు బైరాగులు జటాధారులు దిగంబరులు 
గోముఖులు నియమన్థు లూర్ద్వబాహులును, గోరడజోగులు కాటిపాపలు మందపిచ్చులు 
పిచ్చుగుంట్లు చర్మకర్ములు చండాల మాతంగులు తలక్రిందుజోగులు రామగోవిందులు 
మొదలగువారును, బురోభాగంబున నేల యీనిన చందంబున, వెల్లివిరిసిన చాడ్పున, 
నుసుళ్ల విధంబున, మిడుత గమిలాగున, బేడిసెకదుపు భంగిని, నాకుం జిలుకల 
మొత్తంబు వంతున, బెరయీంగల పగిదిని, స్వాతిబకంబుల వీకను, గంగాతరంగంబుల 
కైవడి, జలబుద్భుదంబుల వైఖరి, వర్షధారల పోల్కిని, రామరావణ బాణపరంపరల 
రీతిని బుంఖానుపుంఖంబులు( దండోపతండంబులు లక్షోపలక్షలు శాఖోపశాఖలుం 
గోటానుకోటులు సంఖ్యాతిసంఖ్యలుగా నడుచు సమయంబున. 29 


క. నెజిగంట మాళ్లిడుదు ని 
ద్దబు మంచి కొమాళ్లు గలుగ దయచేసిన నో 
పెరుమాళ్ళని యా వాచా 
లి రుమాళ్ల నొసంగి మ్రొక్కి యేగుచునుండన్‌. 30 


క. ఆయెడ వరదత్తుండను 
కాయజరేఖాసమానకలితాకారుం 
డా యింతి యున్న చక్కటి 
బాయక నిలుచుండి దానిపై మోహమునన్‌. 31 


ఉ. కందువమాటలాడి వగకారితనంబులు సూపి సన్న లిం 
పొందంగ సల్పి చేరికల నుల్లము రంజిలంజేసి తమ్ములం 
బందంగనిచ్చి మెచ్చి భుజమందుం కరంబిడి నవ్వు ష్టం గే 
లిం దమిరే(చి గుబ్బలు ఛళీమని నల్చి రతైకచిత్తు:డై. 32 


క. ఆ వాచాలిని సంకే 
తావాసమ్మునకు రమ్మటని ప్రార్థింపం 
గా వలచి మనను మెత్తని 
దై వాని మనో౭భిలాష లమరన్‌ దీర్చెన్‌. 33 


క. అదిమొదలు సుదతి మదమును 
బొదలంగం దుదిలేని మోహముల కాస్సదమౌ 
మదిని ముదంబులు గుదింగొన 


మదనప్రదరప్రభిన్నమర్శస్థలయై. 34 


చ. చవిగొని జారవీరవరసంగమసంగ్రహణక్రియామహో 
త్సవపరిణద్ధశుద్ధఘన తద్ధితబుద్ధిని సంచరింప న 
య్యువిదకు నొక్క పుత్రుడు సముద్భవ మొందె మజంతనైనం బ 
ల్లవసురతం బసహ్యతం దలంపక యెప్పటియట్ల సల్పంగన్‌. 35 


ఉ. “సొంపులునింవు చిత్తరువు జూడ(గవచ్చితి” మంచు వేడ్క మో 
హంపువయన్సు డిచ్చటకునై పజతేజ” నటంచు, “మీదె? యీ 
సంపద లుల్లసిల్లు ఘననద్మ” మటంచును దానికోసమై 
గుంపులుగూడి విటి విటకోటులు వత్తురు బోటియింటికిన్‌. 36 


క. ఈలాగు జారకొటికి 
మేలౌ నభిమతము( దీర్చి మెలంగుచు నుండే 
కాలమున నొక్క నాం డొక 
జాలుండను విటునిం బిల్లి సంధ్యావేళన్‌. 37 


తే. పురము వెల్వడి కాళికాపుణ్యభవన 
సీమ సంకేత; మట కీవు చేరు మనుచు. 
జెప్పి వాచాలి పతిలేని చొప్పుం జూచి 
పుత్రు నిద్దురబుచ్చి తాం బోయె నటకు. 38 


తే. పోయి యా కాలికోవెల పొంత నిలిచి 
కటికి మబ్బున నలుదెస ల్లలయం జూచి 
జాలు: డాచాయ లేకున్న సంశయించి 
మనను దెలియంగ డాంగెనో యని తలంచి. 39 


ఉ. చీమ చిటుక్కుమన్న విను జిమ్మట బుట్టిన నేంగు నంతలో 
నే ముదమంది చూచు సరణిన్‌ బశుపక్షిమృగాదిజంతువుల్‌ 
వేమజుంబోవు చప్పుడులు వినయ మందంగ నాలకించు “నా 
హా! మటీ రాక తక్కెనె” యటంచు దలంచు వియోగవేదనన్‌. 40 


క. “ఏరా తాళంగ లేరా! 
రారా! నన్నేచ నేల? రారా! రాపుల్‌ 
మేరా? మోహనరూపశ 
రీరా! యటుడాంగి పల్కరింప వదేరా? 41 


మ. అని వాచాలి ప్రియంపుం బల్లవుని డాయం బిల్వంగా మ్రోయు వా 
గ్గ గ్గ్వను లాలించి నిజాంగనాగళరవవ్రాతం బిదౌ నిశ్చయం 
బనుచుం దద్విభుం డప్పుడొక్కపనికై యాదారిగాం బోవుచున్‌ 
గని “యిట్లెటికిం జిరెదీ” వనుచు( బల్కన్‌ గాంత తానంతటన్‌. 42 


క. ఎటువలె బొంకంగ వలెనో 
కుటిలాలక! నీవు తెలిసికొమ్మని యనగా 
నిటునటుం జూ చది తెలియదు 
పటుసూక్తిని నీవె తెలుపు పత్రిప! యనినన్‌. 43 


క. ఆ మానసౌక మప్పుడు 


హేమావతి కనియెం దను నిజేశుం డడుగన్‌ 
భామిని ధైర్యము వదలక 
తా మగనికి ననియె వేడ్క దళుకొత్తంగన్‌. 44 


ఉ. “అయ్యలు సందేవేళ జని యాడంగ, నింటికి రాక తక్కితే 
నియ్యెడ నీదు వెంటం జరియించుచు వచ్చినా యంచు భీతిదే 
నుయ్యెల లూంగు ప్రాణముల నోర్వక చీరెద వీట జూచితే 
నెయ్యెడ లేడు చెల్లనిక నేమి యొనర్తు మనోహరాధిపా!” 45 


క. అని వాపోవుచు సతి ప 
ల్కిన విని యా చిత్రఘనుండు కినుకెడలి దిగుల్‌ 
గొని మనసు వకావకలై 
చనం “జెడితి నెటే(గె?” నంచు సతితో ననుచున్‌. 46 


తే. నగరమున కే(గి యిద్దయి నాల్లు వీథు 
అరయుచుండంగ వాచాలి యంతలోన 
భవనమున కే(గి చనుదెంచి భర్తతోడ 
వేడ్క లిగురొత్తం జెప్పెను వింతగాంగ. 47 


క, “నేనింటి కేగి చూడంగం 
దా నిద్రాసక్తి బూని తనయుం డున్నా 
డో నవమదనా! రొమ్మని 
మానిని తో డ్రెచ్చె మగని మందిరమునకున్‌. 48 


తే. అట్లు తోడ్తెచ్చి నిద్రించు ననుంగు సుతుని 
లేపి ముద్దాడుకొనుచు( దొల్లింటి యట్ల 
చిత్రఘనుండును వాచాలి చిత్త మలర 
నిండుమోదంబున సుఖాన నుండి రపుడు. 49 


క. ఆ రీతి నేర్పుగల్లిన 
భూరమణునిం జేరు మనుచు బులుగులదొర తన్‌ 
జిరంగ హేమావతి విని 
యౌరా! చెలియాగడం బటంచు గణించెన్‌. 50 


క. ఈరీతి( గథకుం జొక్కి ప 
యోరుహముఖి మెచ్చునప్పు డుత్సుల్ల త్పం 
కేరుహ గంధానిల మరు 
దేరంగం దెలవాజివచ్చె దృఢమని యంతన్‌. 51 


సీ. పట్టెమంచము మెత్తపయిం దలగడ బిళ్ల 
లగురుధూపము దివ్వె లడపము చిటి 
చావ జాబిల్లికైసాన పువ్వుల చెండ్లు 
తబుకు దంతపు గద్దె తావికుడుక 
గొడుగు పావలు గందవాడి పెట్టె గందపు 
గిన్నె సున్నపుగాయ గిండి సురటి 
తంబుర నిల్వుటద్దము తమ్మిపడిగయు 
వీణ కస్తురి రుద్రవీణ పునుంగు 


తే. కరవటం బాకు సంబెళ కప్పురంపు. 
గ్రోవి బాగాలు బకదారి గూండ్లు దనరు 
లోవ తీనెలు చిత్తర్వు రీవి దనరు 
కేళినిలయంబుం జేరె నక్కిరవాణి. 52 


క. చేరి దినాంతంబైన వ 
నేరుహశర కుసుమచాపనిర్శుక్తశరా 
సార మొకయింత సైపక 
భూరమణీరమణుం జేరంబోయెడు బుద్ధిన్‌. 53 


సీ. జలదావళి రహించు చంచలా లత లన 
వేణిం గైతక దళ శ్రేణి మెబియ 
దిన విభాంకురము మైత్రిని దమ్మింజేరె నాం 
గాశ్మీర రేఖ వక్తమునం దనర 
జయశంఖమునకు ముత్తియపు జల్లులు వేసె 
మరుండు నా గళమున సరులు దూంగ. 
బువ్వుగుత్తులం గప్పు పుప్పొడి యన గంద 
వడి - పూత గుబ్బల బరిమళింప 


తే. రమ్య మేఖల ఘళఘళల్‌ రత్నహేమ 
కలిత నూపుర రుళరుళల్‌ చలువ వలువ 
ఫెళఫెళల్‌ గిల్కు మట్టెల గిలగిలల్‌ ర 
హించ రాయంచకడ నిల్ఫె( జంచలాక్షి. 54 


తే. నిలిచి హేమావతీ నామ జలరుహాక్షి 
హంసకుల పట్టభద్ర! నేడైన మాన 
వేంద్రు కడకేంగు మని సెల విమ్మటన్న 
శిరము గదలించి రాయంచ చెలియ కనియె. 55 


శా. అక్కా! రత్నపు( బొళ్లసొమ్ము లివి లెస్సాయెన్‌ దుకూలం బహో! 
చొక్కంబై తగి బుక్కపూంత సుమముల్‌ సొంపారె, సేబాసు! నా 
దిక్కుం జూడు, శిరోవిధూననము సంధిల్లన్‌ వచోమాధురిన్‌ 
జొక్కం జెప్పెద నొక్కగాథ విని నన్నున్‌ మెచ్చి పొమ్మంతటన్‌. 56 


క. అనుచున్న హంస పలుకులు 
వినుచున్‌ నళినాక్షి పలుకు వినియెద నని తన్‌ 
గనుచున్నం దేనెధారలు 
పెనుచుచు నవభణితి నపుడు బిసభోక్త యనెన్‌. 57 


పదియవ రాత్రి కథ 
భూతవైద్యుని యిల్లా లొక రేయి నలుగురినిం గూడుట 
క. వినుము సుధానిధి యనుపే 


రునం గృష్టాతీరమందు రుచిరోన్నత కాం 
చన గోపురాధరీకృత 


ఘన గోపుర మైన పురము గలదొకటి సతీ! 58 


సీ. సొధఖేలద్వధూ జనదత్త ఖనదీ బి 
సాహార తుందిల హంసచయము 
హిత వయస్యా సమర్పిత కల్పతరుసుమ 
స్రగ్వృత సౌధ యోషాాకచంబు 
సాల శృంగగ శారికాళి పునః పునః 
పఠిత నిర్దరసతీ భాషణంబు 
జనకార్పితోగ్రాప్త వనభూజ ఫలవృద్ధ 
భర్మ గోపుర శుకి పైక గణము 


తే. మందిర విటంక కలరవా మంద కలక 
లారవ ప్రతిరావ కార్యమరనాథ 
కేళికాగార మణికుడ్య వాళికంబు 
తనరు వస్తు సమృద్దంబు తత్సురంబు. 59 


వ. వెండియు నప్పురంబు విబుధరాజమనోరంజకంబై సుధర్మాస్థాన వైఖరిని, 
బురుషోత్తమాధిష్టానంబై వైకుంఠంబు పోలికిని, రాజశేఖర కుమారాధీనంబై యమర 
సైన్యంబు  రేవను, బుణ్య జన సమృద్ధంబై యలకాపురంబు దాడ్ప్సున నొప్పుచుండు. 60 


క. కరి తురగ రథ భటోర్వి 
సుర భూవర వైశ్య శూద్ర శుభసౌధాళ్యా 
వరణ జలఖేయ తరుణీ 
పురుషోపవనాది గరిమం బురమది వెలయున్‌. 61 


ఉ. భూతియుం గావిబొట్టు మెయింబూసిన మూల్కెలు( జొక్కు కల్కెముల్‌ 
చేతంగడెంబుం దాయెతులం జేర్చిన మందులు మంత్ర తంత్ర క్‌ 
పేతపు నాగబెత్త మరంబెట్టెలు నొప్పంగ రౌద్రకర్ముండన్‌ 
హం. డొకండు పొల్పుగ నచ్చటనుండు మానినీ. 62 


స. పైగాలి సోకిన బాజుం బిశాచక 

తండంబు లెల్లను దల్లడిల్లి 

పొలశువ గనుంగొన్నం బోవు దయ్యంబుల 
విసరముల్‌ భీతిచే విస్తరిల్లి 

పేరు విన్నప్పుడే దూరమై'చను భూత 
చయములు దెగులున ॥ సరభసిల్లి 

తొడరి నిల్చిన యంతం దొలంగు 'దుష్టగ్రహ 
ప్రచయముల్‌ భయమునం బరిఢవిల్లి 


తే. యులుకు నా రౌ ద్రకర్ముని కరము సోంకం 
బ్రేత బేతాళ మోహినీ పిశిత భోక్తృ 
కామినీ శాకినీ ఢాకినీ మదాంధ 
భయకర బ్రహ్మరాక్షసుల్‌ పల్లటిల్లి. 63 


క, క్రూరగ్రహ చోరగ్రహ 
చారగ్రహ కూర్మశాక చండిగ్రహ కా 
[1]టేరి గ్రహాంతర గ్రహ 


వారి గ్రహములును బోవు వానిం దలంపన్‌. 64 


క. వెలగల రావుల మట్టుల 
వెలుగుల: బాడిండ్ల శూన్య విపినస్థలులన్‌ 
గలుంగుల నిలువక తొలంగును 
మలయక భూతములు వాని మంత్రోద్ధతికిన్‌. 65 


క. ఈలాగు మంత్రమారుత 
తూలతృణీకృతసమస్తదుష్టగ్రహుండై 
యాలోకోలోకాంచిత 
భూలోకఖ్యాతి నతండు పొలుపొందు సఖీ! 66 


తే. వాని ప్రియురాలు విరివాలుం బూనంజాలు 
టేండు తమినేలు జవరాలు రేఖం బోలు 
మేలు గల జాళువాడాలు గ్రాలు ముద్ద 
రాలు ఘనురాలు పేర నవ్వాలుంగంటే. 67 


క. కుందనపు బొమ్మ తేనియ 
చిందెడు క్రొవ్విరులకొమ్మ శృంగారము చె 
ల్వందెడు గుమ్మ శుభాకృతిం 
గందర్పునకమ్మ దానికథ విని పొమ్మా! 68 


ఆ. వాలుమీలం బోలు వామాక్షి చూపులు 
సోము సాము గోము భామ మోము 
మించు మించు సంచు నెంచు మై దులకించు 
మిన్ను చెన్ను దన్ను సన్ననడుము. 69 


మ. బళిరా! ముద్దుమొగంబు తేటలవురా! పాలిండ్ల సొంపద్దిరా! 
బెళుకుంగన్నుల సోయగంబు కటి బల్‌ బింకంబు సేబాసురా! 
కులుకుంజెక్కుల నిక్కు మిక్కుటపుం డెక్కుల్‌ బల్‌ చొక్కాటంబురా! 
తలరా! దీనికి సాటిలేదని విటుల్‌ తన్‌ మెచ్చ బోటొప్పగున్‌. 70 


చ. ఘనకనకంపు సొంపుగల కాయము, కాయజుతూంపు రూపులన్‌ 
జెనకిన చూపు కజ్జలవిశేషము, తోషముం గుల్కు పల్కులున్‌, 
దనరు నవీన సూనముల నవ్వెడు నవ్వులు, తేనెసోన జా 
ల్కొను పెనుతావి మోవి, యల కోమలి క తగు, నొప్పుం జెప్పంగన్‌. 71 


క. నెలరా మొగమును నును వె 
న్నెల రాజీవాక్షినవ్వు నీలపురా వ 
న్నెలు రాజిలు బలుకీల్ణడ 
నెలరాల జయించు మిగుల నెలంత నఖంబుల్‌. 72 


క. నెబీకురులగు గంధరములు 
ధరముల కన్నన్‌ గుచములు తగ సుందరముల్‌ 
దరముల సిరి బిత్తరముల్‌ 
తరమె? లతాతన్విగళము ధర వర్ణింపన్‌. 73 


క. ఇటులం దుల లేని రేఖా 


పటిమయు జవ్వనము+ దనరం బతిపైని రుచుల్‌ 
పొటమరిల కన్యపురుషుల 
ఘటియింపం దొడ(గ రతికిం గామిని వేడ్కన్‌. 74 


సీ, ఏనాంటి కేపాప మెజుంగని కన్నుల 
కిడియెం గాటుకరేక లేపు గులుకం 
బుట్టి పుణ్యమెజణుంగనట్టి నెమ్మేనికి 
బసపునల్లు ఘటించె మిసిమి బెళుకం 
గలనైనం బంకించి కలయ దువ్వని వెండ్రు 
కలు దువ్వి కొప్పిడె. జెలువ మొలుక 
నెన్నండు సొగసేని యెజుంగని గుబ్బల 
కలరించె. గంచుళి వలపు చిలుక 


తే. బూర్వ మెక్కాల మందైన ముడువంగనని 
విరిసరులు జుట్టెం గ్రొమ్ముడి సిరులు దొలుక 
నుదుటు విటకోటి నెన్నేటీ మదమునాటి 
యారజము మించి యా చంచలాక్షి యవుడు. 75 


ఉ. పాటలు మోము. ద్రిప్పుటలుం బైం దిమిరించుట లోరచూపులున్‌ 
మాటలు ముద్దు జంకెనలు మవ్వపు నవ్వులు గోటి చిమ్ములున్‌ 
నీటు దొలంకు చిన్నెలును నెవ్వగ సన్నలు, లేని యూరుపుల్‌ 
మేటిగ స సల్బు వింతవగ మిండలంగాంచి వధూటి మాటికిన్‌. 76 


సీ. పూటపూ(ట మెజుంగు నీటుగాం బెట్టును 
pa క్రొమ్మించు కాంతులీన 

మాటి మాటికి నూనె పాటిగాం బదనిచ్చి 
తలదువ్వి కొప్పిడు వలపు గులుక 
గడెగడెకును బెట్టె నిడియున్న గడితంపుం 
జలువలు గట్టును జెలువు దనర 
దినదినంబును వింత దేజః జొక్కటపు సొ 
మ్ములు దాల్చు నెమ్మేనం దళుకు లొలుక 


తే. గళమునను బూయు గందంబు గందవడియు( 
క్రొమ్ముడిని జెక్కు సవరంబు. గ్రొవ్విరులును 
సొగను దనరార విటకోటి సొక్కి తిరుగ 
జిత్తజాయత్తచిత్త యై చిగురుంబోడి. 77 


తే. మదనపీడితయై యన్యమానవాభి 
లాష మెదంబూని యిటుల నలంకరించి 
తిరుగుచుండెడు పిననాండె వెరవు పజచు 
కొనియెం దమిదీణ నమ్ముద్దుగుమ్మ విటుల. 78 


క. కరణమును నూరి రెడ్డి 
గరిమందగు పారుపత్తెగానిం దలారిన్‌ 
దజీయైనవేళ నీ నలు 
గురితో బొలివోని రతులం గూడి సుఖించున్‌. 79 


సీ. పురి బాహ్యసంకేతపరిసరంబున కేగి 
యామికాభిప్రాయ మలర తీర్చుం 
దజీయైన యెడం జేని దగ్గరకే 
ప్రియము గొల్పంగ రెడ్డిప్రే ప్రేమం దీర్చు 
సంచారికాలయస్థలికిం 'బిల్పించుక 
నధికారికోరిక లమేరం దీర్పు 
నెనయ వీలై యున్న( దన యింటికే పిల్చి 
గరిమతో గరణంబుకాంక్షం దీర్చుం 


తే. బగలు రాతురులను నెడం బాయకుండు 
మోహపరితాపవేదనల్‌ ముదిరి చెదరి 
చెదరం జేయగ వేజొక చింత లేక 
చండమదమత్తభద్రవేదండగమన. 80 


తే. సొగసి సొగయించు నెఐయోర చూపు చూచి 
పలికి పలికించు. జిన్నెలు బయల నెజపి 
బ్రమసి బ్రమయించుం దనకు లోబడంగం జేసి 
వలచి వలపించు నది యెంతవాని నైన. 81 


క. ఈ స్థితిని గొంతకాలం 
బాస్టన్‌ విటకోటిం గూడి యలరుచు మోహా 
వస్థల జరుపంగం బతికొక 
ప్రస్థానము సంభవించెం బ్రమదం బెసంగన్‌. 82 


చ. పరపుర భూమిభర్త కులభామిని కుగ్రములైన భూతముల్‌ 
తిరముగం బట్టి బాధలిడు తెంపున నుండంగ నన్నిమిత్త మ 
న్నరపతి పిల్వనంపగ ఘనంబగు వేడుక రౌద్రకర్ము. డా 
తటి నెణ మాంత్రికుండగుటం దత్సణ మెంగెం జికిత్స సేయగన్‌. 83 


తే. అటుల నిజనాయకుం డేంగి యన్యరాజ 
పురవరము: జేరె, నంతటం బొలంతి యలరి 
తొడుసు వాసెం గదా యంచు దుడుకు చేసి 
విటుల నలరించె నిచ్చానువృత్తి మీజ. 84 


క. ఆజ్ఞ యొకింతయు లేమి మ 
నోజ్ఞ వయోవిటపులకు మనోభవసమర 
ప్రజ్ఞలం జూపుచు రతిపై 
సుజ్ఞానము వొడమి పడతి సొంపున నుండెన్‌. 85 


క. ఈ తీరు కొన్ని దినములు 
చేతోజాతాహవములబచే( దనివారన్‌ 
నీతాంశువదన మెలంగంగ 
నా తలవరి యొక్కనా(టి యామిని వేడ్కన్‌. 86 


ఉ. పువ్వులతోడి కోరసిగ పొందగు చందురుకావి జాళువా 
మవ్వపుటంచు పద్మపు రుమాలు సుగంధపుం బూత నెతచే 
రవ్వగు చల్వ దుప్పటి కరంబున నాకులు( జంక వట్రమున్‌ 


నివ్వటిలంగ దానికడ నిద్దురం జెంద బిరాన వచ్చినన్‌. 87 


క. చూచి ముదమంది దిగ్గున 
లేచినదై యెదురుగా నిలిచి యాతని కే 
లాభికొని పట్టి మెల్లనె 
యా చెలి తన కేలిగ్భృహము నతనిం జేర్చెన్‌. 88 


ఉ. చేర్చి సూళముల్‌ గలుగు చిల్కల కోళ్ల దనర్చి పట్టెచేం 
దీర్చిన తూంగుపాన్పునం గదించిన కమ్మని పువ్వు సేజ్జకుం 
దార్చి వినోదముల్‌ సలిపి దర్పకదర్పరణప్రవీణయై 
పేర్చుచు నుండగా రతికిం బేర్కొని రెడ్డి ప్రియంబు సంధిలన్‌. 89 


సీ. కమ్మి పచ్చడమును గంటీల పోగులు 
మొల జిట్టి కమ్ముల ముదుగు వల్లె 
నిండు చల్వ రుమాలు రెండంకుటుంగరం 
బులు జుక్కబొట్టు సొంపొలయ, మెడను 
గందంపు నునుబూత కర్ణయుగంబున 
నేర్పుగాం జెక్కు గన్నేరు ష పూలు 
కత్తెర గండంబు గజ్జెలు నందెలు 
నాదించు జిగి సకలాది తిత్తి 


తే. పాదముల, గిట్టు కిట్టిని పలుకు మెట్లుం 
గుచ్చు టద్దాలుం ( జేపట్టుకోల యమర 
రెడ్డి ప్రయురాలి వాకిటం బ్రేమ నిలిచి 
వాకిలి సడల్పు మనుచు? బిల్వంగ నపుడు. 90 


క. తలవరి గడ గడ వడణశిన్య 
గలగకు మని వీథుం జజచి ఘనురా లతనిన్‌ 
నిలిపె నొకమూల నటుకన్‌ 
నెలమిని వాకిలి సడల్సి హిత మలరారన్‌. 91 


తే. రెడ్డి నింట్లోకిం బిలిచి నిరేరుహాక్షి 
వాకీలి గదించి యపుడు దా వానికేలు 
పట్టుకొని వచ్చి శయ్యపై: బవ్వళించి 
ననవిలుతుకేళి నిద్దజు పెనంగుచుండ. 92 


చ. తెలి తలపాగ చొక్క మొలతిత్తి బుజంబున. జల్వపచ్చడం 
బరి చిటివ్రేల ముద్రిక యొయారము మీ బొగాకుచుట్ట సొం 
పలరెడు కావిదోవతి పదాబ్దయుగంబున ముచ్చె లొప్పంగా 
సలనిభుం డంత గ్రామకరణంబటక్టై చనుదెంచి వేడుకన్‌. 93 


క. “పెను తలుపు గడియం దీ” యని 
మనురాలి నతండు పిలం గాయుకొడుకు తా 
విని దిగులొందిన వెబివకు 
మని రెండవమూల నటుక నాతని నుంచెన్‌. 94 


తే. ఉంచి కదలకు మిచ్చోట నురగ మొకటి 
కల దటంచును జెప్పి యాకాంత వేగం 


గరణమును డాయంగాం బోయి గడియం దీసి 
లోపలికిం బిల్సి మరల దల్పును గదించి. 95 


మ. దయకద్దా? యని పల్కరించి తమిం జెందం జేసి లేనవ్వులన్‌ 
బ్రియమొందించి కదించి ముద్దులిడుచుం బృధ్వీధరో రస్తన్‌ 
ద్వయి బల్‌ జొమ్మునం గ్రుమ్మి కుమ్మి మ యనుమోదంబొప్పం గావించి యా 
వియదాకారసుమధ్య సంగమసుఖోద్వేలస్పృహాధీినయై. 96 


క. తనివారక యరికట్టక 
యనివారక మోహ దోహలామోదము హె 
చ్చను వారట్లన్యోన్యము 
చనువారం గళాదు లరసి సమరతిం బెనంగన్‌. 97 


వ. ఆ సమయంబున. 98 


క. నిలువంగి యోర మెలికల 
తలపాగ ఖలీతిశాలు తావి మెయిం బూ! 
తలు పొంగు లంఘ్రిరక్షలు 
వెలయంగ వేపారి మీజీ వెలందుక కడకున్‌. 99 


మ. వగకాండై చనుదెంచి ఠీవిని బహిర్వారంబునన్‌ నిల్పి త 
ల్పు గడెం దీయు మటంచు నా ప్రవీమలాంభోజేక్షణన్‌ బిల్వంగా 
దిగులున్‌ బొంది నియోగి యెట్టు  అనుచున్‌ దేహంబు కంపింప, నా 
చిగురుంబోడి యమాత్యు వీధుడంచి తాం జెన్నొంద నీఘ్ట్రంబునంన్‌. 100 


క. మూడవ మూలను నట్టుక 
పై డించి నియోగి నయ్యబల యధికారిం 
గూడం జని తలుపు సడలిచి 
వేడుక గ్రీడాలయంబు వేగమె చేర్చెన్‌. 101 


తే. చేర్చి వాకిలిం గదియించి చెలిమి మించి 
కాంక్ష లూరించి చిన్నెల కలిమిః గాంచి 
మొలకనవ్వులం దేలించి మోహ ముంచి 
కళల. గరంగించి సంధించి కౌగిలించి. 102 


చ. మునుకొని మూండు మూలలను మువ్వురు గ్రుక్కలు మ్రింగం జెంగలిం 
చిన తమిచేత హెచ్చి మరుజెట్ల తెజింగున డొంకి డొకి పొ 
ర్లిన గతిం బొర్లుకాడి చనులీలల నిద్దణు నేకకాంక్షతో 
ననవిలుకాని పోరునం బెనంగెడు వేళ నిజేశ్వరుం డొగిన్‌. 103 


తే. పరధరాధిపు భార్యకు( బట్టినట్టి 
భూతముల వెళ్ళంగొట్ట భూభుజుండు మెచ్చి 
ధనపరిష్కారవస్తముల తన కొసంగి 
యంపకము సేయం దన యింటి కరుగుదెంచి. 104 


క. తలుపు సడలింపు మనుచున్‌ 
గులభామను మాంత్రికుండు కూపెట్టినచ 
దలతశెడి వ్యాపారి మన 


శ్చలనము పో వీపు జజచి సంభ్రమ మొదవన్‌. 105 


ఉ. నాలవ మూలయందు నుపనాథుని నుంచి కృశాంగవల్లియై 
యీలువు భక్తి యుక్తి దమి హెచ్చు భయంబునం దల్బు( దీసి యా 
నీలశిరోజ నేత్రముల నీళ్ళనె కాళులు గడ్డి కొగిటం 
దేలిచి యింటిలోపలికిం దిన్నంగం దోడ్కొని వచ్చె మెచ్చుగన్‌. 106 


తే. పరధరాధిపు భార్యకు బట్టినట్టి 
భూతముల వెళ్ళంగొట్టిన భూభుజుండు 
దనియంగా నీ కొసంగిన ద్రవ్య మేది? 
కనుంగొనంగం జూపు మన రెద్రకర్ము డపుడు. 107 


చ. “తెమలని చిమ్మచీశటిని దీపము లేనిది జూపు టెట్టు? దీ 
వము గొ నితెమ్ము చూపెదను భద్రముగా నివి నీవె దాంచి పె 
ట్టుము మును దాయ మూలనె కఠోరకుచా!” యని పల్కరింపంగా 
నమితభయార్తచిత్తులయి యయ్యధికారిముఖుల్‌ చలింపుచున్‌. 108 


క. మును దాచు మూల దాయు మ 
టని భార్యను బొడిచియాడె, నది దీపము చూ 
పిన జూచి వీ(డు మమ్మే 
మనునో యను శంకచేత నలమట పడుచున్‌. 109 


చ. నలువురు గుప్పుగుప్పునను నాలుగు మూలల నుండి దూకి వి 
చ్చలవిడిం బాజసాంగినను సాహస మొప్పంగం దద్విభుండు గొం 
దలపడి చూచి, “వీ రెవరు దాంపక చెప్పుము, చెప్పుకున్న న 
గలముగ నిన్‌ వధింతు” నని కత్తిని దా నొజిదూసి పల్కినన్‌. 110 


క. ఆ వేళ నెట్టు బొంకం 
గా వలయునొ కొమ్మ! తేటంగాం జెప్పి ధరి 
త్రీపభుని నెనయం జనుమన( 
గా విని యోచించి, వనిత, కళవళపడుచున్‌. 111 


ఉ. వింత కథారహస్యములు వీనుల విందుగ వింటిం బార్వతీ 
కాంతునకైన శక్యమిది గాదు వచింపను, బ్రహ్మలో కప 
ర్యంతము( జూడం దోప దిది, హంసవతంసమ! నీవె చెప్పి భూ 
కాంతుని జేర నన్ననువు గాథలచేతనె ప్రొద్దుపుచ్చకన్‌. 112 


క. అన విని మేల్‌ నెజజాణవు 
గనం జెప్పంగరాదె? యెంత కథ యిది నేనీ 
కును దెలియకున్నం జెప్పెద 
వినవే; ఘనురాలి బొంకు విశదము గాంగన్‌. 113 


చ. వినుము నిజేశ! నీవు చని వేజొక యూరికిం బోవ నాంటి రా 
త్రిని నొకతెం బరుండ6ంగను దృష్టికి గన్సడెం గొన్ని భూతముల్‌ 
కనుపడి మమ్ము నీ మగడు కాలిడనీయండు మాస్థలంబులన్‌ 
దునియెద మేము ని న్ననుచుం దూటిన నందొక భూత మయ్యెడన్‌. 114 


తే. నాతి! యీ వేళకును గాచినాము నిన్ను 


నీదు మగ డింటి కరుదెంచి నిలిచినపుడు 
మా తెరువు దాను రాకుండ మనవి చెప్పు 
చెప్పకుండిన నీచావు సిద్ద మనుచు. 115 


క. బెదరించి నాటి రాత్రికి 
గడలెన్‌ భూతమ్ము లంత గనుగూర్కెడు వే 
ళ దినము దినమగపడి నా 
యెదుటం బొడకట్టి నాపయింబడి త్రొక్కున్‌. 116 


క. పది యైదు నాల్గు భూతము 
లదయత నను(జూచి “నీ నిజాధిపుండు మమున్‌ 
మెదలంగ నీయ డియ్యెడ 
విదళింతుము నిన్నుణుట్టి వెలందీగొ యనుచున్‌. 117 


క. ఇంతకు మును చనుకను న 
న్నెంతయు బాధించె నింటి కివిప్పుడు రాం 
బంతము చెడి నీభయమున( 
గాంతుండ! యని పాజీపోయెం గడువడిం గంటే! 118 


త. ఈ రీతి నీ భయంబునం 
బాటిడి భూతముల(జూచి “భామా ! వారె 
వ్వా” రని సంశయమున నను 
గారింపం దలంచి తహహ! కరుణయు లేకన్‌ ! 119 


క. నీవింట లేని తణీ భూ 
తావళిచే నామ్బకంటె నదయుండ! నీచేం 
జావగుట లెన్స తన కటు 
గావున నిదె నజుకు మనుచు గంఠము వంచెన్‌! 120 


ఉ. వంచిన భామినీమణి నవార్యకృపంగని తద్విభుండు హ 
సంతాంచితమండలాగ్రము రయంబున నవ్వలః బాజవైచి, రా 
ణించిన వేడ్కం గౌగిటను నిల్పి నెజుల్‌ కొనగోళ్ల దీటి లో 
నుంచకు భీతి యంచు వినయోన్నతి నూజటయిుచ్చి యంతటన్‌. 121 


తే. భూతరాపును జుట్టి విభూతిం బెట్టి 
యంత్రములు గట్టి వెజవకు మనుచుం దట్టి 
పోయె లెమ్మన్న స్నానాన్నభుక్తిరతుల 
మగనిం గర.గించి ఘనురాలు మమతనుండె! 122 


క. అని యంచ పలుకు నత్తటీ 
నిను డుదయాద్రిని పసింప నింటికి జని యా 
దినమెల్ల గడపి యామిని 
చనుదెంచిన నృపతి నెనయు సంతోషమునన్‌! 123 


ఉ. కొప్పున జాజిపూలు మణికుండలముల్‌ చెవులందుం గంధరన్‌ 
గొప్ప సుపాణిపేరుం జనుగుబ్బలం గుంకుమపూంత పుక్కిటన్‌ 
గప్పురపున్‌ విడెంబు( గనకంపు( గడెంబులు చేతులన్‌ గటిన్‌ 
జొప్పడు చల్వదువ్వలువ సొంపు ఘటింప లతాంగి వచ్చినన్‌! 124 


క. కనుంగొని హంసము తరుణీ! 
విను మొండొక పిన్నకథ వివేకముతో నే 
వినియెద నని నీవడిగిన 
వినిపించెద ననిన విరహ విహ్వలబుద్దిన్‌. 125 


క. దినములు నీ గాథలచేం 
జనెంగావి నృపాలుం జేర సాగకపోయెన్‌ 
జనియెద నేడై నను నా 
మనవిని విని వేగం దెల్బుమా! పతగమణీ! 126 


పదునొకండవ రాత్రి కథ 


కడ(ద్రోయ(బడిన బడబ తిరిపగానిం గూడుట 


క. అని పలికిన హమావతి. 
గని పల్కెం బతంగవిభుండు కనకంబను పే 
మనందగు వురి నొక విప్రం 
డనవద్యుండు చండరశ్మి యనం దనరారున్‌. 127 


పండిత పరిశ్రమ 


వ. అత డక్షర లక్షణ బుగ్యజుస్సామాధర్వణంబులు వేదాంత వైశేషిక భాట్ట ప్రాభాకర 
పూర్వోత్తర మీమాంసా శాస్తంబులును, బ్రహ్మాండ విష్ణు నారద మార్కండేయ 
వామనాగ్నేయ గారుడ భవిష్య ద్భాగవత స్కాంద మాత్స్య లైంగ కూర్మ వాయు వరాహ 
పద్మ బ్రహ్మవైవర్త బ్రహో త్రరఖండంబులను పదునెనిమిది పురాణంబులును, 
ఆదిసభారణ్యవిరాటోద్యోగ భీష్మద్రోణ కర్ణ శల్యసౌప్తిక స్త్రీ శాంత్యానుశాసనికాశ్వమేధ 
మౌసల మహాప్రస్థాన స్వర్ణారోహణంబులను పదునెనిమ్‌ది భారతపర్వంబులును, శిక్షా 
కల్ప జ్యోతిర్వ్యాకరణ నిరుక్తములును, ఉక్తాత్యుక్త మధ్యా ప్రతిష్టా సుప్రతిష్టా గాయత్రీ 
ఉస్టీక్‌ అనుష్టుప్‌ బృహతీ పంక్తి త్రిష్టువ జగతీ అతిజగతీ శక్వరి అతిశక్వరి అష్టి అత్యష్టి 
ధృతి అతిధృతి కృతి ప్రకృతి ఆకృతి వికృతి సంకృతి అభికృతి ఉత్క్సతియను 
నిరువదాజు ఛందస్సులును, బైలజ రోమజ వాసిష్ట సోమ సూర్యాది సెద్ధాంతంబులును, 
ఉపమా రూపక దీపావృత్తాక్షేపార్ణాంతరన్యాన వ్యతిరేక సమాసోక్ట్యతిశయాక్త్యుత్సేక్షా 
హేతు సూక్ష్మ లేశ క్రమ సర్వ ప్రియోర్డన్వ పర్యాయోక్తి సమాహితోదాత్తాపహ్నవ శ్రేషోక్తి 
తుల్యయోగితాప్రస్తుతప్రశంసా వ్యాజస్తుతి నిదర్శనా సహోక్తి పరివృత్తి సంకీర్ణ 
విభావనాద్యలకారంబులును, అమరామరశేష విశ్వశాశ్వత శబ్దార్లవ యాదవ వైజయంతీ 
నానార్థ రత్నమాలికా మేదినీ హలాయుధ వాగురి కేశవ తారపాల ధన్వంతరీ ధరణీ 
ధనంజయ రభన విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంకాజయపాల 
క్షీరస్వామ్యేకాక్షరాది నిఘంటువులును, సంస్కృత పాకృత శౌరసేని మాగధి పైశాచి 
చూళికోక్ష్యపభ్రంశాంధ్రము లనునష్టభాషలును, స్వర నిత్యసమాన ప్లత కాక్వాదేశ ప్రాది 
ప్రాదియోగ వృద్ధ్యభేద దేశీయోభయ శకంధ్వ ఖండ విభాగ వికల్ప ప్రభునామ భిన్నవర్గ 
సంయుక్త వికల్ప సంయుక్తము లను చక్కటి యెక్కటి పోలికలును, సరసానుస్వార 
బుజువు లనంబరగు యతుల విధంబులును, సమనామ సంయుక్త సంధిగతోభయ 
ప్రాది వికల్ప బింద్వర్థబిందు బుప్రాస త్రికార సమలఘుప్రాస మైత్ర్యంత్య దుష్కర ద్వంద్వ 
త్రిప్రాస చతుర్ధప్రాసా ద్యష్టాదశ ప్రాసంబులును, మగణ యగణ రగణ సగణ తగణ 


జగణ భగణ నగణంబులును, జంద్రేంద్ర సూర్యగణంబులును, నుపగణంబులును 
బ్రయోగించి, తత్తద్దేవతాలక్షణంబు లెటీంగి శయ్యాశైలి భేదంబు లెజంగి ద్రాక్షా కదళీ 
నారికేళ పాకంబుల కవిత్వ రచన లెణీంగి సకల విద్యా పారంగతుండై యుండె నప్పుడు. 
128 


తే. ఆతడు తన సతు లిద్దలు నహరహంబు 
వాదొనర్చుట సై(పక వలపుం గులుకు 
పిన్న పెండ్లాము పక్షమై పెద్దబార్య 
భాష్‌ణీనామం గడనుంచె దోషమనక. 129 


సీ. నెజీగొప్పు నెణరంగు నీలంపు సద్రుచుల్‌ 
నారద భావంబు. జూజం గొనంగం 
గలికి కాటుకకంటి చెలువు భారద్వాజ 
గరిమంబు నైనం జీకాకు పటుప 
మించు సిబ్బెపు గుబ్బ మినుకులు కుంభజ 
సద్వృత్త మంతయు జడియం జేయ 
మందయానపు; బ్రౌాఢ్రిమము మతంగజధైర్య 
పర్యాయ మెంతయుం బగులం జేయ 


తే. నవసుధామయ మధురోక్తి నైపుణములు 
శుక మనోవృత్తి నెతయు( జులుకం జేయ 
మెజుంగు జిగినిచ్చు వగజగ్గు నెజతనంబు 
వెలయం జరియించు నదియు న వ్వీటిలోన. 130 


తే. మగండు పెజవాడ వైచిన మట్టు మీజీ 
బిడ్డ పాపలం గని యెత్తి పెంచు జోలి 
లేదు గావున దిండిచే | నూంది పోత 
బొమ్మ గతి నుండు నక్కొమ్మ యెమ్మె చిమ్మ. 131 


చ. కుడువ సమస్త భాగ్యములు కోరిక మీజంగం గట్ట వస్తముల్‌ 
తొడుగ విశేష 'భూషణములున్‌ దనరార నలంద  గంధమున్‌ 
ముడువను మంచి పుష్పములు మొత్తము గల్గిన భోగహినలై 
పడంతుక లుండ నేర్తు రటె? ప్రాయమునన్‌ బెజిత్రోవ డాయకన్‌. 132 


తే. పిణుందుం బిక్కలుం జెక్కులు బెడంగుం దొడలు 
వెడంద యొడలును జన్నులు వెండ్రు కిడను 
సందు లేకుండ బలియుట సకియ మనను 
జార సంభోగ కేళికిం స్వారి వెడలె. 133 


వ. అది మణియును, 134 


క. జారుల మది జాజంగనా 
నారీమణి మోవి లేం నవ్వెసంగించున్‌ 
హారంబుల వారంబుల 
హేరంబులనన్‌ రదాళి యించుక మెజియన్‌. 135 


తే. మనను నిలువక తమి హెచ్చ మాబుమగల 
వెదకుచుండంగ నప్పు డా వీధి వెంట 


వింత పరదేశి చతురాఖ్య విప్తుం డొకండు 
వచ్చె భాషిణి కనువిచ్చి మెచ్చి చూడ. 136 


ఆ. విపు: డివ్విధమున వీథి నేతెంచుచు 
సొలసి కలకు లరసి చూచికొనుచు. 
దన్నుం జూచుచున్న ధరణీసురాగ్రణి 
తరుణిం గాంచి దాన్ని దఖీయవచ్చె. 137 


తే. వచ్చి ధరా భివృద్ధి గావలె నటంచు. 
బరమ భాగిరథివి మహాభాగ్యశాలి 
వనుచు దీవించి నాకింత యన్న మనుచు 
వేడ భాషిణి యా విప్రవిభున కనియె. 139 


క. పేరెయ్యది? యూరెయ్యది? 
మీ రెయ్యెడ కే;గందలంచి మెట్టితి రిటకం 
బారసి యడిగిన బాడబ 
సారసలోచనకు వేడ్క. జతురుం డనియెన్‌. 139 


చ. మునుపు ప్రసిద్ది మీజం దమ మూండవ తాత తరాన నుండి యుం 
డిన యది కాణయాచి దగుం డెంకణ ధారుణియందు. దండ్రి నన్‌ 
గని చదివించు బుద్ది నయగారికి నప్పనసేయ, నక్షరా 
స్యునింగ నొనర్తు నంచు బడి కొయ్యనం దోడ్కొనిపోయి యచ్చటన్‌. 140 


ధూర్త విద్యార్థి చేష్టలు 


సీ. నన్నయ్యవార లోనామాలు దిద్దుకో 
మ్మనీనచో గడుపు నొప్పనుచు నేడ్చి 
దండమ్మునను గుణింతము పెట్ట రమ్మన్న 
నంగుళి వ్రణమాయె ననుచు జుణింగి 
శిష్యులచేం గాలుసేతులు గట్టించి - 
తెచ్చి పద్యము. జెప్ప దెమలకుండి 
పలకవ్రాయు మటంచు బడి కెత్తుకొని పోవ 
బలపంబు లేదని పలుకకుండి 


తే. యలుకచే నుండ బుగ్గలు నులిమి తిట్టి 
తొడలు వడిపెట్టి కోదండ మడర గట్టి 
రెట్ట లెగంబెట్టం బట్టించు టేపు మాపు 
గొట్టు బెట్టుగ సజ్జనకోల వియిగ. 141 


స్స్‌ గద్దించి వడిం బెట్టి దిద్దుమంచును వేలు 
వెట్టంప నచట నేం బెట్టకుందు 
పలుమాటు “లో” యని పల్కుమంచును గొట్టి 
చెప్పిన శిలవృత్తిం దప్పకుందు 
నొకటికి సెలవియ్య నుజికి చికటి దాకం 
బసుల కాపరుల వెంబడిన పోదు 
జనని యడుగుకొని చదువుకో బొమ్మన్న 
వినక వేమజు వెక్కివెక్కి యేడ్తు 


తే. సారె పద్యపుం బలకపైం జమురు పూంతు 
నెప్పుడును బెద్ద పలక పొక్కెత్తం జేతు 
బాలరామాయణము పుస్తకాలు దాతు 
వేయు సజ్జనకోలలు విజీచి వైతు. 142 


క. చరికుండం బగులం గొట్టుదు 
బరువడి సూత్రంబుం ద్రెంచి పాజ6గ వైతున్‌ 
మతిమతి బలపము లిచ్చినం 
బొరి దినమును బగులంగొట్టి పోయె నటందున్‌. 143 


తే. నన్ను బింగీలు పెట్టించునాడె యయ్య 
వారు నిద్రింపంగాం జూచి చేరి యచటం 
జింత వ్రేల్‌ కొమ్మ వంచుక సిగను గట్టి 
విడిచి యుతికితి నయగారు మిడికి కూయ. 144 


తే. అంతం దలిదండ్రు లయగార లది మొదలుగ 
వేడి వెసలట్లు వేసరీ విడువ నేను 
గొంటె వగ నాకతాయులం గూడుక పలు 
గాకి చేష్టల నాటలం గ్రందుకొంటి. 145 


వ. అంత మణీయును. 146 
బాలక్రీడలు 


సీసమాలిక. దూచియు జాబిల్లి బూచి కన్నుల కచ్చి 
గుడిగుడి గుంజాలు కుందెనగిరి 
చీకటి మొటికాయ చింతాకు చుణుచులు 
పులి యాటలను జిట్ల పొట్లకాయ 
తూరన డుక్కాలు తూనింగ తానిగ 
ఛిడుగుడు మొకమాట చిల్లకట్టె 
దాంగిలిమూంతలు తనుబిల్ల యాలాకి 
గుప్పిటి గురిగింజ కొండకోతి 
చిక్కణ బిల్లయు. జెల్లెము గొడుగును 
బిల్ల బిద్యము లక్కిబిక్కి దండ 
గడ్డెనబోడి యొక్కసికొక్కు బరిగాయ 
పోటు గీరనగింజ బొంగరములు 
పెంచుల బేరి దోపిల్లు గాలిపటంబు 
సరిబేసి పుటచెండ్లు చాకిమూట 
గోట దొర్లుడుకాయ గొబ్బిళ్లు మోపిళ్లు 
నీగ పోగిస బంతి దూగిలాట 
వెన్నెల కుప్పలు వ్రేలు బొట్టగ సిరి 
సింగన్న వత్తియుం జిందుపరువు 
గచ్చకాయలు కిట్టుగానుగ త్రిప్పుళ్లు 
గుజ్టిపెక్కుడు మంటిగూళ్లు సూళ్లు 
కాలికంచంబును గట్టె గుజ్జము వినా 
యకు తిరితూనె కొట్లాట చమట 


కాయత్తు గొడుగు బొంగరము రామన్నాట 
పొడుగుళ్ల నుయ్యాల బోర్ల పక్క 
బండ్లకలును జొప్ప బెండ్ల మంచంబులు 
గంగెద్దులాటలు గనికె కుండ 
లీనె గాజులు పోతుటీనె గుట్టింబులు 
నాల్గు కంబాలాట నట్టకోతి 
దంటు కిన్నెర మంటిగంటి పోట్లాటలు 
సింగన్న దాంటులు జిరుకురాతి 
దాబాటలును మంచి తాటాకు చక్ర చ 
క్రాల త్రిప్పుడు తోచిగాయ పరుపు 
ae తరమాళ్లు పాతరల్‌ బంతులు 
వ గ్రోవులు చెట్టు బుట్టు 
కుఏ(కెలు జండ్రలాటలు "చుండ్రాళ్లు 
టు చిటికెలు కీచు బుజిలు 
కోలాటములు పిల్లగ్రోవులు గుమ్మడి 
క్రోవి కూతలు నూందుక్రోవు లొడ్డు 
విడుపు నెట్టుడు గాయ విండ్లమ్ములాటలు 
పులిజూదములు కట్టె పుట్టచెండ్లు 
దాయాలు సొగటాలు దాట్రాయి చదరంగ 
మును బో టురాళ్లును మూత పొడుపు 
వామన గుంటలు వడి గుప్పి గంతులు 
చెజికుల పందెముల్‌ చిమ్ముజాయి 
తుమ్మెద రేంపుళ్లు కుమ్మర సారెలు 
బందారు బసవన్న పత్తికాయ 
తిరుగుడు బిల్లల త్రిప్పుళ్లు జరుగుళ్లు 
చిటి తాళ మీళలు నెటికె తట్టు 


తే. తాటియాకుల చిలుకలు తాళ్లపాము 
అకట! యగచాట్ల ప్రాతనై యాడుకొనుచు. 
జదువుపై సంధ్యపై నాస్థ చాల లేక 
పొలతి! యీరీతి నేం బ్రొద్దుపుచ్చుచుండ. 147 


క. విను మాట్లాడంగం బెద్దలు 
ననుంగని పనిసేయు మనుచు నాటిన కోపం 
బున నేవలాడ వినలే 
కను దేశభ్రమణవృత్తి గైకొని మణియున్‌. 148 


క. సత్రాశన పాత్రుండనై 
విత్రాసము మాని వింత విషయముల బడిన్‌ 
యాత్రావస్థలం దిరిగితి 
రాత్రి , పవళ్ళనక వినుము రాకేందుముఖి! 149 


వ. ఇంత యేమిటి కంటేని. 150 


స్స్‌ తల్లికిం గలనైన దయలేదు నామీందం 
దండ్రి యెప్పుడు చూచి వేండ్రపడును 


బినతండ్రి బెదరించుం. బెదతండ్రి కారించు. 
బెదతల్లి యూరక బెట్టుం దెట్టుం 

చినతల్లి మెటికలు ఫెళ్లున విణుచును 
నన్నదమ్ములు చూడ రతులకరుణ 

వదినెలు మజందండ్రు వదరుచు శాపింతు 
రక్కలు. జెల్లెండ్రు లెక్కం గొనరు 

తే. మేనమామలు బావలు గానివానిం 

గాగ జూతురు మా వాడకట్టువారు 
కంటగింతురు నన్నంటె, కమలజాతు 

వ్రాత ఫలమేమియో కాని, వనజగంధి! 151 


తే. ఇంక నెన్నైనం గలవు నా హీనదశలు 
నాపదలుం జెప్ప నేంటిమిందాజు నెలలు 
పట్టు నది యేటి జోలి! నా పాపఫలము 
నేటితో దీజి నోకొమ్మ! నిన్ను: జూడ. 152 


క. అని చతురాస్యు:డు వేగమె 
తన వృత్తాంతంబు. జెప్పి తరలాక్షి! క్షుధా 
రిని డస్సితి భోజన మిడు 
మని భాషిణి నడుగంగానె యది యిట్లనియెన్‌. 153 


క. ఈవేళ మాత్ర మన్నము 
గావించెదం గాని, మాపు కదలక దినమున్‌ 
నీవు పరుండెదవా? సుఖ 
జీవితముగ నిచట నొకటి సెప్పెద నీకున్‌. 154 


అనినా జతురాస్యు(ః డామాట కాశందొంది 
“నీవు చెప్పిన మర్యాద నిజము నేను 
జేయంగల వాడినని బాసజేసి యపుడు 
భోజన మొనర్చి వెలువడిపోయి యతడు. 155 


సీ. అప్పుడె యేమని యడుగ నైతి నటంచుం 
బలుమాజుం దలంచి యూర్చుల నిగుడ్చు 
నీసారి చని వేడ నేమనునో యని 
సంకోచమునం గొంకి చక్కంబో వు 
నస్తమానము గాదటంచు( బాదచ్చాయ 
లొనరించు వ్రేళ్ళించికొనుచు నుండు 
నీ యూర గడియార మేడ లేదాయని 
వీధి వెంబడిం బోయి వెదకి చూచు 


తే. లీల బవళించు దిగ్గన లేచిపోవు 
నిలుచుచోటను నిలువక నిప్పుద్రొక్కు 
కోతి చందాన. జతురాఖ్యకుండు( దిరుగు 
వెలది పై మోహ మెదహత్తి వెట్టి యెత్తి. 156 


క. ఇటులం దమి హెచ్చి మారుండు 
సటలం బెట్టంగ నొచ్చి సడి నటు నిటుం జెం 


దుటకు వెజసొచ్చి రతిసం 
ఘటనార్థము మిగుల వేగు కాలమునందున్‌. 157 


ఆ. భానుడు క్రుంకంగాం గని యపార ముదంబున. బొంగి, భాషిణీ 
మానినియిల్లు చేరి వగమాటల తేటలం బొద్దువుచ్చి, యా 
యా నిపుణోక్తులం జెనక నాబిడ “చూచిటు రమ్మటన్నచో 
బూనిక నిల్లు చేకొనెడు బుద్దిటు వచ్చితి వేమి చెప్పరా! 158 


తే. మంచి తగిన గృహస్థుండ వెంచం బరక 
కెత్తు కొమ్మన బాతిక కెత్తుకొంటి” 
వనినం జతురుండు వణశంగ నప్పళించి 
“జడియకు” మటంచు. గౌగింటం జక్క జేర్చి. 159 


క. తరి తీపు వగలు చిన్నెలు 
మురిపెములు వినోదకథలు మోహపు భాషల్‌ 
పరిపరి వింతల వలపులు 
నెరయంగాం జూపి సురత నీరధి ముంచెన్‌. 160 


వ. ఇట్లు చెలంగి. 161 


చ. “కురు సురతక్రియాం, ప్రణయ కోపమతిం త్యజ, పూర్వ సంగమం 
పరిచిను, దేహి గాఢ భుజ బంధన, మంగజ శాస్త వాసనామ్‌ 
స్మర, రదఖండనం ఘటయ, మా మవ మారశరా న్నఖక్షతం 
విరచయ” యంచుం బల్మణును వేడ్క వచింతురు జారదంపతుల్‌ . 162 


వ. ఇట్టన్యోన్య సరస నల్లాపంబుల నెడతెగని మోహాతిరేకంబున సంఫుల్ల హల్లకభల్ల 
మల్లయుద్ధ మహోద్ధత సన్నద్ధ బుద్ధిని సరికట్టం బెనంగి వుల్లసిల్లి, కరంబులు కరంటుల, 
నురంబు నురంబున, ముఖంబు ముఖంబున, నూరువు లూరువులం గీలుకొల్పుకొని 
నిద్రించు సమయంబున. 163 


చ. వనితయు నిద్రలేచి తెలవాజెను లెమ్మని జారు లేపి, “నీ 
వనుదిన మిట్లు రాత్రి సమయంబున వచ్చి, యనంగ సంగరం 
బున నను డాయు” మంచు, నెఐ మోహముతో వినుతింప, మంచి దం 
చును వచియించి వేడ్క పడుచున్‌ జతురాహ్వయుండేంగె నెంతయున్‌. 164 


తే. ఏంగి సంధ్యాద్యనుర్ధాన మెలమి దీర్చి 
పురములో రచ్చ ఠావులః బ్రొద్దు పుచ్చి 
యస్తమయము సమీప మౌనంత, నేటి 
కేగి మజ్జనమాడి యధేష్టముగను. 165 


క. అక్షసరం బార్ద్రాంశుక 
మక్షయ కరపాత్ర మమర నతండప్పురిలో 
“భిక్షాం దేహి” యటంచు న 
పేక్షం బ్రతి గృహము. దిరిగి భిక్షం బెత్తున్‌. 166 


తే. ఎత్తి తెచ్చిన భిక్షాన్న మెల్లం జల్ల - 
శాక మిడునింట భుజియించి సకల వైశ్య 
జాల యాచిత లబ్ధి తాంబూల చర్వ 


శోష శోణిమ మోమున నొజిపు నెజప. 167 


క. మనుజులు నిద్రాశయులై 
యొనరిన తటీ నాల్గు దిక్కు లొగి జూచుచు వే 
చని భాషిణి యింటికి ముద 
మునం జతురుండు నిచ్చ దాని ముచ్చటం దీర్చున్‌. 168 


వ. ఇట్లు ప్రతిదినంబును నతండు భాషిణీ యోష్తాభిప్రాయంబు౦ దీర్చు; నంత. 169 


మ. ఉహుహూకార తనూ విధూనన జనవ్యూహో, ప్రభూ జృంభమా 
ణ హసంతీ జ్వలనంబు శీతపవమాన స్పర్శ రోమోద్గమో 
ద్వహనాంగాఖిల జంతు సంఘము హిమ వ్యాప్తాంబుజాతాండ మి 
మ్మహి మీందం బొడసూపె నెయ్యెడల హేమంతంబు దుర్ధాంతమై. 170 


సీ. సకల దిశా వ్యాప్త బక సితీకృతములు 
బహుళ నిద్రాముద్ర పంకజములు 
నిబిడ వర్షిత మహి నీహారకణములు 
నీతలోత్తర జాత వాత తతులు 
వర్ణిత నిర్దామ వహ్ని హసంతులు 
కైరవ వికసన కారణములు 
దాళవృంత విహార కేళివారణములు 
యామినీ సముదయాయామదములు 


తే. సరస మృగమద మేచకాగురు సుగంధ 
బంధుక శ్రీ కుచ ద్వంద్వ బాఢ యుక్తి 
చకిత పురుషావలీ శీత సాధ్వసములు 
భాసురములయ్యె హేమంత వాసరములు. 171 


తే. శాతములయ్యె నెండలు, నిశాతములయ్యె వధూకుచంబు ల 
త్యంతము వాడి వేడిమికి? దాంతము లయ్యెం బయోజముల్‌ వ్రణా 
క్రాంతములయ్యె వాతెజలు, కాంతము లయ్యె మహోష్ట వస్తు, లా 
శాంతములయ్యెం దావులు, నిశాంతములన్‌ హమవారి బారికిన్‌. 172 


తే. అట్టి హేమంతకాలంబునందు నొక్క 
నాడు చతురుడు భాష్షిణితొోడం గూడి 
రాతిం బరిపరి రీతుల రసికవృత్తి 
సురతకేళుల నైవుణిం జూపు నపుడు. 173 


చ. నెలవున, జండరశ్నినిం గనిషకుటుంబిని లేనిపోని వా 
దుల జగడించు చిల్వెడలందోలిన వ్రాలిన చింతనొంది యూ 
ర్పు లనయ “దైవమా” యనుచుం బొక్కుచు నెవ్వరుంబల్కరంచుం బే 
రెలుంగున భాషిణీ యువతి యింటికి వచ్చి నతండు ఖిన్నుండై. 174 


తే. వచ్చి యచ్చండరళశ్ని తా వాకిటికడ 
నిలిచి తన యగ్ర మహిషిని బిలువం గానె 
గుండె ర్సుల్లని చతురుండు కొంకుచుండ 
నతని నెట్టింతి యిలువెళ్ల ననుపవలయు? 175 


క. ఇది దెలిసిన నృపు నెనయన్‌ 
బదమని రాయంచ వలుక, భామామణి 
నా కది తెలియ దెటుల నని పెను 
విదితముగాం దెలుపు మనిన విహగం బనియెన్‌. 176 


తే. అటుల నిజపతి తనుంబిల్వ విటుని కేలు 
పట్టి తోడ్తెచ్చి, భాషిణీ పద్మగంధి 
తలుపుం దెజచుచు నామూల నిలిపి వాని 
నాత్మనాథుని కెదురుగా నరిగి యవుడు. 177 


ఉ. నెయ్యము మీజంగాం జరణనీరజముల్‌ తలసోక మ్రొక్కి వే 
డృయ్యెడం బల్లవింప హృదయంబున భాషిణి యాత్మనాయకున్‌ 
శయ్యకుం దార్చి దివ్వె లిరుచక్కి వెలుంగ ముసుంగు వెట్టి “నేం 
డెయ్యెడకైన నేంగవె చెలీ!” యని పల్కి పరుండెం దిన్నగన్‌. 178 


చ. అనువచనంబు దన్ను నొక యన్యగృహంబున కేగుమంచుం బ 
ల్కినదని యాత్మనెంచి వడి గేహము వెల్వడి యావిటుండు పో 
యిన తరువాత భాషిణి నిజేశుని దగ్గరం బండసైపకన్‌ 
గొనకొని లేనివాదు లొనంగూర్చి చరించెను వేగునంతకున్‌. 179 


క. జారులపై నాసక్తులు 
నారుల కున్నటుల నాత్మనాయకుల పయిన్‌ 
గోరిక లున్నవె? యని ఖగ 
మారయ వచియించుతజీ నిశాంతంబైనన్‌! 180 


మ. కని హేమావతి దాని మెచ్చుచు సమగ్ర స్వర్ణ సౌధాంతరం 
బున నక్షిపని జాళువా గొళుసులన్‌ బొల్పొందు నుయ్యాలపై 
ఘనతం జేరి వసుంధరాధిపతి యోగప్రాప్తీ ఘస్రాంతమ్‌ 
దనుకంగుంది తమిన్రమౌట కెద మోదంబంది యాపిమ్మటన్‌. 181 


సీ. సకటాక్షదీప్తి కాంచన రత్న తాటంక 
ధగధగల్‌ చికట్లు తలంగంద్రాయ 
సకపోల కాంతి మౌక్తిక హారవల్లికా 
చకచకల్‌ సాంద్రచంద్రికలు గాయ 
సవలయ ధ్వని హేమ స్పతకి కింకిణీ 
ఘణమణల్‌ శ్రుతికౌతుకముగ మ్రోయ 
ససాసక సుగంధ సారస దళ దామ 

@ 

ఘుమఘుమల్‌ రయుణోత్సవమును జేయ 


తే. గళుకువని చిల్క వగ లేత తళుకు లొలుకు 
జాళువాకమ్మి సరిగంచు చలువ వలువ 
ధగధగల్‌ జాజిపువ్వు మొత్తములు గురియ 
నంచకడం జేరె సాతాని మించుంబోడి! 182 


క. చేరిన పామావతి ముఖ 
మారసి నెజిజాణ వౌదు వనుదినము మెయిన్‌ 
వేజొక వగ గుల్కంగ శృం 


గారింపంగ ననుచు ముదము. గల్పించి యనెన్‌. 183 
పండ్రెండవ రాత్రి కథ 
శివదత్తయోగిసతి కోడిపందెగానిం గూడుట 


చ. మనవి పరాకుమాని విను మానిని! పూనికమైం గళింగభూ 
మిని సిరికాస్సదంబు జనమేజయుండేలు సుగంధ బంధురం 
బను పుర ముల్లసిల్లు మణిహర్మ్య వినూతన కేతనచ్చటా 
జనిత సువాతధూత సురసాలపతత్సుమ ధౌత వీథియై. 184 


శా. అందుండున్‌ భసిత త్రిపుండములు కామాక్షుల్‌ జడల్‌ కక్షపా 
లందుం దండము కావి వస్తములు రుద్రాక్షల్‌ దువాళించు కా 
అందెల్‌ పాదుకలున్‌ మృగౌజినము నిత్యం బొప్ప సంసారి యో 
గీంద్రుండొ క్కండు శూద్రుం డీశపద భక్త్యికాగ్ర చిత్రాబ్దు(డై . 185 


వ. అతండు పృధివ్యప్తేజో వాయ్వాకాశంబులను పంచభూతంబులును, ద్వక్చక్షు శృొత్ర 
జిహ్వాఘ్రాణంబులను జ్ఞానేంద్రియంబులును, వాక్సాణి పాద పాయూపస్థలను 
కర్మేంద్రియంబులును శబ్ద స్పర్శ రూప రన గంధంబులను విషయంబులును మనోబుద్ది 
చిత్తాహంకారంబులను నంతఃకరణ చతుష్టయంబును జివునితోగూడి పంచ వింశతి 
తత్త్వంబులగునని యెణీంగి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ 
సమాధులనం బరగు నష్టాంగ యోగంబుల( జతురుండై కమల యోగ బ్రహ్మ గరుడ సుఖ 
వీర కూర్మ సిద్ధానంత కుక్కుటాసనంబుల నిశ్చలత నిలిచి రేచక పూరక కుంభంబులం 
బ్రాణాపాన వ్యానోదాన సమానంబులను ప్రధాన వాయువులను నాగకూర్మ కృకర దేవదత్త 
ధనంజయంబులను నుపవాయువులను 'స్వాధీనత నొందించి, యిడా పింగళా సుషుమ్నా 
మార్గంబులను, నున్మనీ మనోన్మనులను నాద బిందు కళలను సాంఖ్య 
తారకామనస్కంబులను మంత్ర హఠ లయ రాజ యోగంబులను మూలాధార స్వాధిష్టాన 
మణిపూరకానాహత విశుద్ధాజ్ఞా సహస్రారంబులను చక్రంబులను దెలియనేర్చి 
యాత్మాంతరాత్మ పరమాత్మేజ్ఞానాత్మ స్వరూపంబు లెటీంగి సత్పురుషుల నాశ్రయించియు. 
దత్సలలబ్ధి. గానక కేవలంబు శైవమత ధురంధరుండై యుండె నంతట. 186 


క. ఆరాధ్యుడు తమ వంశా 
చారమునకు గురుమహత్త్వసత్తముండు ప్రియం 
బారంగ నతనికిం బెట్టిన 
పేరును శివదత్తు(డండ్రు బిసరుహగంధి! 187 


తే. సంతతంబును జంగమార్చనలు సల్పి 
భౌమవారంబునను వీరభద్రు పళ్ళె 
రంబునిడి వారి పాదతీర్థమున భుక్త 
శేషమునం దృప్తిబొందుచుం జెలంగు నతడు. 188 


సీ. అయ్యావళీ ముఖ్యమై తనరారెడు 
మిండ జంగంబులు మెజసి నడువ 
గౌరఘే మల్లప్ప గంగకు జను కంచి 
కావళ్లవారును గలిసి చనంగ 
గుమ్మెతల్‌ కిన్నెరల్‌ గూడి వాయించుచు 


భైరవజోగి వెంబడినె కదల 
బసవగంటలు బృహత్పటుశంఖములు మ్రోయ 
శివరాత్రి జంగాలు చేరి కొలువ 


తే. లశన తిలపిష్ట చూర్ణ్లభాగశన మసిమి 
యుల్లి పచ్చళ్లు పులిదోసె లూరుంబిండ్లు 
మూట జోలెలు చిటిగాళ్లు మోసితే(గ 
నాతం డేంటేట శ్రీశైల మరిగివచ్చు. 189 


తే. వీర శైవంబు ముదిరి యేవేళనైన 
“హరహర శివా మహాదేవి యనెడు పల్కు 
పలుకునేకాని యితర సంభాషణంబు 
లాడ జన్నండుం బెండ్లాము తోడనైన. 190 


క. అతనికి విశాల యనం 
గాం దరుణియొ ర్హు తనరు గమ్మవిరి లకో 
రీ తురక రౌతు లాయము 
లో దేజీరతన మనుచు లోకులు పొగడన్‌. 191 


క, దాని విలాసపు వదనము 
దాని చొకాటంపు గబ్బి తళుకుల గుబ్బల్‌ 
దాని పసమించు దేహము 
మానవతీ! పొగడ శక్యమా? విధికైనన్‌? 192 


సీ. నీలాల రుచినవ్వు నెజివేణి మొత్తమ్ము 
తమ్ముల నిరసించు నెమ్మొగంబు 
గంబురా బుగబుగల్‌ గలంగించు నునుం బల్కు 
పల్‌ కుదు రాణుల పసనుమించు 
మించుల నిర్ణించు మెయితీవ పొంకంబు 
కంబుసోయగముల గళము మారు 
మారు గుడారముల్‌ దోరుచు గుబ్బలు 
బలుదీవినగు నితంబంబు మహిమ 


తే, హిమమయూఖాస్య యూరుల యేవు( దెగడు 
గడుసు రంభల సొగసు జంఘలు జయించు 
నించువిలుకాని శరధుల నేణనయన 
యనఘ పదములు కెంజివుళ్లను హసించు. 193 


క. చివురా? వాతెజ నల్లని 
కవురా? నునుసోగ వెండ్రుకలు పుత్తడిమేల్‌ 
సవురా? దేహము ముద్దుల 
దవురా? యని జనులు పొగడ నాబిడ యలరున్‌. 194 


తే. దాని నెమ్మేని మెజుంగుం దాబూనం గడంగి 
పుత్తడి వెలంది చిద్రుపలై ముద్రవడసి 
యొటసి యొట్టంబువడి కాగి నెజయం జిమిడి 
కరగి నీరయి పోవును గలువకంటి! 195 


ఉ. సారసమా నవీనఘృణిసంపద గాంచును నెమ్మొగంబు కా 
సారసమాన విభ్రమము సారె జయించును నాభియున్‌ సుధా 
సారసమాన మాధురిని జాల రహించును మోవి చంద్రికా 
సారసమాన హృద్యరుచి సంతతి మించును గాంతహాసముల్‌. 196 


శా. పున్నాగంబును గెల్వంజాలు రుచిరాంభోజాస్య వేణీరుచుల్‌ 
పున్నాగంబును నవ్వనోపి నెజయున్‌ లోలాక్షియానంబులున్‌ 
బున్నాగంబును గేరి మీజీ మెజియున్‌ బూ(బోడినూఃగారుడాల్‌ 
పున్నాగంబును మించు నాభిచెలువంబున్‌ సారె వర్ణింపంగన్‌. 197 


క. అతను జయధర్శ లీలా 
హితవృత్తిన్‌ గన్బామలు రహించె ననుచుం దా 
మతను జయధర్మలీలా 
హితవృత్తి రహించి మించు నింతికుచంబుల్‌. 198 


చ. అది పతిభక్తి మీజంగ దినాంతముదాంకను సేవ(జేసి యిం 
పొదవంగ నారగించి వసనోత్రమ భూషణ పుష్పగంధ సం 
పదలనుదేలి రేలు ప్రియభర్తను సెద్బెపుగబ్బి॥సబ్బ లిన్‌ 
గదిసి కవుంగిలింపం జనంాం గని పవిఘూర్షితాత్ముండై. 199 


క. శివదత్తుండు “హరహర !!” యని 
“యవలికి(బో! అంకులాండి!” యని తను ద్రొబ్బం 
గ వయసుది గనుక నాశలం 
దివురుచు, వ్రతికతివ మోహదీక్ష చెలంగన్‌. 200 


సీ, పదము లొ త్రెదనంచు. బతిజంఘికలు తన 
తొడలపై వేసికో మిడిసిపడును 
నడుము పట్టెదనంచు నాథుని చిజుందొడల్‌ 
పుడికినం జీయని పొరలు నవల 
నుపబర్హ మెగ(ద్రోయ నుంకించి మోముపై 
మోముం జేర్చినం జూచి ముదుగులాడు 
వ్రేల్మెటికలు టయ వెసనెత్తి హస్తంబు 
కుచములపై వేసికొనినం 'దిట్టుం 


తే. బ్రక్కలోజేరి కొగింటం జిక్కయట్టి 
కులుకు గుబ్బల నెదజొమ్ము గ్రుమ్మి కుమ్మి 
రతి బలాత్కారమునం జేయ ధృతి వహించు 
ప్రేయసిని జూచి రోయుచు( ద్రోయు నతడు. 201 


క. ఈలాగు నిచ్చ నిచ్చలు 
వాలుగు టెక్కెంబు( బూనువాని దురంబుల్‌ 
లీల నొనరింపం జూచు వి 
శాలను “జి! అింకులాడి! చను” మని తిట్టున్‌. 202 


తే. అతడు పరసౌఖ్యమునె కోరి యాసంబొంద. 
డిహమునం దుచ్చ సౌఖ్యాప్తి కింతయైన 
జాతికిడునట్టి గిలిగింతలై తనర్చు 


గాని ప్రియురాలి చేష్టలు గలంస వతని. 203 
వ. మటీయును. 204 


సీ. ఎడలేక కవంగూడి యేప్రొద్దు రతిసల్పు 
వారి వైఖరుల కే(కారం దొడగు 
సయ్యాటములు గల్లు జంపతిక్రీడకుం 
గెరలి వేమాటు గ్రుక్కిళ్లు మ్రింగుం 
గందర్పు కేళులం బొందు సతీపతు 
లాసక్తికిని భావమందుం గుందు 
సురతఖేలన వధూవరుల మైత్రికి మాన 
సమున నిట్టూర్పులు సల్పి పొక్కు 


తే. విరి లకోరీ దునేదారి దురము. గోరి 
మీటి పోరాడు సుకుమార మిథునతతుల 
వైభవముం గాంచి హా! యంచు. బరితపించు 
సంగమ విహినయైన యా జలజనయన. 205 


తే. కుడువం గట్టను దొడుగను ముడువం బుడమి 
నెంత గలిగిన: బ్రాయంపు టింతులకును 
గ్రామ్య ధర్మంబు లేకున్న గలుగు దుఃఖ 
మెంతని వచింపవచ్చు నో దంతిగమన! 206 


తే. వినుము నానావిధంబుల దినము దినము 
రాత్రి రమణునిం గడియంబో “అజంకులాండి! 
పోవే” యని త్రోయ, గుబ్బలం బొందు పై(ట 
చెజింగు. బజుచుకం బండు నుస్సురు మటంచు. 207 


ఉ. మిన్నక యిట్లు భర్త తనమీద విరాళి వహింపకున్న నా 
కన్నియ చూచి “యీ ముది బికారునితో బనియేమి నా” కటం 
చున్నిరసించు “బంచశర సుందర రూపుల జార వీరులం 
గ్రొన్ననవింటివానీ మొనకున్‌ గదియించెద” నంచు నెంచుచున్‌. 208 


క. వేవిన శివదత్తునకును 
సేవలు సేయుటలు మాని చిత్తం బలరన్‌ 
భావజనిభులగు జారుల 
త్రోవలు గనుచుండె విరహ దోహల కాంక్షన్‌. 209 


చ. చికిలి విభూతిరేక, జిగిం జిల్కెడు కమ్మల కాంతిజోక , హా 
టక మణిభూషణంబుల మిటారపుం డెక్కులమూంక వాసనా 
ధిక సుమగంధ సంపదల తేటగు సిస్తుల విక యొప్పంగా 
నకట! విశాల నామనఖి హర్షముతో జరియింపుచుండంగన్‌. 210 


కోడి పందెములు--కోళ్లు 


క. ఆంతట నితాంత హర్ష 
స్వాంత యుత ద్యూత జన రవక్షుభిత హరి 


ద్దంతిశ్రుతియై నగర 
ప్రాంతంబునం గోడిపదువు పందెము సాంగెన్‌. 211 


తే. కాలి ప్రాంతలు దారాలు కట్టుముళ్లు 
ముష్టులును నీళ్ల ముంతలు మూలికలును 
గత్తుల పొదుళ్లు  మంత్రముల్‌ కట్టు పసరు 
లెనయ వ్వ పందెగాండ్రేపు రేగి. 212 


తే. డేగ నెమలి పింగళి కోడి డేగకాకి 
వన్నె లైదింటి కిరవొదు వన్నెలందు 
రాజ్య భోజన గమన నిద్రా మరణము 
అను విచారించి యుపజాతులను వచించి. 213 


3: పట్టెజుట్టుది మైల పుట్టజుట్టుది గూబ 
చిలుకజుట్టుది . మూగ  చిల్లకోడి 
పట్టుమార్చుది యరజుట్టుది బోరది 
బూడిద వన్నెది పొడది చిల్ల 

కాలుది గుజ్జుది గాజులకాలు దో 
గలది పండేట్టది గద్దకాలు 

దెట్టని దురగది నీశెల కాలిది 

నల్లది కొప్పుది తెల్ల యురగ 


తే. పిల్ల వ్రేళ్లది మొద్దుది నల్ల యురగ . 
లనంగందగు కత్తి కాల్పుంజు లందులోన. 
బసపు పావళ్లు' కాలందె లెసలు కట్టు 
రావి రేకలు బిరుదులు ఠీవి గలుగు. 214 


సీ, గరుడండు శరభంబు కంచు డమారము 

రణభేరి కార్చిచ్చు జాతిబొమ్మ 

రాము బాణము మితి రాహుత్తి పిడుగు హం 

వీరుండు పుంజుల వేరువిత్తు 

గండకళత్తెర గుండెగాలంబు మాష్టీడు 

పట్టభద్రుడు జెట్టి భైరవుండు 

య. సింహగాలి బేతాళుండు 
సులపాంతర పాదరసము చిలుకు 


తే. టమ్ము సుడిగాలి చక్రంబు నలజ డదరి 
శూలము పిరంగి వెలినక్క సాలువంబు 
కాళరాత్ర్యంతకుండు పందెగాండ్ర మెచ్చు 
అనెడు పేరుల పుంజుల గొని మొగించి. 215 


చ. చొరంబడి కాలి ప్రాతలను జుట్టియుం గత్తులు వేసి సందిటం 
బెరయంగంట్టి చెక్కు గజపించి, గిజేర్పడగిచి నిల్పికొం 
కురలంగయీంచి పందియపు టుంకువ దిద్దుచుం జిట్కె వేసి స 
ల్ఫిరి మణీ “భో” యటంచును ఖళీపెళి ష పుంజులు తన్నులాడంగన్‌. 216 


క. కృకవాకువులం బుట్టిన 


ర్‌ 


కకపిక వాదడరుచుండం గాలజ్ఞ రణో 
ర్వికడను నిలిచిన శకనా 
మకు నొక నాయకునిం జూచి మానిని మెచ్చెన్‌. 217 


ఉ. మెచ్చినయంతలో జిగురుమేలడిదంబు బిరాన దూసి, బ 
ల్పచ్చని వింటిబోయ చెలిపైంబడి నిబ్బరపుబ్బు సిబ్బెపున్‌ 
మచ్చగలట్టి గుబ్బకవ నాట ఖచిక్కున. గ్రుమ్మి క్రుమ్మి తా 
నచ్చుగం బీర్చియార్బె హరిణాక్షిమనంబు గలంగ నెంతయున్‌. 218 


తే. అపుడు తనుందానె తెలుసుక యజ్ఞనయన 
కులుకు గుబ్బల: జిన్నారి గోట్ల రవిక 
పిగులం బోకముడూడిపోొం బేర్మితోడ 
శకుని జూచుచు. దన యింటిచక్కి నిలిచి. 219 


చ. అతండొక నీటికాల్వకడ కంతట వేచని తామ్రచూడ శో 
ణితయుత హస్తముల్‌ కడుగు నేర్చున నుండంగ వాని చెంతకున్‌ 
గుతుక మెలర్పంగా జని శకుంగని కోమలి కొంకుపాటుతో 
గొతుకుచుం బల్కె నొటి నిటు గూడునె రాదనవంటి దానికిన్‌. 220 


క, అని నీళ్ల గాళ్లు గడుగుచుం 
“జనం గావలె నమ్మ చెల్ల! సరె తడవాయెన్‌ 
గన నెవ్వారును లే” రని 
ఘనకుంతల పల్కుచుండంగా శకుండంతన్‌. 221 


క. “ఇంతీ ! యెవ్వరు లేరని 
గొంతేటికిం జేసె దెవరు గొనిపోయెదరే! 
యెంతపని వచ్చినను నిదె 
చెంతనె యున్నాండ, భీతిం జెందకు” మనినన్‌. 222 


చ. విని చిబునవ్వునవ్వి “భువి వింతలు పో! మగనాండ్ర నీగతిన్‌ 
బనివడి యొంటినుండంగని పల్కుట న్యాయమే?” యంచు బల్కి, “నీ 
వనుదిన మెందునుందు వెవరైనను వచ్చెద, రేది? చెప్పుమా 
ననవిలుకానివంటి నెబినాయక!” యంచు విశాల వేడినన్‌. 223 


క, “నేనుండు దెపుడు మాపురి 
లోనన్‌ నా పేరు శకుండు, లోలాయతనే 
త్రా! నారుల మానసములు 
పూని కనుంగొనెడు బుద్ది భూమిం జరింతున్‌.” 224 


వ. అని చెప్పి నవ్వుచు వెండియు నిట్లనియె. 225 


క. “ఈ వీట నొండు చిత్రము 
గావించెడి పాటిదానిం గనమీవటజకున్‌ 
నీవైతె జాణవౌదువు 
గా వోలున్‌ మాట లటుకంగా వినశుడియెన్‌. 226 


క. అదిగాక నిన్నుం జూచిన 
మొదలున్‌ మదనాస్తతతుల మొనంబడితి ననున్‌ 


గదియించి గబ్బిగుబ్బల 
పొదుగున నీడేర్చు రతులం బొసగించి సఖీ! 227 


తే. అనిన విని యా విశాల యౌరా! యటంచు 
మెచ్చి నా మదిలోగల మేలిమెల్లం 
దెలిసితివి జాణవౌదని పలికి, యతని 
రమ్ము నాయింటి కిపుడని నెమ్మి మీటి. 228 


క. త్వరితగతిన్‌ దనయింటికి 
దిరిగి తిరిగి చూచుకొనుచు( దెజవయుజనె, నా 
సరణిని బడి శకుండాబిడ 
శరణమునకుం జనియె వేడ్క సఫలత బొందన్‌. 229 


తే. ఇద్ద అీరితి నింటిలో కేగినప్పు 
డొటిపాటయ్యె శివదత్తుం డింటలేని 
కతన ననిపొంగి యన్యోన్య కాంక్షలూర 
సురత కేళికిం జెలరేంగి చొచ్చి హెచ్చి. 230 


చ. అలసటలే కసహ్యగుణ మందక తగ్గక తొట్రుపాటునం 
గలంగక ప్రాలుమాలక వికారము. బొందక యాలసించకం 
దొలంగక నిద్రమబ్బుగొని తూలక నిద్దణు నేకకాంక్షతో 
దలిరుకటారివాని బెడిదంపుదురం బొనరించి రెంతయున్‌. 231 


చ. లకుముకులట్ల సర్పముల లాగున గుక్కుటజాతి చాడ్సునన్‌ 
బికముల లీల బావురపు బిట్టల తీరున. జెట్టవీక ధే 
నుకముల వైఖరిన్‌ గపుల నూశుడు భంగిని 'భైరవాశ్వయు 
గ్మకములరీతి సింహముల కైవడి బోరి రనూన చాతురిన్‌. 232 


తే. అటులం దమి దీజకుండెడి యాసతోడ 
ముచ్చటలు దిజ నిరువురు మొనసి పెనంగు 
వేళ గీవదత్తుం డింటికి వేగవచ్చి 
చూచె నాశ్చర్యకోప విస్ఫురితుండగుచు. 233 


వ. ఇత్తెజంగున. 234 


క. ఘర్షించి కనుల నిప్పుల 
వర్షంబులు గురియంజూచు వల్లభునకు నా 
ధర్దీణి యపు డేవిధమున 
హర్షముం గావింపవలయు నని యడుగుటయున్‌. 235 


తే. హంసకుల సార్వభౌమ! నీ వనుదినంబు 
కథకు గథకిట్లు నన్నడుగంగ నేల? 
చెప్పు మేలాగు హర్షింపంజేసె మగని 
ననిన హేమావతిని జూచి హంసయనియె. 236 


క. విను మటుల మగండు కోపము 
పెనంగొని ఘర్షించి పలుక భీతిల్లక యా 
వనజదళాకారి విలో 


చన ధైర్యము చెదరనీక చతురత ననియెన్‌. 237 


క. మరుకేళి. గవయ “కవ్వలి 
కరుగవె చీ! అంకులాండి!” యని నను నిచ్చల్‌ 
నిరసింతువు, యోగివ కన 
నరకా! నీ వాకె తాశె నాకుం జూడన్‌. 238 


చ. పలుమలు “జంకులాడి యనిపల్కెడు నీ వచనం బమోఘమై 
నెలకొని తాశె, సిద్ధుండవు నీ మహిమంబది యేల వ్యర్థమై 
తొలగు?” నటంచేు(బల్కి చెలి దూజీన, నాత్మతపో పభూతిచేం 
దలకొను వాక్యసిద్ధికి ముదంబు గొనెన్‌ శివదత్తుం డెంతయున్‌. 239 


చ. అటుల నిజాధినాథుండపు డాత్మమహత్త్వ గుణోపలబ్ది కు 
తృటమగు మోదమందంగను గామిని చూచి, “ననుం బతివ్రతా 
పటిమ వహించుమంచు బహు భాషల బల్కుము, పల్కకున్న నీ 
కిట ఘటియింతు హత్య, తను వేటికి నేంటికి నింద వచ్చినన్‌” 240 


తే. అనెడు సతివాక్యమునకు స్త్రీహత్య కులికి 
తనదు వాక్సిద్ధికిని నద్భుతంబుం జెంది 
“5D మహా పతివ్రతా భావ మహిమ 
వెలయవే!” యని యోగి దీవించెం బ్రీతి. 241 


క. అటువలె దీవించుచు నె 
ప్పటియట్లనె వేజులేని పక్షంబున న 
జ్ఞటిలుండుండెను జెలియును 
బటు ముదమున మెలంగుచుండెం బడంతుక! వింటే? 242 


క. ఆరీతి మహోపాయము 
నేరిచినన్‌ జారు గవయ నెలకొను మన, నౌ 
రౌర! జగజంత యని తెల 
వాజఖుటం గని భామ కేళివసతికిం జనియెన్‌. 243 


వ. అని ప్రత్యుత్సన్నమతి చెప్పిన విని హర్షంబు నొంది నలుండు తరువాతి వృత్తాంతం బాన 
తిమ్మని ప్రార్థించిన. 244 


మ. నిరవద్య స్వయశో వినిర్జిత మహానీహార నీహార భూ 
ధర పుత్రిశ్వర కావ్యగోత్ర వేధికాంతా గౌరవా గౌరవా 
కర మందార పటీర శంకరపతాకా తారకా తారరా 
డరవిందోద్భవవాహ పథ్యతిథి పాకాహార కాహారపా! 245 


అనులోమ విలోమ కందము. 
రామా కుజరాజనుత ర 
మామర సుమరాగకర సుమాకర సమరా 
రామ సరకమాసుర కగ 
రామ సురమమార తనుజ రాజకుమారా! 246 


తోటక వృత్తము. 
వారణ వారణ వారణ రక్షా! 


సారస సారస సారస పక్షా! 
శారద శారద శారద కీరి! 


= 


హారిమ హారిమ హారిమ మూర్తీ! 247 
గద్యము : 
ఇది శ్రీమత్కౌండిన్యస గోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్డి 
పూర్ణిమా చంద్ర నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర' 
శ్రీ రామనామ పారాయణ నారాయణామాత్య 
ప్రణీతంబైన హంసవింశతి యను 
మహా ప్రబంధంబు నందు 
దృతీయాశ్వాసము 


అనా ద్ర అణా 


[1] ఇచట గణభంగము కన్పట్టుచున్నది. 


చతుర్ధాశ్వాసము 
థి 


శ్రీరాజిత! జితవారిధి! 
వారిధితనయాంకజాతవసుధాపుత్రీ 
హారిస్తనకుంకుమఘన 
సారమృగీమదసుగంధచర్చితవశా! 1 


వ. అవధరింపుము. ప్రత్యుత్సన్నమతి నలున కిట్లనియె. అట్లు ప్రభాతకాలంబు కావచ్చినం 
గనుంగొని. 2 


క, చిగురాకుంబోడి చొచ్చిను 
మగరా జిగి రాయిడించు మందిర భూమిన్‌ 
జగరాజిల్లిడు తొగరా 
జగరాశికి నది రసించు సాయంబైనన్‌. 3 


క. కని జలకమాడి సొమ్ములు 
దనరంగ నలంకరించి తరళేక్షణ రా 
ట్రనయునిఫై మోహంబున( 
జనగా రాయంచ చూచి సఖితో ననియెన్‌. 4 


పదమూడవ రాత్రి కథ 


నియోగిభార్య జోస్యునిం గూడుట 


తే. “అక్క! రుచిగల్లు చక్కెర లానవాలు 
పెట్టెదవె, యొక్కగాథం జెప్పెదను వేడ్క 
నదీ నవీన ప్రవాళ రాగాధరోష్టి! 
వినిన నొక్కింతనేర్చు నీ కెనయుంజుమ్మి” 5 a 


క. అనవిని చిఖునవాలయం 
“బనిచెజబువుల కథలు చెప్పి పార్టివుం జేరం 
జననీయ వైనంజెప్పుము 
వినియెదొనన సతికి హంసవిభుం డిట్టనియెన్‌. 6 


తే. పూర్వమున బ్రహ్మసభకు నేంబోయి కొంత 
కాలమందుండి యజుండంపకంబు సేయ 
మానస సరంబునకు వచ్చి మామకీన 
కులజులను గాంచి భువింజూచు కోర్కి పొడమి. 


పర్వతములు. 
సీ, హిమవ న్నిషధ మేరు హేమకూ టాస్తోద 


య ద్రోణ మలయ వింధ్య త్రికూట 
మాల్యవ న్మందర మైనాక గంధమా 


దన సహ్య పారియాత్రక సువేల 

బుక్షవ చ్చతశృంగ బుష్యమూ కాంజన 
చంద్ర గో శృంగ మహేంద్ర వృషభ 
శాలేయ ధూమ్రవజ్ర మతంగ కైలాస 
శతకేతు భృగు నీల చక్రవాళ 


తే. కనక మేఘాంశుమ త్పుప్ప గరుడ భద్ర 
చిత్రకూట సుదర్శన శేష సింహ 
రోహణ శ్రీగిరి క్రెంచ రుద్ర మత్స 
సూర్య వైద్యుతముఖగిరుల్‌ చూచియంత. 8 


కంప చెట్లు. 


సీ. కోరింద నలతుమ్మ గొటికె కోడారెయు 
వెణుతు రూడుగు దంతె వెట్టితుమ్మ 
చిటిగార సుందరి చీ కెట్టతుమ్మయు( 
దెబ్బతు మ్మిళింద కళ్ళి తొట్టి 
జమ్మి బలుసు గార చండ్ర పటీకి తెల్ల 
పూలి లొద్దుగ జిడ్డు బుడ్డతుమ్మ 
కలివే రే.గుండ్రయు గచ్చ పెన్నంగయు 
దుడ్డుమంగయు భూతతొట్రు కోవె 


తే. మంగ చిటికొక్కి సీకాయ మండ్రకుక్క 
వెలగ వాకుడు పల్లేరు ములక జీల్ల 
నగిరి నీర్గొబ్బి మొదలుగా జగతి గల్లు 
కంపలన్నియు వేవేగం గడచి కడచి. 9 


చిజు చెట్లు. 


సీసమాలిక. జిల్లేడు వెంపలి జిడ్డువెంపలి పైడి 
తంగేడు తంగేడు తగిడి యుస్తె 
ములువెంపలి ములుస్తె గలిజెరు గుంటగ 
ల్టేరును దంతి బందారి నేల 
తంగేడు మెట్టబందారి దుండుగ బ్రహ్మ 
దండి భూతుల సెజ్జదొండి చల్ల 
పిల్లిమాడుపు చార పిల్లడ్లు చిత్రమూ 
లము నల్లతీంగె కోలాకు పొన్న 
ముయ్యాకుపొన్నయు మొగచీర తుత్తెర 
బంకదుత్తెర హంసపాది గంటె 
కామజిలుగు మెట్టదామర వెట్టి సె 
నగ జంబిరము కాచి నల్లకాచి 
న్రీతులసియు సంబరేణు నేలుసిరి కీ 
శ్వరి నేలవే మూటి చల్లగడ్డ 
సహదేవి దుష్టుపు చలిపిండి చిటిముటి 
పెన్నేరు విషబొద్ది పిండిదుడ 


నెమటాయి గొలిమిడి నీరుబచ్చలి ప్రబ్బ 
విర గన్నే రాడుబీర నేతి 

బీర పేీరాముష్టి పీచరములు గొలి 

మిడి చేదుపొట్ల యుమ్మెత్త తిప్ప 

తీ(గె విష్ణుక్రాంత తీండ్రెజ్టి చిత్రమూ 
లము దొండతీ(గె ముల్లంగి నల్ల 

జీ డెద్దుమట్టాకు చేగొ! త్త చంద్రకాం 

తెట్టనీ యచ్చంద యెజ్జతుమికి 

కుప్పి సూర్యక్రాంత ముప్పుడు నరవండు 
గాడిదగడపర కన్నెకొమర 

నల్లగెంటెన పూలి తెల్లగెంటెన యుత్త 
రేణి గుబ్బిరి సంబరేణు బండి 

గురిగింజ గురివింద తురకపత్తియు. బత్తి 
తలపిడు చబ్బెంద సులియ చిట్టి 

వెలంగ విషమదారి వెట్టికుందెన మంచి 
కుందెన కలబంద గువ్వగుత్తి 
మామెనయును నేలమామేన యటికమా 
మిడి దూల గోవెల మేళకమేయ 


తే. నాకు నల్లేరు నులిజెముడాకు జెముడు 
నేలజమ్మి కసిందయుం గోలజెముడు 
బొెంతజెము డుల్లియును సదాముష్టి మొదలు 
గాం గలుగునట్టి చిజుచెట్టం గాంచి యంత. 10 


మహా వృక్షములు 


సీస మాలిక. రావి మామిడి కొండరావి మేడియు బ్రహ్మ 
మేడియు జిడిమామిడియు. జింత 
పులిచింత మోదుగు ములుమోదుగును వెల్ల 
పుల్లవెలంగ వెట్టిచిల్ల చిల్ల 

బూరుగు కలిగ ట్టు భూతపాదిరి కొండ 
బూరుగు చిటిగొట్టి భూతనెరిద 

నేరేడు మజీ యల్లనేరేడు పాదిరి 

తడగూబ తడ టేకు కడప బట్ట 

కడప కొడిసె పాలకొడి సెజ్జలొద్దుగు 

చిరిటేకు లొ! ద్దుగు జిడిపాల 

కలుజువ్వి వావిలి గండువావిలి యేరు 

మద్ది ముద్దియును నేలొ, ద్ది యొద్ది 
తెల్లకాంచనము తుందిల' మెట్టకొంచన 
ముప్పి తెల్లుప్పి నీరుప్పి యిప్ప 

తాండ్ర చందన మేపె దాసాన మెట్టిదా 
సానము చిందుగ చారజేన 

మట్టీ విరిగి తూకి కట్టితూ కిబ్బెడ 

నక్క విరిగి చండ్ర ప్రక్కె దంతె 

కాకితూ కందుగు కానుగు వరగోగు 


గొలుగు బొట్టుగు బిక్కి కొండగ్యోగు 

గోగు పొగడ ములుగోరంట గోరంట 
వెలమ సుంకేసరి వెట్టి బిక్కి 

నారువ సురపొన్న వారిజమును బొన్న 
నెల్లి మూలుగ బిల్లు నెమిలి యడుగు 
కొండగుమ్ముడు రేగు కొరవి సంపంగి కొండ 
సంపంగి మారేడు సరళ తగిన 
గుమ్ముడు క్రోవియుం గమ్మరేం గూడుగు 
పొల్కి గుగ్గిల మెజ్దిపొల్కి జమ్మి 
దేవదా రుసీరిక తిలకము తెల్లన 

గిరి వేయ కరివేప తురకవేంప 
వేరుపనస గుత్తి వెజ్జినారువ రేల 
పనన కరక కొమ్మి పలుకరేణి 
బండచింతయు నల్లబలుసు సురభిచికి 
రేని కుంకుడు నెమ్మి ప్రేంకణమ్ము 
భూతాంకుశ మశోక భూర్ణపత్రమ్ము లం 
బాళము మంకెన బలుసు గంగ 

రేగు తక్కిలి ములువేగి భూచక్రము 
మొక్కస కొక్కస మొల్లమ్రాను 
హనుమంతబిర మంకెన గిరికర్లిక 
పెడమల్లె కొండముక్కిడియుం గోల 
ముక్కు దాడిమ బీర మొగలింగ గోదాడు 
నేదాడు ఖర్జూర మీ/త నేల 

తాడి బగిస పోత తాడు కొబ్బెర చెట్టు 
పెద్దమాను పతంగి బెండ గలుగు 


తే. కణుదు రిరుకుడు కాలుగ కాన సన్న 
విరిగి సోమింద గున్నంగి దిరిసెనంబు 
మొదలుగా(గల్లు బహువిధ భూరుహములు 
నిండియుండెడు కానల పిండు లరసి. 11 


క. వెస జంబూ ప్లక్ష క్రౌం 


చ నుపుష్కర శాల్మలి కుశ శాక ద్వీపా 
లెసంగం గనుగొంటి లవణే 


క్షు సురా ఘృత దధి పయో విశుద్ధజల్బుధుల్‌. 12 


సీ. స్వాయంభువోత్తమ స్వారోదిష బ్రహ్మ 
దక్ష వైవస్వత తామసేంద్ర 
రౌచ్య రైవత రుద్ర భౌద్య చాక్షుష సూర్యు 
అనెడు చతుర్దశ మనువు లమరి 
బ్రాహ్మార దివ్య బార్హస్పత్య సౌర చాం 
ద్రగురు పావన పితృ నామక నవ 
మానమ్ములును గేతుమాల కింపురుష హి 
రణ్మయేలావృత రమ్యక కురు 


తే. భరత భద్రాశ్వ హరిసంజ్ఞ వర్షములును 


భారతేంద్ర కశేరు గభస్తి నాగ 
తామ్ర రౌహిణ సౌమ్య గాంధర్వకాఖ్య 
లమరు నవఖండముల నొప్పు నవనియందు. 13 


సీ. ద్రవిడ విదేహ మాళవ మత్స్య మళయాళ 
కొంకణాంగ విదర్భ కురు పుళింద 
చేది టంకణ వత్న సింహళ కర్ణాట 
మగధ ఘోట కళింగ మద్ర యవన 
కుకురు బాహ్లిక పౌండ్ర ఘూర్ణర నేపాళ 
శక వంగ కాంభోజ సాల్వ లాట 
సౌరాష్ట్ర చోలాంధ్ర శబర పాండ్య వరాట 
కుంతల కేకయావంతి కాశ 


తే. నాట కరహాట సింధు గాంధార నిషధ 
కేరళ తురుష్క పాంచాల శూరసేన 
కోసలోత్కల కాశ్మీర కుత్స బర్చ 
ర మరు హూణాఖ్య సర్వ దేశములు చూచి. 


క. యమునా తమసా మధ్య 
క్షమం గమలోత్సల మరంద సంగ్రహణాద 
భ్ర మతిభ్రమ ద్భృమర వి 
భ్రమ గీత తతాబ్ర సురతరంగిణిచెంతన్‌. 15 


సీ, పొడయెండ గాయని పొన్నగున్నల నీడ 
గ్రొమ్ముత్తియపుటరంగులు చెలంగ 
గొజ్జంగి పొదరిండ్ల పజ్జలం బచ్చక 
ప్రములు, నిండిన ద్రాక్ష పందిలి తగ 
శశికాంత కుట్టిమ స్థలులం బన్నీటి తుం 
పర జల్లు జలయంత్రపాళి దనరం 
గేలి కేళాకూలి క్రేవం జక్ర చకోర 
హంస భ్రమత్సారసాదికలిత 
తే. కలకలారావ విస్తార కమల కుముద 
సౌర భాగార నీహార నీరపూర 
వీచికానార దుర్వార విహృతి ధీర 
శీతల సమీర కాసార సీమం గంటి. 16 


వ. మజీయుం తత్కాసారం బనిమిషసంచారయోగ్యంబై యమరావతిపురంబును, 
శంఖమకరకచ్చపాధిష్టానంబై యలకాపట్టణంబును, ధార్తరాష్ట్రవిహారస్థలంబై 
హస్తినగరంబును, బకనివాసంబై యేకచక్రపురంబును, శంబరాధారంపై కాంతారంబును, 
శింశుమారచక్రవికాసితంబై మేరువునుం బురుడించు. దత్తీరంబున. 17 


క. పల్లవితకలితపుప్పిత 
సల్లలితమరందవళితసత్సలితమహి 
జోల్లసితాభ్రంకషమై 
యుల్లము రంజిల్లజేయు నొక వన మొప్పున్‌. 18 


ఉ.ఆ వనసీమ నొక్క తరు వంబరచుంబిత శాఖమై ముదం 


బావహిలంగం జేయ గని యాగమనశ్రమమున్‌ క్షుధా ర్హియున్‌ 
బోవ నొకింతకాల మల భూజముపై వసియించి నాకగం 
గా వనజాత జాత బిసఖండము లానుచు నుంటి నయ్యెడన్‌. 19 


ఉ. కొండలు క్రిందుమీదుగను గూల దిశావళి వ్రీల సుష్ట్రవే 


చ. 


a 


దండము లుర్వివ్రాలం ద్వరితంబుగ వారధు లింకిక్రాల బ్ర 
హ్మాండము తూల నాది మహాహిప సూకర కూర్మమూరు లొం 
దొండం గలంగి సోలం జటులోద్ధతి నుర్లెను నేల యమ్మొగిన్‌. 20 


. అప్పుడు. 21 
గణిత శాస్త్రము 
హరి శిఖి దండి దైత్య వరుణానిల యక్షప భర్గులెక్కి యా 


మరకరి మేష వాహరివు మానవ నక్ర మృగాశ్వ నందులన్‌ 
గురుపవి శక్తి దండ వర కుంత గుణధ్వజ ఖడ్గశూల భృ 
త్కరులయి 'కుంభయంత్ర గతిం దాల్పిరి దిక్పుర సైన్య సంగతిన్‌. 22 


ఆ తటి నే నాకసమున 

కాతత సంరంభగతుల నతిజవ మొప్పం 

గాం దెలివి నెగసి చూడగ 

భూతల చలనం బడంగి పోయిన పిదపన్‌. 23 


. ధరణీసుర భూభృద్వి 


ట్పరణజ భట రథ గజాశ్వ సద్వస్తులచే 
నిరవొదు పాండ్య భూమిని 
బరిపూర్ణం బనంగ నొక్క పట్టణ మున్నన్‌. 24 


. కని మహామోద మొనరింపంగాం బురంబు 


కాపురంబుగ నుండెడు ఘనజనముల 
కలిమి బలిమియు వీక్షించు కాంక్ష వొడమి 
యొక్క సౌధంబుపై డిగ్గి యుంటి నందు. 25 


. పరక తలగుడ్డ యొకపాటి పచ్చడంబు 


ముదుక నీర్కావి దోవతి మొలను సంచి 
తిత్తి వెండుంగరము వ్రేల హత్తి యొప్ప 
నుండు శకుండను పేద నియోగి యొకడు. 26 


. క్షత్రఘాతంబుల స్థితులు వక్కాణించి 


సౌవర్ణ గణితోక్త స సంఖ్య దెలిసి 

మిశ్రిత గణితార్ల మిళిత మనస్కుడై 

గాఢ ప్రకీర్ణక గణిత మెజింగి 
త్రైరాశికాద్యంత సారాంశము గ్రహించి 
సూత్రగణితంబు జొచ్చి కలచి 

మజి భిన్న గణితంబు మార్గమెల్లను గాంచి 
పర గణితంబుల( బాజంజూచి 


తే. నిఖిల సిద్ధాంతసూత్రముల్‌ నేర్చి జగతి 
గణక కుల సారభామత్వ గణనకుం దగి 
గణిత మర్శజ్ఞు. డితండని ఘనులు మెచ్చం 
దెలిసి యత(డెంత లెక్కైనం దేటపటచు. 27 


సీ. త్రైరాశికప్రకీర్ణ సువర్ణ పంచరా 
శిక మేరు పౌర్ణరాశిక సమాధి 
కార వీరాచార ఘాట కుంటాహ్వయ 
చ్పాయార్యభట బృహజ్ఞాతకోత్క 
లిత సప్తరాశిక లీలావతి వర్గ 
వర్గమూల క్షేత్ర వాస్తు భాగ. 
గణితసార చతురంగ ప్రశంనాబల 
నాధీయ బీజ భిన్న నవరాశి 


తే. క ఘన ఘనమూల శిల్పసంకలిత సూర్య 
సోమ సిద్ధాంతయుగ లబ్ద శోధ రత్న 
ఘట్టితైకోనరాశ్యాది గణిత తతులు 
దెలిసి యతడెట్టి లెక్కైనం దేటపజచు. 28 


తే. సరవి గుడిగట్టు గాచెంగ సరసివ్రాసి 
యంతకము సేసి కులవర్గు లాయకట్లు 
దీర్చి దినవహి నపరగతి ప్రతీర 
నౌరవణి నిర్ణయింప శేషాహీ యతడు. 29 


చ. చదువులు చెప్పిచూచె మటీ సారెకుం గూలికి లెక్క వ్రాసి చూ 
చదవదం గోలుకాండగుచు నన్నిట మండువలన్‌ నటించి చూ 
చదియునుగాక రాయసపు టార్యుల ఘంటము లాకు దుద్దులన్‌ 
వదలక మోసి చూచె నొకపట్టునం బొట్టకులేక తక్కినన్‌. 30 


క. పొరుగిరుగువారి కలిమికి 
గుజీగాం దానింత కూడు గుడుచుచు, వీటం 
దిరుగాడి ప్రొద్దు గ్రుంకెడు 
వటి కొక పాతీకకు( గొలుచు వడింగొని తెచ్చున్‌. 31 


తే. తెచ్చి సుఖమతి యను నామధేయమునను 
బరంగు ప్రియురాలిచేతి కేర్పడంగ నీయ 
నాబి డన్నంబు సంకటి యంబలియును 
జేయ సమరేయి వేళ బోసేసి పోవు. 32 


క. అతం డీలాగున గ్రాస 
స్థితికై యూరెల్లం గలయం దిరుగాడంగా 
నేతనాలు మరునికేళికి 
వెతంగొని తిరుగు భుజంగవీరుల( గలియన్‌. 33 


క, ఒసవరి వగలది ముద్దుల 
నసియాడెడు గౌనుగలది యందముగల పైం 
డి సరైన మేని చాయల 


పస గలదని విటులు దాని పని కలవడుచున్‌. 34 


తే. ఎనయ నేవేళ నెందైన నేపురే(గి 
పురిని గల జారు లత్యంతమోహు లఅగుచుం 
గ్రుక్కిళులు మ్రింగికౌనుచు నొక్కొక్క రొకరె 
తిరుగుచుందురు దానింటి తెరువు బట్టే. 35 


ఉ. ఇందు(డు కందు, నిద్దపు రహిందగు సుందరి మోముగోము తా 
నందమి, నిందిరేందుముఖినందనుండుం దన డెందమందు నిం 
దిందిర కంద బృంద కచ దృక్తతి చందము( జెందంజాలు వా 
లొందమిం గుందు, జారులింక నుగ్మలిం బొందమిం గంది కుందరే! 36 


శా. నెత్తావుల్‌ వెదచల్లు పుష్పలతలన్‌ నెమ్మేను, సింగంపు రా 
మొత్తంబున్‌ నునుంగౌను, శ్రీల గరిమంబున్‌ వీను, లందమ్ము ద 
ల్కొత్తుం గ్రొవ్విరి గుత్తులన్‌ మినుకులొల్కుం గబ్బి చన్తుబ్బలున్‌ 
నెత్తమ్మిన్‌ గళదేరు మోము చెగడున్‌, సీమాటి రంభనీ, నగున్‌. 37 


క. ఆ సుఖమతి తరుణవయ 
న్చీ సంగతి నలరు విటులం జేరి రతులకున్‌ 
వేసారక యుసికొ ల్పంగం 
దా సుఖపడి వచ్చు నట్టి ధన్యులలోనన్‌. 38 


చ. ఒకనికి మోముచుంబనము లొక్కనికిన్‌ మొనగుబ్బపోటు వే 
టొకనికి( జెంపపెట్టు మటీయొక్కనికిన్‌ బిగికగిలింత లొం 
డొకనికి గాఢసంగమము లొక్కనికిన్‌ రతిబంధనైపుణుల్‌ 
కకవిక జూపు మన్మథుండు గట్టినధట్టి సడల్ప నియ్యకన్‌. 39 


చ. దుసికిలంబాజు చీకటులు దూశొనుచుండెడు గీలుగంటుపై( 
బసగల పూలు నిగ్గుగల ఫాలతలంబున జాదుబొట్టు దృ 
గ్వసతికి గజ్జలంబు నరకాలున నంచులు జీజు చీర, తా 
రసమగు పుష్కకంచుకము రంజిలంగాం జరియించు వీథులన్‌. 40 


తే. ఇటుల జరియింపంగా దాని యెమ్మె లెజీంగి 
వట్టి యనుమానమలచేత బెట్లు గుంది 
కని విరూపిణిగాం జేసి కాంత నీడి 
చనియెద నటంచు నెమ్మది శరుండు దలంచి. 41 


క. ఒకనాంటి రాత్రి యింటను 
సకియ కడన్‌ బవ్వళించి సంభ్రమమునం బౌం 
డ్రక దేశమునకు జనియెద 
నొక పనికని వేగ యామముండెడు వేళన్‌. 42 


తే. పయనమై లేచిపోవుచో భార్యతోడం 
జెప్ప నొక్కింతదూర మచ్చిగురుంబోటడి 
సాగ నంపి బహిశ్శంక కేగ, నతడు 
దిరిగి కికురించి వేగ మందిరము చొచ్చి. 43 


ఉ. దూలముమీంది యట్టుకను దొంగవిధంబున నిశ్చలాంగు(డై 


తాలిమి జిక్కంట్టి కులతామరసేక్షణ చర్యలెల్ల నా 
మూలముగా గనుంగొనెడు బుద్ధిని నాశరుడుండు నంత బ్రా 
క్షైలశిఖాగ్రభాగమున సారసమిత్రుండు తోచె నంతటన్‌. 44 


క. పనిపాటుం దీర్చి సుఖమతి 
పనివడ నేడింటితొడుసు బాసెగదా యం 
చును వెల్వడిచని వీథిని 
మనసిజ వేదనల జాలిమాలి తిరుగంగాన్‌. 45 


సీ, గౌరి పంచాంగంబు గౌళలిపల్కుల పంతు 
పక్షుల శకునముల్‌ పైడికంటి 
పలుకుల రితులు ప్రశ్న భాగంబులు 
గబ్బుల్లు కూంతలం గలుగు మేలు 
కీడును, బోదిళ్ల జాడెణీంగెడు నేర్చు 
దిగ్విదిక్కుల( జూచి తెలుపు నుడువు( 
దుమ్ము లక్షణములు తొడరు కాకరవంబు 
సాముద్రికస్థితి. జతురమహిమం 


తే. తెలియనేర్చిన యొక మహాధీరవరుండు 
శకునవిద్యావిచక్షణాధికుండు సౌకు 
మార్యరేఖల మాజిట మారుండైన 
యవనిదివిజుండు మతిమంతు. డనెడువాండు. 46 


క. ఎదురైనం జూచి సుఖమతి 
కదియంజని వాని సొబగు కలిమికి మోదం 
బెదనొంది యతని “నో నవ 
మదనా!” యని పిలుచునంతమాత్రనె యతండున్‌. 47 


తే. దీని దగిలించుకొనవలెం దియ్యవిలుతు 
దురము పనిలోకి నేడు ముద్దుగ నటంచుం 
దలచు నంతటిలో జాణతనము లాడి 
లో బజచి వాని దోడ్తెచ్చె లోలనయన. 48 


మ. అటులం దోడ్కొని వచ్చుచో గులుకు టొయ్యారంబుగాం జూచుం జొ 
క్కటపున్‌ సిబ్బెపు గబ్బిగుబ్బ నెలవంకల్‌ సాముగాన్పింపం బై 
పట మొక్కింత సడల్బు( బచ్చి దొరలన్‌ భాషించు, లెనవ్వు తో 
సటలుం జిష్టలొనర్చు( బై పయింబడున్‌ జారుండు హర్షిపోన్‌. 49 


చ. నిలయములోని కిట్లు విటునిన్‌ వెస దోడ్కొనివచ్చి హెచ్చి కం 
బళము ముదంబునం బజచి పల్లవుండందు వసించినంత న 
య్వళికచ యేక్రియం గనెనొ యట్టుకపై నిజభర్త యుండుటల్‌ 
తెలిసిన భీతిలేక సుదతీ! యపుడేమని బొంకె”' జెప్పుమా! 50 


చ. అని యల వానజాలిపులు(గా వనజాక్షినిం జిరి వేండినన్‌ 
విని తలపోసి చూచి యిది వింతసుమీ! తెలియంగ లేను నే 
ర్చున నది భర్త కింపు మదియుట్టంగ నెట్టుల బొంకెం జెప్పవే 
యను గలహంస వంశ కలశాంబుధిచంద్రుండు కాంత కిట్టనున్‌. 51 


క. విను హేమావతి! సుఖమతి 
తన వల్లభు( డటుకమీ(ద దాశొని యున్నా 
డని తెలిసి ధృతి చలింపక 
యనుపమచాతుర్యధుర్యయై విటు మ్రోలన్‌. 52 


క. వక్కాకిడి సద్భక్తిని 
మ్రొక్కి కనుం గేంటి, “శకునములు చూడు వరుం 
డె క్కార్యంబున కేగెనో 
యక్కార్యము లెసంగ సఫల మౌనో? కావో! 53 


తే, లెస్సగా జూచి చెప్పుము లేమిచేతం 
జనిన నాపతి శీఘ్రంబె సఫలుండై సు 
రక్షితంబుగ వచ్చునో రాడో యనుచు 
దెబివ యడిగిన నా సైంగం దెలిసి యతండు. 54 


జోస్యుని సరకులు 


సీ. అంగుళి క్రమమున నశ్విని భరణియుం 
గృత్తిక రోహిణి మృగశిరార్ద 
పొసంగం బునర్వసు పుష్య మాశ్లేషయు 
మఖ పుబ్బ యుత్తర మజీయు హస్త 
సరవిం జిత్రయు స్వాతి పరగ విశాఖాను 
రాధలు జ్యేష్టయు రమణ మూల 
పూర్యోత్తరాషాఢ లుర్విని శ్రవణ ధ 
నిష్టలు శతభిష క్రోష్టపదలు 


తే. నుత్తరాభాద్ర రేవతు లొనర నెంచి 
మేష వృషభ మిథున కర్కి మృగప కన్య 
కా తులాళి ధనుర్నక్త కలశ మీన 
రాశి సంఖ్యలు వరుస నేర్చడ గణించి. 55 


తే. సూర్య శశి భౌమ బుధ జీవ శుక్ర మంద 
రాహు కేతు గ్రహస్థాన రాశి కూట 
చార కోణోపచయ కేంద్ర సార నీచ 
పరమ స్వోచ్చాంశ లగ్నముల్‌ పదిల పజచి. 56 


తే. జన్మ కర్మ సాంఖ్యాతిక సాముదాయి 
కాంగ జామిత్ర వైనాసికారి వామ 
పార్శ్వవేధలు లత్తలు భావ దున్స్వ 
భావ సెచాస్తమయములం బరిహరీంచి. 57 


సీ. ద్వాదశాబ్దాబమాత్ర గ్రహ మాతృ న 
క్షత్రాంశ రాశి మాస దిన మరసి 
పద్మ సింహాసన పణకూర్మ నర చాప 
కుంతల ఖలజీవ కుంభవర్లు 
శని ఖడ్గ రథ గణాశ్వవ్యూహ నాడికా 
దిగ్విధ చ్చత్ర ద్వితీయ పంచ 


విధ దశవిధ రాహు వృశ్చిక లాంగూల 
పంచ సప్తశలాక పక్షిడింభ 

కౌమాఖ్య తోర్మణ గౌలిక్షుత శ్యేన 
యాత్రా త్రికాల సూర్యఫణి జయక 
ఘోర కాలానల గూఢకాలానల 
భూచర ఖేచర పుణ్యభూమి 
చంద్రకాలానల సంకట సూర్యకా 
లానల రాహు కాలానల కలి 

వర్తుల భాస్వర వామ గౌడ ద్వితీ 
య తృతీయ మాతృకా చతుర దీర్హ 
వర్ణేశ్వరాహ్వ దైవతయోగ తుంబురు 
ప్రస్తార సర్వతోభద్ర కులకు 

లాల కోటా మహాలక్ష్మీనఖక్షితి 
వలయ లక్ష క్షేత్ర వాల భూమి 


aE 


తే. ఘన పుళింద కొల్లాపురి వెనక పటక 
కాలరేఖ మహామాలికా నిరామ 
యాఖ్య లలరారు చక్రము లందు బీజ 
పంక్తి లిఖియించి తత్సలాఫలము లరసి. 58 


క. ఈలాగు చక్రముల గ్రహ 
జాలము లిఖియించి చూచి చంద్రాన్య వరుం 
డాలయమున దాంగుండుట 
కాలజ్ఞ్జుండు తెలిసి పలికె. గౌతుక మెసంగన్‌. 59 


తే. “కడుపులో జల్ల గదలక కలికి! వినుము 
నేడు రేపట( దలపువ్వు వాడ కతండు 
రాం గలలొ డటంచు శపథ మేర్ప్చడంగం జెప్పి 
యతండు తా నిల్లు వెలువడి యపుడ చనియె. 60 


ఉ. ఆ సమయంబునందు శరు( డట్టుకపై వసియించి యుండి యెం 
తో సుముఖత్వ మొప్పం గని తొయ్యలిభక్తికి సచ్చరిత్రలీ 
లా సుగుణ ప్రసిద్ధికి భళా! యని మెచ్చుచు డిగ్గివచ్చి “రా 
వే! సరసీరుహాక్షిగ్‌ యని వేగమె కాగి(ట జేర్చి వేడుకన్‌. 61 


క, “ప్రమదా: ని పాతివ్ర 
త్యము భక్తియుః గంటి సందియము లేదిక” నం 
చు మనో రాగంబున శతు 
డమిత స్తుతు లొనరం జేయ, నది యిట్లనియెన్‌. 62 


తే. “కాంత! నే నెన్నుకోరాదు గాని నన్నుం 
బోలంగల సాధ్వు లున్నారె? పుడమిలోన” 
ననుచుం బతితడం జెలరేంగి యాడుకొనంగ 
నిండుమోదంబున సుఖాన నుండె నతడు. 63 


చ. అని కలహంస చెప్పిన నయారె! కథాస్థితి యంచు మెచ్చుకొం 
చును దపనోదయ ప్రభలు సుందరి కన్లోని యింటిలోనికిం 


జని పవ లెల్ల బోగడపి సారసమిత్రుండు పశ్చిమాద్రికిం 
జనిన యనంతరంబ మనుజప్రభుపై విరహంబు మీటీనన్‌. 64 


సీ. కళదేరు కస్తూరి తిలకంబు వాసనల్‌ 
లపన గంధములకు లంచ మొసంగ 
నవరత్న తాటంక వివిధ కాంతిచ్చటల్‌ 
నును జెక్కు జిగికిం గానుక నొసంగ 
నలరు మానికపు సోయగపు దండల టెక్కు 
కనకాంగ దీప్తికిం గట్న మిడంగం 
జెంగావి వలిపంపుం జిరంచు సరిగడాల్‌ 
పదశోణ ఘృణులకుం బగిడిం బెట్ట 


తే. మదన మదపస్తి విడిపడ్డ మాడ్కి( బడంతి 
పుడమియొడయని కడ కే బెడంగు నడల 
నడచు వడిం గడుం గ్రొమ్ముడి సడలి విరుల 
జడి పొడమ నిల్లు వెలువడి చనంగ నపుడు. 65 


క. కని రాజహంసవరుం డి 
ట్లను “భళి! మేల్జాణ వౌదువౌ సొగ సమరెన్‌ 
జననాథు నెనయం బోయేదొ 
విని పొ మ్మొక కథొ యటన్న వెలం దిట్టనియెన్‌. 68 


మ. “కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్‌ గల్పించెదో! కాక పె 
ద్దలచేం బూర్వము విన్నవాండవా! మహాదైవ ప్రసాదంబొ! విం 
తలు సుమ్మట్లు వచింప నన్యులకు, మేధాశక్తి నిన్‌ బోలు వా 
రలు లేరింక, బలారె; చెప్పు” మనుచున్‌ రాజాస్య ప్రార్థించినన్‌. 67 


పదునాల్గవ రాత్రి కథ 
కోమటిబోటి సుంకరి కొల్వుకానిం గూడుట 


క. ఆ మానసౌక మభినవ 
తామరస మరంద బిందు తత బృందంబుల్‌ 
నేమించి కురియు వాక్కుల 
హేమావతి కనియె మోద మిగురొత్తంగన్‌. 68 


చ. వినుము విదర్భ దేశమున విశ్రుతమై సిరులందు విహ్వలం 
బన నొక పట్టణం బమరు, నచ్చట నొడొక వైశ్యుం డెంతయున్‌ 
దనరు హిరణ్యగుపుం డను నామముతోడం దదీయ భార్య హ 
స్తిని యను పేరునన్‌ బరంగుం జెప్ప నశక్యము దాని వైఖరుల్‌. 69 


క. మిల మిల మను మెయి తళుకులు 
పొల యలరుల వలపు గులుకు పొలుపగు నగవుల్‌ 
చిలుకల కదుపుల నదలుచు 
చెలి సొలపుల పలుకు లలరుం జిలుకలకొలికీ! 70 


క. విరులా! నగవులు, నీలపు 


ర్‌ 


తే. 


సరులా! కురు, లుబ్బు గబ్బిచన్నులు జాళ్వా 
గిరులా! యూరు లనంటుల 


సిరులా! యని జనులు మెచ్చ జెలువ చెలంగున్‌. 71 
. చిందం బనందగు గళమును 


గుందమ్ముల తీరు రదన కోరక పంక్తుల్‌ 
మందమ్ములు గమనమ్ములు 
చెందమ్ములు పొగడం దరమె? చెలువపదమ్ముల్‌. 72 


. కలువ చెలువ చెలువు. గైకొను కన్నులు 


జగ మెజుంగు రంగు జగమెజుంగు. 
గులుకు( దొలుకు మొలక గుబ్బల పసగల 
వనిత మేలు కొక్క వనిత మేలు. 73 


. బలితంపుం బులినంపు వెల బెంపు జఘనంపు 


బోడిమెన్నంగ నొక్కనాడు పట్టు 
విరితమ్ములను గ్రమ్ము సిరింజిమ్ము వదనమ్ము 
చెలువమెంచుట కొక్క నెలయు. బట్టు 

నిరు లెప్పుడును గుప్పు నెబికప్పుగల కొప్పు 
ప్రణుతింప నొక్క యబ్దంబు పట్టు 

జిత జంభకరికుంభ తతడింభ కుచకుంభ 
యుగమెన్నుటకు నొక్కయుగము పట్టు 


. చొక్కటపు రిక్కగమి నిక్కు టెక్కు జక్కు 


నఖముల నుతింపం గల్పకాంతంబు పట్టుం 
గెంజిగురు సంజ కెంజాయ పుంజిం దెగడు 
పదము లెన్నంగ బ్రహ్మకల్పంబు పట్టు. 74 


. ఘన జఘన స్తన యుగములు 


వెనుకను దలమ్రైోల నుద్దవిడి నొత్తంగా 
మన లేక యారు మజు(గునం 
బనుపడ దాంగెననం గౌను భామకుం దనరున్‌. 75 


. విష్ణుపదం బంటె వేమటు మేఘంబు 


చంద్రుండు ముట్టె నీశ్వరు శిరంబు 
తీర్ధంబులోగొని ధృతినీల్చె శంఖంబు 
కోరీ ప్రసాదంబుం గొనె ఘటములు 
దండనుండిన సాధుతరులం దాతను లత 
లతనుధర్మముల తోడనియె విరులు 
పుణ్యనదీనదంబుల నిల్బెం బులినమ్ము 
లల పెతామహునాజ్ఞ నలం నంచ 


కుంతలానన కంధర కుచ సుబాహు 

నఖ కటి యాన పటు శోభనత వహించి 

దిటు రాలేమటంచును దృఢ మనీషం 

జెలియ యంగమ్ములకు బాన చేసినటుల. 76 


ఆ. మొగము నిండియుండు మోహంపుం గన్గవ 


యురము నిండియుండు నుబ్బుచనులు 
వీపు నిండియుండు వేనలి జొంపంబు 
దానిం బొగడందరమె! మానవులకు. 77 


. ఆ హస్తిని యౌవన ము 


త్సాహమునన్‌ బిడ్డ పాప సందడి లేమిన్‌ 
మోహన తర విట వృషభ 
వ్యూహములకు వల్లెత్రాటి యొజిపున మెజియున్‌. 78 


. మిడి మిడి గాని చేకటులు, మేలిమి సూలల దండ జోడుకా 


ల్కడెములు సండిబొందె విడికమ్మల మించుల మించు మించులన్‌ 
నిడి బుగడల్‌ జరాసరి హొణీలం దనర్చిన కట్టదండ బే 
గడ కుతికంట్లు సూసకము మల్లను మెట్టెలు పూని వీ(గుచున్‌. 79 


. అది గర గరనగు పురుషుం 


డెదుట(బడ వీడు జీవితేశ్వరుం డయినన్‌ 
మది గల దుఃఖం బెల్లను 
దుదముట్టు నటంచు మోహ దుర్దశ నొదున్‌. 80 


అది మణీయును. 81 


. ముదమునం బల్లెపట్రలకు మూ(టకు ముల్లెకటంచు నాథుం డిం 


పొదవంగ నేంగ జారజనయూథహితప్రదభాగధేయమై 
కదిసి చరించు. జిన్నెలను గాసిలం జేయుచు మోహకాంక్షతో 
మదనుండు సానచిమ్ములు సుమాళము తోడుతం జిమ్ముచుండంగన్‌. 82 


. ఇట్టు సంచరించు నయ్యవసరంబున. 83 
. హేరాది యొడ్డాది భారాదులను వచ్చు 


గోనెలు తణగాలు గోతములును 
నూలాను నగలు కంట్లాలు కంబడికట్లు 
మూ(టలు చిక్కాలు బాట నుండు 
వల లావణము పట్టి వార తుక్కోలును 
సుంకము బిటికాసులును మగలు 
కావలి దేవళ్లకాసులు కుప్ప బ 

త్రము విశేషము దోవ తీర్వ యర్ధ 


. మాన్యముల తలుగు విడుపు మడుపు మణియ 


కొడు కోల్కాండు బంట్రౌతు కరణములును 
నారి వెట్టి బసివి గణాచారు లచటి 
వారి లెక్కలు రాంబట్టువాం డొకండు. 84 


ఉ. సుంకరి కొల్వుకాండు సరసుండను పెరింటి వాండు చూడ నే 


ణాంక వసంత కంతుల జయంతుని నెంతయుం. బోలువాండు ని 
శృంక నలంకరించుక హుశారున విధికి వచ్చి యప్పుడా 
పంకజలోచనం గని సెబాసని మెచ్చిన యంతలోపలన్‌. 85 


చ. పొగడ హిజారు, చెంగలువబొందళ , మెలకిపువ్వుధట్టి, సం 
పగి విరితేంటి మేల్లనినపాగ, శిరిషపు గోషుపేషు, మేల్‌ 
జిగితొగడాలు, జాజిబరీచిం గొని చిల్కలవాజినెక్కి పెం 
దెగువను గంతుపాదుష హదే! యని యార్చెద జొమ్ము గ్రుమ్మినన్‌. 86 


. వ్రీడావహితప్రవేనోన్మదోగ్రరో 

ష ప్రదోష వితర్క చపల దైన్య 

పరుష సత్రాసక చరమ లిలాప ని 
ర్వేదనాసూయ విషాదగర్వ 
మోహాంచితాస్మృతి మోహనమాధుర్య 
జడ గుప్తి ధృత్యపస్మార హైన్య 

హర్ష విజ్ఞాన శంకాలస్య సుఖ నామ 
ధేయముల్‌ గల్లి వర్తిల్లునట్టి 


తే. ముప్పదియు మూండు సంచారములను మ్రగ్గి 
స్వేద వైవర్హ్య రోమాంచ విస్వరాశ్రు 
కంపముల్‌ ప్రళభయస్తంభకములనం జను 
సాత్త్వికపు భావములచేత జడిసి తెలిసి. 87 


సీ, సాక్షాత్కరించిన చంచలాలతికయో! 
మాటాడ నేర్చిన మణిశలాకొ! 
జీవంబు వచ్చిన చిత్తరు బొమ్మయో! 
కడు రూపు(దాల్బు శృంగారరనమొ! 
చేష్టలు వెలయించు చివురుబూరెమ్మయో! 
చెజలాడు జాబిల్లి చిన్నికళయొ! 
కలితరేఖ నటించు కమ్మనెత్తావియో! 
మోహింపంజేయు సమ్మోహనంబొ! 


తే. కాకయుండిన నీతళ్ళు, కాంతి, మురువు, 
సొగ, సలంకృతి, కళయును, సురభిశుభద 
విభ్రమంబులు గలవె? త్రివిష్టపముల 
నిండి యున్నట్టి చక్కని నెలంతలందు. 88 


క. కరములు సుమలతికా శ్రీ 
కరములు, చిబునవ్వు లబ్ద్బకరములు, పద్మా 
కరములు నాభీరుచు, లా 
కరములు సొగసులకుం జెలికి. గల యవయవముల్‌. 89 


క, నారి కెన సఖులు లేరే! 
లే రెదొరం దెగడు నిటలలీల లయారే! 
యా రేపు మరు నారే 
నా రేఖకుం దగు ఘనాళి నాను మెజఖియున్‌. 90 


ర్‌ 


క. బాలా దృక్తతి వాలా? 
వాలారుంగన్ను లతుల వనజశ్రీలా? 
శీలా? చెవుల సులీ, లా 
[(1]లీలావతి కంఠరవము లెరబాబాలా? 91 


ర్‌ 


. శశిరేఖ శశిరేఖ సత్కళా సౌందర్య 
ములు మాయం జేయు నిచ్చెలువ తీరు 
పద్మినీ పద్మినీ పరిమళ జాతుల 
నలరింపుచుండు నిక్కలికి సౌరు 
రేవతీ రేవతీ రేఖా విలాసముల్‌ 
తలకింపం జేయు ని త్రరుణి మురువు 
వరహేమ వరహేమ సురుచిర లీలలు 
గరంగంగం జేయు నీకాంత హరువు 


తే. తార తార నుదారను దారసించు 
భద్ర భద్ర నుభద్రను బరిహసించు 
నౌర! యిట్టుండవలదె? శృంగార మనుచు 
మెచ్చి పల్మాmు బలుమోహ మెచ్చి కెరలి. 92 


క. మిణుకైన యీ కృశాంగీ 
మణి నిప్పుడు మోహినీ సుమంత్ర జపాక 
ర్షణకళ నాకర్షించుక 
కణంకం బలుగతుల రతులం గవిసెద ననుచున్‌. 93 


క. మది నూహ చేసికొని తన 
సదనంబున కపుడె వచ్చి చలమున( దన్నున్‌ 
మదనుం డేచంగం దమిచె 
నొదవిన యొక యమృతసిద్ధియోగము నందున్‌. 94 


వశీకరణ మంత్ర ప్రయోగము 


సీ. వైష్ణవి కౌమారి వారాహి చాముండ 
బ్రాహ్మ మహేశ్వరి బగళ లలిత 
కాత్యాయ నీంద్రాణి కాళరాత్రి భువనే 
శ్వరి మహామాయి పంచదశి దుర్గి 
భగవతి మాతంగి బాల మహాకాళి 
కామేశ్వరియు భద్రకాళి శక్తి 
మలపహరి కృష్ణాక్షి మాధవి శాంభవి 
శాకంభరియు లఘు శ్యామలాంబ 


తే. మోహినీ కామరాజాఖ్య ముఖ్య దేవి 
రాజరాజేశ్వరియు మంత్రరాజ రాజ 
ముఖి విరూపిణి భైరవి ముఖ్య మూల 
మంత్రములలోన మోహినీమంత్ర మరసి. 95 


సీ. కడుభక్తి శుక్షపక్షమునం బుష్యార్కము 
నాడు హస్తిని వీథి నడచు వేళ 
గుడియడుగిడు మన్ను. గొనితెచ్చి శయనమం 
దిరము గోమయమున నెజియ నలికి 
మధ్యమంబున నెజ్జమంటి పట్టిడి పస 
పున మ్రుగ్గొసంగి మధ్యమునను మన్ను 


నెజిపి యాపైని నన్నెలంత రూపము వ్రాసి 
చుట్టు యంత్రము గురుస్తుతి యొనర్చి 


తే. మొదల నో శ్రీం వినిర్మించి “మోహ మోహి 
నీ ఫటు స్వాహ” యని మంత్రనియతిం దీర్చి 
యందు దిగ్భంధన మొనర్చి యరుణగంధ 
పుప్పదిపాదులను లెన్స పూజం జేసి. 96 


ఆ. లక్షజపము చేసి లక్షణయుతముగఈ 
దద్దళాంగము మధుతర్పణంబు 
తద్దశాంశ మగుచుం దగు పలాశలతాంత 
హోమవిధియుం దీర్చుచున్న యపుడు. 97 


సి. మినుకొప్పు నునుగొప్పు మినమినల్‌ దూలాడం 
గన్నుల దళధళల్‌ మిన్నులాడ 
బునుంగిడ్డ నెఐపూత భుగభుగల్‌ చెజలాడ 
గుబ్బుల చకచకల్‌ దొబ్బులాడ 
జిగిపూని తగుమేని ధగధగల్‌ దిరుగాడ 
నగుమోము నిగనిగల్‌ నాట్యమాడ 
గుమిగూడు విరిదండ ఘుమఘుమల్‌ పొరలాడ 
నందెల రుళర్వుళల్‌ చిందులాడ 


తే. నెదుట సాక్షాత్కారించు మోహినికి నతడు 
గరిమతో లేచి మొక్కిన గరుణం జూచి 
తనకుం బూర్లాహుతి యొనర్చి తప్పకుండ 
దంత్రము ముగింపుమా! నీవు తలంచి నట్టు. 98 


క. వరమొసంగెద నన, నటువలె 
జరిపి 'మనోజాత పంచశకి యని యంత్రా 
శరణముం దుడిచి మదీప్పిత 
ము రయంబునం దీర్చు మనిన మోహిని యంతన్‌. 99 


తే. మంచిదని యచ్చెలిని నావహించి శక్తి 
తెచ్చి ముందట నిల్పి యదృశ్యయైన 
సంభ్రమంబున సరసుండు సరసరతుల. 
బరవశత్వంబు నొందించి భ్రమము+ గొల్ప. 100 


చ. కను(గవ విప్పిచూచి యల కామిని, “యెక్కడి దీ నిశాంత మీ 
ఘను డితం డెవ్వం డిట్టి రతి గల్గుట యే” మని విసయంబుచే 
మనమున నెన్ని 'యేమయిన మంచిదే! నామది గోర్కెం దీర్చెం బ్ర 
బ్బిన మకరాంకు నింక ఘనభృత్యునింగాం బనిబటూని యేలెదన్‌. 101 


వ. అదియునుంగాక. 102 


తే. భద్రుడన దత్తు డనంగను బరంగు కూచి 
మార పాంచాల విట పీఠమర్థ నాగ 
రిక విదూషక లనం బ్రౌఢరీతి మెలగు 
నాయకులవంటి రసికుండీ నాయకు? డని. 103 


చ. మనమున మెచ్చి, “నాయకుండ! మా నెజిజాణవు ప్రోడ వేక్రియన్‌ 
గొని రతినేలినాడ వనుకూలము నాకిది నిచ్చనిచ్చలున్‌ 
ననవిలుకాని కేళిక లనన్‌ వెలయించు” మటంచు( బల్కినన్‌ 
విని సరసుండు మంచిదని వేడుక నాతినిం బంపె నింటికిన్‌. 104 


క. అది మొదలు చేసి హస్తిని 
మది రంజిల సరసుమీ(ది మమతను నిచ్చల్‌ 
మదనుని కేళికిం బిల్చును 
దుదం దన గృహమునకు సందు దొరకిన యెడలన్‌. 105 


వ. ఇట్లు విహరింపుచుండి యొక్కనాండు. 106 


క. మధ్యాహ్నవేళ జనతా 
రాధ్యుండగు సరసుండలరి రతిపతికేలీ 
సాధ్యత “బుద్ధిమతాం కిమ 
సాధ్యూమ్మని యావధూటి సదనమె చేరెన్‌. 107 


తే. చేరినప్పటి సరసుని తీరుంజూచి 
భుజము లొప్పొంగి హస్తినీ పుప్పగంధి 
కలయంబడి మతి పన్నీట గాళ్లు గడిగి 
మేలమాడుచు. దోడ్తెచ్చె మెచ్చు హెచ్చి. 108 


సీ. జివదంతపు జగాజిని నఖాసు మే 
ల్రళుకుటద్దవుబిళ్ల బెళుకు రవలు 
వింత సంతనేసి విప్పుగాం దాపిన 
హురుమంజి పూసల మెజుంగు కుచ్చు 
లునిచి తీర్చిన సొంపు మినుకైన కెంపురా 
మొనముక్కులుండెడు ముద్దు గులుకు 
కళుకుC గ్రొంబని పచ్చచిలుకలు రహిమించు 
తొగ రా చలువరాల నెగడులోవ 


తే. గల వగలనిండు పచ్చని జిలుగు ప్రతిమ 
కళల నిరవాదు చిత్తర్వు కప్పురంపు 
మెప్పు మేల్కట్ల చవికెలో మెబియు హంన 
తూలికాతల్పమునం జేర్చి తోయజాక్షి. 109 


క. తొడరి నునుగబ్బిగుబ్బల 
పొడవడంగంగం గౌగిలించి పొడమిన దార్జ్యం 
బెడలంగ నీక మన్మథు 
బెడిదపుదురమం దతనికిం బ్రియమొందించెన్‌. 110 


తే. ఇత్తెబింగున వారిద్ద టేపు రేగి 
మిథునకార్యప్రవిష్టులై మెలంగుచుండ 
దాని పతి యింటి కరుదెంచి తలుపు దెజువు 
మనిన నది యెట్లు బొంకంగం జనునొ చెపుమ? 111 


తే. తెలిసెనా నీకు? హేమావతీ లతాంగి! 
తెలియకుండినం జెప్పెదం దెలిసికొనుము. 


విభుండటులం బిలిచిన విని విటుడు పడక 
వెజివకు మటంచు దైర్యంబుం గజిపి యపుడు. 112 


. ముసుణిడి పండుకొమ్మనుచు మోహముతోడ వితర్ధిం జూపి తా 


నుసురసురంచు భఖిన్నయయి యొయ్యన నేగి కవాట మవ్వలన్‌ 
బెసబెసంద్రోచి మూటందల బెట్టుక వచ్చిన భర్త కింత సా 
ధ్వస మొదవంగంజెప్ప విని వాడు విభావిత “యేమి” యంచనెన్‌. 113 


, అని హీనస్వరంబున, 114 


క. అడిగిన పతితో నిట్లను 


తే, 


చ. 


a 


“దడవాయెను సుంకరీ(డు తమ లెక్కలకై 
పడియున్నా( డిదె కనూమని 
పడతి యతని: జూచి భయ ముప్పొంగన్‌. 115 


. వెనుకడుగు లిడుచు నవ్వుల 


దన పొరుగింటను విభుండు దాంగినచో జా 
రుని రతి తృపాస్టన్‌ వే 
తనిపి వెడల ననీపి తరుణి ధవునిం బిల్పెన్‌.116 


పిలువ నతం డెప్పటట్లన ఖేదపడక 

కూర్మితో నుండె బతిదాను కుందరదన! 
వింటివా? యిట్టి చాతుర్య విశదశక్తి 

నీకుం గలిగినం బోవమ్మ! నృపతి నెనయ. 117 


అని కలహంస చెప్పుగ మహాదరణంబుల నాలకించు నం 

తనె తపనోదయ ప్రభలు తద్దయుం గన్పడ గేళికానికే 

తనమున కేంగి యచ్చట సుధాకరబింబనిభాస్య ప్రి ప్రొద్దు గ్రుం 

కిన దనుకా వియోగమునం గేవలమున్‌ వెతంజెంది యుండుచున్‌. 118 


్ట కుముదమ్ములు కుముదమ్ములు 


సముదమ్ములు గాగ మెజియు సాయంబైనన్‌ 
రమణీమణీ ఘనకచభా 
రమణీమణి సిరులు నిరులు రంజిలువేళన్‌. 119 


. తారకావృత పయోదముమాడ్కి సుమదామ 


పరివృతంబగు కొప్పు పరిఢవిల్లం 

దీగను ననలు హత్తిన చందమున మేన 
సొగసుగా రతనంపు సొమ్ము అలర 
వదనచంద్రునిం గూడ వచ్చిన రోహిణి 
మురువున ముత్తెంపు ముక్కరమర 
మంచు గప్పిన గట్టసంచున వలిపెంపుం 
బైటలో గబ్బిగుబ్బలు చెలంగం 

తే. బరంగు జగడాల పగడాల బరిణిలోనం 
గ్రాలు మగరాల నిగరాల లీల వీడెపు 
టరుణ రుచి జిల్కు నోరం బల్వరుస మెజియ 
వచ్చి నిల్చిన యాహేమవతిని గాంచి. 120 


క. జలజభవాశ్వం బిట్లను( 
జెలియా! యింకొక్క గాథ చిత్రతరంబై 
చెలువొందెడి( జెప్పెద వినం 
గలవే? యని యడుగ, వినెదం గాకని నిల్చెన్‌. 121 


వ. హంసం బిట్లనియె. 122 
పదునేనవరాత్రి కథ 


రెడ్డిసాని యొక పగ లిద్దణినిం గూడుట 


మ. ఇతర ధ్యానముమాని నీవు వినుమీ హేమావతీ! ద్రావిడ 
క్షితిలో జిత్ర విచిత్ర వస్తువితతిన్‌ జెన్నారు కాంచీపురిన్‌ 
స్థితుడై కాపురముండు శూద్రుండొకండా శ్రీదృష్టికిం బాత్రమై 
శ్రిత నానాజన భాగధేయమగుచున్‌ సీరాంక నామంబునన్‌. 128 


కృషీవలునిల్లు, ధాన్యములు, కాయలు 


సీ. ముంగిటం బులిజూదములు గీచియుండిన 
రచ్చబండలు గొప్ప ప్రహరిగోడ 
పంచతిన్నెలు చాలుపట్టిలు ముమ్మూల 
గూండ్లు దీర్చిన యట్టి గోడ లలరు 
దేవర చవికె, పందిరి కోళ్లగూండులు 
గొట్టు గుంటక కాయి గొడ్డపల్పు 
రిట్టువ గల కాడి కొట్టంబు పలుగాయడి 
కంపపాతిన లేంగకదుపు దొడ్డి 


తే. ప్రత్తి గూటంబు తొట్టియు( బలక పీంట 
బావి పిడుకల కుచ్చెల పసుల మేపు 
మంగలము దాలి జో లిర్కు మ్రాని సందు 
గలిగి విలసిల్లు నాతని నిలయ మెవుడు. 124 


వ. అవియునుంగాక మణీయును. 125 


తే. ముద్ద గిడ్డ జమిలిమార్చు ముసుగు పచ్చ 
మార్చు జింకపురి పరంగి మల్లెమార్చు 
పాల్పసర కొమ్మునూంగూరి పైరజల్లి 
మసర తెల్లెల్లి జొన్న రమ్మంగం గలవు. 126 


సి. జడకొట్జ కొజ్జలు చామలు వెలిచామ 
కుట్టారి కారిక కొండబరిగె 
బరిగె సజ్జ్ఞయు గిడ్డ గిరసజ్జ మజ్జపా 
లిడ్డచే న్పెద్ద రాగెయును యవయు 
గోదుమ పెదనువ్వు కుజునువ్వు తెలినువ్వు 
కుసుమ తెల్లగిసెయు గోగు జనుము 
చిటితోట వెలి పొద్ద చేపరంగి పేరాము 


దము చక్కెర చిటాముదమును మజీయు 


తే. మినుము నెజ తెల్లకంది చిర్సెనగ సెనగ 
పిచ్చ నలపిచ్చ కుజుపిల్ల పెసరకాయ 
మళ్లు నలసంద లుబ్బడాల్‌ నల్ల తెల్ల 
యులవలు పటాణములు పుట్ల కొలంది గలవు. 127 


సీనమాలిక. బంగారులుతీగల గంగాజలమ్ములు 
కసూరినిగరాలు కటకసరులు 
నిప్ప పూరాజనా లేనుంగు కొమ్ములు 
మల్లె న్ఫీ గంధులు మదనగంధు 
లేలీక రాజనా లీశ్వరప్రియములు 
రావిపూ రాజనాల్‌ రత్నసరులు 
కుసుమపు రాజనాల్‌ గుత్తి బల్గుత్తులు 
కస్తూరిపట్టెలు గంధసరులు 
మందిగండ్రలు నాగమల్లెలు తీగగమ 
ల్లెలు కృష్ణసీలాలు వెలువడాలు 
మన్మథబాణాలు మరువంపు మొలకలు 
సన్న మటీంగెలు జున్నుబ్రాలు 
పొన్ను శ్రీ రాజనాల్‌ పునుగు రాజనములు 
ముద్దు బ్రాలారళ్లు ముత్తుసరులు 
సన్న సూదులు పచ్చగన్నేర్లు కోదండ 
రామముల్‌ కేసర్లు రాయసర్లు 
చంద్రవంకలు జీనిసరులు కొంభోజులు 
వంగాకు బుడమలు పొంగుబ్రాలు 
జిలకర రాజనాల్‌ చింతపువ్వులు గోరు 
రాజనాల్‌ బూదప్రోల్‌ రాజనాలు 
రామబాణాలు రెక్కాములు వెన్నము 
ద్దలు జిల్మ బుడమెలు దాళువాలు 
గొప్పకాయలు బలుగుత్తులు పాలమీం 
గడలు శ్రీరంగాలు కామదార్లు 
తెక్కపాలలు కాకిజిక్కలు పుష్ప మం 
జరులు సీతాభోగసరులు గౌరి 
కుంకుమల్‌ రణబెండ్లికొ డుకులు పిచ్చుక 
గోళ్లు ప్రయాగలు గొజ్జుంబ్రాలు. 
గరుడసరుల్‌ పోతుగంట రాజనములు 
మోదుగ తొడిమలు ముదుకసరులు 
పచ్చసరుల్‌ రెడ్డిపాలవంకెలు సుఖ 
భోగులు పచ్చకర్పూరసరులు 
నివ్వరుల్‌ దెబ్బసల్‌ నీరుకావులు గాజు 
కప్పెరల్‌ కురువడాల్‌ కంఠసరులు 
సాలంక లలుగు రాజనములు సంభావు 
అవసరదార్లు మోహనపు సరులు 
మణిసరుల్‌ మసరులు మంకెనల్‌ పగడంపుం 
దీ(గెలు మదిప్రాలు దేవసురులు 


లత్తుకబొత్తులు లక్ష్మీ మనోహరాల్‌ 
భారతీసేసలు భాహుపురులు 

వజ్రపుం దళుకులు వాసన రాజనాల్‌ 
జవ్వాదివంకెలు గవ్వసరులు 

సంపంగి పూవడ్లు జాజి రాజనములు 
గంబూర రాజనాల్‌ కన్నెసరులు 
తమ్మిపూ రాజనా లమ్ముడు కొణిగెలు 
జీనువ ముక్కులు చిలుకముక్కు 
లేదుకట్టిలు వంకె లిసుక రాజనములు 
పులిగోళ్ల వంకెలు, బొగవసరులు 


. జిలి తొగల రాజనములు నలవరులును 


దెల్ల నల్ల చెన్నంగులు దీవసరులు 
నాది యగు పేర్లు గలుగు వడ్లతని యింట 
నుండు శతకోటి పుట్టు లొక్కొక్కదినును. 128 


. దొడకాయ ములకకాయ తొట్టకాయ 


జంబికాయయు నెజ్జల సందకాయ 
వెలయు నుస్తికాయయు రామములుకకాయ 
మేడికాయ కాకరకాయ గూడ నింక. 129 


3 రామగుమ్మడి యోబరాజుగుమ్మడి చార 


గుమ్మడి బూడిదగుమ్మడులును 
గిండిసాజయుం. దింగెకిన్నెర సొజయును 
బీజ సముద్రపు బీజ నేతి 

బీజ పిచ్చుకపొట్ల పెద్దపొళ్ళేనుంగు 
దంతపు. బొళ్ళలు తంబలు వెలి 

కాకర పొట్టికాకరలు మే/కచెవి చి 
క్కుడు పాలగణుపులు గోరుచిక్కు 


.డులు సుగంధాలు బొంతనంటులు సురళులు 


గంజి పందిటి కపురపొంకాయ తరులు 
బూజుపచ్చ కురాసాని పుచ్చ పెద్ద 
దోస నక్కదోసలు వాని తోట గలవు. 130 


ఆ. చేమ కంద గెనును చిజిగోరు పెండ్లము 


పొసంగు తెల్లగెనుసు భూతగెనుసు 
లల్ల ముల్లి పసువు ముల్లంగి వెల్లుల్లి 
గాజరయును మొదలుగాంగం గలవు. 131 


చ. గురుగెజి బొద్ది చెంచలియు. గుచ్చలి చిట్టి తగిర్సి తుమ్మి దు 


న్సరి బలుగూటి బొద్దినెలి చల్మిలి పల్లెరు రూక పాత్కె వె 
ల్వరిగిసె మున్ల యెల్కచెవి పావిలి దొగ్గలి పొన్నగంటి దే 
దరి నరవంజి చేతర సదాపయు గొండలి కొండపిండియున్‌. 132 


తే. పాల వాయింట తక్కలి బచ్చలి కొయు 


గూర చక్రవర్తము చిల్క కూర గోలి 


కూర దుంపబచ్చలి తోటకూర కొతిమ 
రాకు సోపు మెంతాకు చుక్కాకు గలదు. 133 


సి. పనస సీతాఫలాల్‌ చిననిమ్మ గజనిమ్మ 
దూదినిమ్మయు నార మాది ఫలము 
నారద ఖర్జూర నారికేలాదులు 
రామ ఫలంబులు జామ ఫలము 
అలరారు బొంత కిత్తళియుం బోకయు. బోక 
పిప్పలి నేరేడు పెద్దవెలంగ 
రామావళియు గమరక జీడిమామిడి 
బారంగి పెనురేగు పాలఫలము 
తే. చెట్లు పండెడి తోటలు చిట్టిగొట్టు 
చెజకు రసదాళి చెజ కెజ్జచెజకు నల్ల 
చెజకు తోటలు కలుజోడ్లు సీర్పిదినుసు 
కారపాకాకు దోటలు గల వతనికి. 134 


సీ. మామిడికాయయు మారేడుకాయయు( 
గొండ ముక్కిడికాయ కొమ్మకొయ 
గరగుకాయయు మొల్గ్లకాయ యందుగుకాయ 
యుసిరికకాయయు నుస్తెకాయ 
యేకరక్కాయయు వాకల్మికాయయుః 
జిణినెల్లాయయుం జిల్లకాయ 
కలబంద గజనిమ్మకాయ నార్దవుగాయ 
చిన నిమ్మకాయయు జీడికాయ 


తే. కొందెనపుకొమ్ము మామెనకొమ్ము బుడమ 
కాయు యల్లము మిరియంపుగాయ బీజ 
కాయ కంబాలు కరివేపకాయ యాది 
యైన యూరుంగాయలు గల వతని యింట. 135 


తే. పంట మోటాటి పెడకంటి పాకనాటి 
యరవెలమ లాది కొండారె మొజుసు గోన 
కొణిదెకాపులు మొదలైన క్షోణి దనరు 
కాపులకు నెల్ల మిన్న యక్కాపుకొడుకు. 136 


తే. అతని కొక్క కులాంగన యగ్రమహిషి 
చనిన పిమ్మట సత్యకేశిని యనేటి 
పేరు గల్గిన చిన్నాలు బిసరుహాస్తుం 
డేలు ప్రియురాలు నాగ సొంపెక్క్‌ క్రాలు. 137 


సీ. మెజు/(గంచు కమ్మలు మెడనూలు గెజల ము 
క్కర యుడ్డబుగడలు కట్టసరులు 
దండి తీరైన చింతాకు తీ(గెయు నాను 
పల్లెరుపూవులు బన్నసరము 
కుప్పిసౌరము మెచ్చికొన్న సూలలదండ 
యందగించిన జోడు సందిబొందె 
నిగరమైన సిరాజి పగడాల చేకట్టు 


కాలికడెంబు లుంగరపుజో ళ్లు 


తే. గిలుకు మట్టెలు జంటీల జిలుంగు అవిక 
సన్నమౌ వేయుంగన్నుల చలువచీర 
పసిమిం జిల్కెడు ముంజేతి పచ్చలమర 
దుడ్డెతనమునం దిరుగు నా రెడ్డిసాని. 138 


క. ఆ చొక్కపు జిగి చర్గవ 
నా చిక్కని మెజుంగుటారు నా మోమందం 
బా చక్కని రూపము పన 
చూచిన మరుంజైన భ్రాంతి సాలయక యున్న! 139 


. మేఘేందు కార్ముక మీన దర్పణ వజ్ర 
కచ ముఖ భ్రూ నేత్ర గండ నాన 
దరసుధా బింబకుంద శ్రీమణీ కర 
గళ వాగధర దంతకర్ణ జిహ్వ 
పద్మలతాధర భంగ భోగ మృగేంద్ర 
కర భుజా కుచ వళి కక్ష మధ్య 
బిల తుండ చక్ర కాహళ తార పల్లవ 
నా భ్యూరు తటి జంఘ నఖర పాద 


తే. ప్రసవ విద్రుమ చలదళ పత్ర కనక 
కదళికాపర్ల కౌముదీ గంధసార 
మార్గ వాంగుళ్యనంగ సద్మరుచి చరమ 
హాసివాసన యగుచు నయ్యబల మెజయు. 140 


క. మినమిన లీనెడు నునుమే 
నున నొనరిన వనజనయన నూతన నలినా 
ననమున ననువుగం గనుంగొనం 
దనరుం గనత్కనక వననిదాన స్ఫూర్తుల్‌. 141 


ర్‌ 


సీ. పలుకులు కప్రంపుం బలుకుల వర్షించు. 
జూపు మారుని తూపు రూపుమాపు, 
గరములు బిసభీతికరములై సిరులొందు 
జడజగ్గు లిరులను జడియ(జేయు 
మందయానము హంస చందము నిరసించు 
మించు మైనిగ్గు క్రొమ్మించు నంచు. 
గుచముల పసలు లికుచముల నిర్ణించు 
జెక్కిళ్లు ముకురాలం జెక్కివైచుం 


తే. దావి కెమ్మోవి యమృతంబు బావి ఠీవి 
యారు చెన్నారు చీమలబారు దూజు 
నూరు లలరారు నన(టులసౌరు గేరుం 
గాంత నగుం గాంత లతికాంతకుంతకాంత. 142 


క. కమలంబుల( గమలంబుల 
గమలానన లోచనముల కాంతి జయించున్‌ 


బ్రమదాళులః బ్రమదాళుల 
రమణీమణి వాలుంజూపు రహి నిరసించున్‌. 143 


తే. దాని బిగిగబ్బి సిబ్బెంపుం దళుకు టుబ్బు 
గుబ్బ చన్నుల కౌగిలి కోరనట్టి 
మానవాగ్రణి వసుమతీ స్థానమునను 
వెదకి చూచిన లేండుపోగ విద్రుమోష్టి! 144 


తే. అది మనోజ్ఞములైన యాహారములను 
గండ మెండైన మదముచేం గన్నుం గాన 
కమిత పల్లవ రతికేళి కాస వొడమి 
మీజు చిత్తముతోడ నేశారం దొడంగె. 145 


సీ, పని వంటవార్పుల బాధలించుక లేక 
తీరిన మంచి సంసార మొదవె 
నత్తమామల పోరు నారు దూజిజుంగక 
పొందొంద నిచ్చం గాపురము దనరె 
గుడువంగట్టను బూయం దొడుగ వస్తువులు య 
థేచ్చముగా నుండు నిల్లు దొరక 
బట్టి పల్లార్చ కేపట్టున దయం జిల్కు 
మనసు గల్గిన యట్టి మగండు గలిగె 


తే. నింత గలిననేమి నా హృదయ మెజీంగి 
మనను దీఅను బదివేలమంది మగలం 
గలుగం జేయక చెడు దోసకారి బ్రహ్మ 
యొకనింగాంజేసె ననుచు నూరక తపించు. 146 


క. ఆ పాపమేమి చెప్పుదు. 
గాపుది మదమెత్తి కన్ను గానక పురిలో 
జూపరుల నెవరి నైనను 
నేపున సంభోగకేళి నెనయం జూచున్‌. 147 


చ. అటువలె( జూచువేళ నొక డంగద నామకు దాయుధోప జీ 
వటకుం బ్రయోజనార్థము రయంబున వచ్చిన వానిటెక్కు చొ 
క్కటపు టొయారమారంగని కాపుది మోహము నిల్పలేక మి 
క్కుటపు రతిప్రయత్నమునకున్‌ గరంగించెద నంచు నిట్ల్టనున్‌. 148 


తే. “ఎన్నడును రానివాండ వీవేమిపనికి 
వచ్చినాడపు కూర్చుండు వన్నెకాండ! 
మంచమదె తెచ్చి యింటిలో నుంచినా” న 
టన్న విని వాడు “పోవలె” ననుచు బలుక. 149 


ఉ. “పోవలెనంటివా? రమణి మోమటు చూడక యీడనుండలే 
వో? విడిపించు బిడ్డలకు నాయ్యనం జన్నిడి నిద్రబుచ్చం బో 
గావలెనో? భ్రమించు విటకత్తెల యల్కలు దిర్పబోయెదొ? 
శ్రీ విభవోత్తమా! యెజంగయజెప్పు?” మటంచును రెట్టంబట్టుకన్‌. 150 


తే. కోళ్లు నిండారంగా దొడ్డగొంగడపుడు 


పజచి యాతని మంచంబుపైకి( జేర్చి 
వలచి వలపించి చిన్నెల వగలు చూపి 
యెనసి రతికేళి నెలె నయ్యిగురుంబోడి. 151 


వ. ఇత్తెజంగున. 152 


క. అనిరుద్ద చేష్ట ఖేలన 
మనివారిత దంతఘాత మతిచిత్రతరం 
బనిదంపూర్వానందం 
బనుపమ గురుసురత సౌఖ్య మబ్బినయంతన్‌. 153 


క. ఈలాగు నిచ్చనిచ్చలు 
మేలుగం గోరికలు దీ మిథునత నన్నున్‌ 
దేలింపు మనుచు ననిపినం 
జాలన్‌ బాగుగ నతండటు సలుపుచునుండెన్‌. 154 


క. అల కాంపు వగల చిలుకల 
కొలికికి- దమి యింతయైనం గో ల్పడక మదం 
బరిధారి యుండ నొకనాం 
డెలమిని నయ్యూరి బేరి హితమలరారన్‌. 155 


క. ముదుక రుమాలు గుడ్డ భుజమూలమునన్‌ గడితంబు మీందం బ్రాం 
తదియగు దుప్పటంబు మొలంద్రానును గీసరలుండు తిత్తి స 
న్నది నెలవంక నామము వినాయకు నుంగర మంగుళంబునం 
బొదలంగ రత్నగుప్తుడు సమున్నతి నింటికి రాం బ్రియంబునన్‌. 156 


క. ఆ సత్యకేశినీసతి 
నాసత్యసమాను వైశ్యనాయకు రూపం 
బాసంగొని చూచి మోహము 
తో సరసము లాడుకొనుచు. దోషణ మొదవన్‌. 157 


క. వక్కాకుం బొగాకిడుమని 
చక్కటికిని బోయి పైట జాజంగ నెదుటన్‌ 
మొక్కనగ వొప్ప నిలంబడి 
“దక్కితి విక నెందు బోయెదవురా! బావా!” 158 


తే. అనుచు దమినిల్బలేక[2] నయ్యంబుజాక్షి 
వలుంద గుబ్బలం గౌగిట బలియంబట్టి 
సురతకిళినిం దేలించి చొ క్కుచుండ 
నవు డటకువచ్చి యయ్యంగ దాహ్వయుండు. 159 


ఉ. “వచ్చితి రెడ్డిసాని! తరివాకిలిందీయు” మటంచుం బిల్వ లో 
హెచ్చిన సాధ్వసాప్తి నపుడెంతయు వైశ్యుడు సంచలింప(గా 
నచ్చపలాక్షి వాని “భయమందకు” మంచొక గాదె లోపలం 
జెచ్చెర నుంచి నాయకుని చెంతకుంజేరి మహానురాగయై. 160 


ఉ. వాకిలిం దీసి చొక్కటపు వాలుగ కన్నులం దేలజూచి నా 
లీకదళాక్షి కుందనపు లిబ్బులనేలెడు గుబ్బచన్మానల్‌ 


సోకంగం గౌగిలించి నెజసాంపునం గేలిగ్భహంబు లోనికిం 
దోకొనిపోయి వాని రతినూతన సంభవ పారవశ్యయై. 161 


క, అలకాపుర సంపద లల 
రల కావువధూటి యాననాలంకృతి కా 
ర్యలకా పుంజితయై వే 
డలం గాపుర మొప్పంజేయు కాలము నందున్‌. 162 


ఉ. నల్లనికమ్మి పచ్చడము నామముబొట్టును గుచ్చుటద్దముల్‌ 
తెల్లరుమాలువల్లె మొలందిత్తి కరంబునంగోల వ్రేళ్ళ సం 
ధిల్లిన వంకుటుంగరము తీరగుపూజల జంటగుండ్లు రం 
జిల్లగవచ్చి రెడ్డి, తన చెల్వను వాకిలి దీయం బిల్చినన్‌. 163 


క. ఆయెడ నిద్దజు మిండల 
బాయక రతిసల్సు కాపుపడంతుక యెటులన్‌ 
మేయించి బొంక వలె: జెపు 
మా! యని చక్రాంగ వంశమండన మనినన్‌. 164 


చ. ఆ వచనంబు వేడ్క విని యెదల యూంచి నిడూర్చు పుచ్చి హే 
మావతి పల్కె, “హంసవర ! మాటికి మాటికి బృచ్చ యేల? ని 
వే వినిపింపుమా! వినెద! వింతసుమీ! తెలియంగరా డదె 
ట్లో విశదంబుగా ననిన నుత్పలగంథికి హంస యిట్లనున్‌. 165 


చ. తన నిజనాయకుం డిటులం దల్పు సడల్పు మటంచు. బిల్పినన్‌ 
విని యల వన్నెకాడు భయవిహ్వలుం డైన “వడంక వద్దురా 
యని నగి విపుం దట్టి, “చనుమా! పగం జాటుచు, మళ్ళి చూడ కే 
మనకను రెడ్డి తోడ” నని యా సఖి పంచిన నాతం డంతటన్‌. 166 


వ. “మంచి” దని యప్పుడు. 167 


క. త్వరితమ్ముగం దల వాకిలి 
దెజచుక బంట్రవుతు నోటి తీటయుం దీన్‌ 
బొరి పొరి వదరుచు( జనియెడి 
తెజంగు నిరీక్షించి రెడ్డి తెగువన్‌ మగువన్‌. 168 


తే. పిలిచి కోపారుణాక్షుండై పేర్చి పలికె 
“నేమి బంట్రోతుగాం డిటు లెమ్మె మెజసి 
వచ్చినాం డదిగాక తా వదరుకొనుచు 
బోవుచున్నాండు సెప్పుమా! వువ్వుబోడి”. 169 


క. అని పతి యడిగిన జడియక 
“వినుమా!” యని రెడ్డిసాని వింతలు గులుకన్‌ 
నునునగ వొప్పంగం జెప్పెను 
“గనుమా! యీ సెట్టిగాని, ఘర్షణ మొదవన్‌. 170 


తే. నగరివారలు పిల్చుచున్నా రటంచు. 
దజుముకొని రాగ నిలు(జొర దలుపువేయ 
గోడతండు దూకి వచ్చి తోడ్కొనుచు( బోవ 


“రెడ్డి లేడు గదా యని యడ్డ పడితి. 171 


ఉ. అంతట నీవు వచ్చితివ యాతండు నాగ్రహవృత్తిచేత న 
న్నెంతయు దూజుకొంచుం జనియెన్‌ మగడా !” యని చెప్పి వైశ్యునిన్‌ 
జెంతకుం జేరం బిల్స్చిన వసించు కుసూలము వెళ్ళి సాధ్వసా 
క్రాంతశరీరుండై యెదురుకట్లకు వచ్చిన రెడ్డి యంతటన్‌. 172 


తే. వాని దయం జూచి “నేనున్న వాండ నీవు 
భయపడకు సెట్టిగా!” యని పల్కరించి 
పొమ్మనిన మస్తకవిధూననమ్ము చేసి 
యేంగ నాతడు తనయింటి కేమి యనక. 173 


ఉ. ఆవిధి బొంకనేర్చిన నృపాగ్రణి దగ్గర కేగుమన్న హే 
మావతి నాసికాగ్రమున మాటికి వ్రేలిడి కర్ణపత్ర శో 
భావళి చెక్కులన్‌ నటనమాడ శిరంబటులూంచి మెచ్చుచున్‌ 
వేవినం జూచి యంత నిజవేశ్శము జేరగ నేగె గొ బ్బునన్‌. 174 


క. ఈ గరిమను నిజగృహమున 
కేగి ధరాధీశమోహ హృదయాంబుజయై 
యా గజగామిని యొండొక 
లాగున దినమెల్ల. గడిపి లలి నిశియైనన్‌. 175 


చ. ఘనశితికంఠకంఠ కలకంఠ ఘనాఘన నీలకంఠ కం 
జనయన ఖంజరీట బలశాసన నీల తమాలమాలికా 
ప్రణుత మృగేక్షణా చికురభార మృగిమద చంచరీక కా 
ననకిట కొక కజ్జల వనద్విప సన్నిభమైన చీశటిన్‌. 176 


ఉ. కొప్పున జాజిక్రొవ్విరులు కుంకుమగందపుంబూత గుబ్బలన్‌ 
గొప్ప సుపాణి రాసరులు గోమలదేహ లతాంతవల్లికన్‌ 
గప్పెడు సొమ్ము పెన్సిరులు గన్నుల పండువు లాచరింపంగా 
నెప్పటియట్ల వచ్చి హరిణేక్షణ నిల్చిను హంన సన్నిధిన్‌. 177 


ఆ. నిలువ గలువకంటి చెలువంబు వీక్షించి 
దినము దినము నొక్క తెజంగు దోప 
సొగను( బూన నేర్చు సుందరాంగివి నీవె 
యనుచు మెచ్చి హంస మనియె సతికి. 178 


పదునాజవ రాత్రి కథ 


జాలరిబిత్తరి తైర్థికుని? గూడుట 


మ. పొగడం జొప్పడు సౌరసేనజగతిన్‌ బుణ్యోపలబ్దం బనే 
నగరం బొక్కటి యందుగాపుర ముదీర్ణప్రాఢితో నుండు భ 
ద్రగుణాపేతుండు సూతవంశజుండు కుద్దాలాభిధానంబునన్‌ 
దగ బెంపొందినవాండు రూపజితకందర్పుండు భామామణీ! 179 


తే. రాజ నలరాజ రతిరాజ రామరాజ 


తే. 


ర్‌ 


తే. 


సః 


రాజ రాజాత్మ జామర్యరాజజ వన 
రాజ రాజిత రేఖా విరాజమాన 
సౌష్టవాకార సంపత్తి జరగు నతడు. 180 


. తరణి జని తరణి ధరణీ 


తరుణి రమణీయ వేణి దత నిర్ణరిణీ 
వర రమణీమణి శ్రిత జన 
దురితాటవ్యరణి సుగుణ ధోరణి యమునన్‌. 181 


పడవలు, వలలు, జలచరములు 


. ఈదుకొయ్యలు తెప్పలు నీదుకాయ 


లరడ లరిక్‌ళ్లు పడవలు తరులు పుట్టు 
చేపడవ లోడ లాదిగాం జెలంగునట్టి 
యంబుతరణంబులకు నెల్ల నధివుండతండు. 182 


. ఆకర్ణదఘ్న పుణ్యక 


థాకథన లలిత హృదయుం డసమాన యశుం 
డా కర్ణధారుం డంహతి 
ధీకర్ణుండు ధీవరకుల దేవుం డరయన్‌. 183 


కొడమ తిజ్జడ్డకొడమ ద్రాబ్బుడు పటంబు 

చాప యెత్తెల "గూడయు జల్లిగూడ 

లుంట గాలంబు తెరదీము లుసురుగాల 

మొసుకు గొరకు పుణుకు సొక్కు లెసంగుచుండు. 184 


. మెడవల సన్నపువల త్రో 


పుడువల డొంకవల మింట ముక్కిడివల దాం 
టుడువల సింగిత మనుకువ 
లెడవల కుండెవల లాదు లెసంగెడి వలలున్‌. 185 


. నీరు కుమ్మరపుర్వు నీరీ(గె తలకప్ప 


తెలిదమ్మ కరివేల పొలికె నత్త 

గుల్ల చుట్టుడుగుల్ల కురిమింద నాచుడు 
గవ్వ మురుండము కాకిచిప్ప 

యెజగుల్ల నులిగుల్ల పురుగు గోదురుగప్ప 
కప్ప కత్తరి యెండ్రకాయ జెలగ 
గులకరింతయు నీరుగట్టు శంఖనఖంబు 
పలుకాసి నసిమిరి బంగపురువు 


పెలుక నిర్లూత కోయు తాబేలు పిడక 
మొసలి శింశుమారము పెద్దమొసలి నీరు 
పాప నీరేన్లు నీర్చలి ప్రాచి పరువు 

లాడి కొజగాని జంతువు లన్ని విడిచి. 186 


కొరద దాసరికొయ్య కొట్టమీ నులస ము 
చ్చంగి బేడిన జెల్ల చాజమీను 


వాలుగ ముకుదొమ్మ వల్లికతట్ట పు 
త్తడికాను పూమీను కడిసెలంబు 

పక్కె చిత్తర నీరుపాపెర మలుగు మీ 
నరుజు నిల్లెపుంజేప యాకుజెల్ల 

మిసి కల్లురుజు నడమీను తొల్లిక జాతి 
గొరక మాపురమును గుంటముక్కు 


తే. మోరపక్కెర దొందును గూరముక్కు 
పుల్లురుజు గెజ్జె గెండయు బొమ్మడాయ 
యల్లె దమ్ముప్పుచేపయు గొల్లదొందు 
పరిగె రొయ్యాదియగు మీలం బట్టునతండు. 187 


క. కులనాయకపుం జాలరి 
కులనాయక తాంబుతరణ కోటీశత్వం 
బులు జారి క్రియాశాసన 
మలవడం గుద్దాలుం డందజొనన మెలంగున్‌. 188 


తే. మేలు బలువాలుగలనేలు మిసిమి గ్రాలు 
కన్నుగవడాలు మరునాలుకరణిం బోలు 
మురిపముల పోలు కలదొక్క ముద్దరాలు 
వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. 189 


తే. దాని నామంబు తగు భద్రసేన యనంగ 
రూపయౌవన గరిమ నారూఢికెక్కి 
యీడు జోడును సరిసాటి యెందులేక 
విజ్ఞవీ(గుచు నుండు నా విద్రుమోష్టి. 190 


సీ. జడ చిల్వ యాస్యంబు శశి నొసల్‌ నెల బొమల్‌ 
ధనువు లక్షులు తొవల్‌ నాస గంధ 
ఫలి చెవుల్‌ శ్రీల్‌ దంతములు మొల్ల లధరంబు 
తలిరు చెక్కిళ్ళద్దములు గళంబు 
జిగిశంఖ మంగుళుల్‌ పగడాలు కరము ల 
బ్బములు కక్షములు భోగములు భుజము 
లు లతలు గుబ్బలద్రులు వళులూర్ములా 
వాల్నాభి గుహ కాను బయలు కటిల 


తే. తొడ లనంట్లు మోశాళ్లు బిరడలు పిక్క 
లు శరథులు గుల్బము లరడలు ప్రపదములు 
కూర్మములు గోజి లుడు లడుగులు మహోత్త 
అలములు వెన్‌ పల్కయై యొప్పు లలన కెపుడు. 191 


క. కెంపా? వాతెర జిగిబిగి 
శంపా? నునుమేను, మోముసా రిందుని మేల్‌ 
సొంపా? బలభిన్మణి ఘృణి 
గుంపా? కుంతలవిభూతి కోమలి కెన్నన్‌. 192 


సీ, సారంగ సారంగ సారంగములం గేరు 


గమనంబు కనుదోయి కచభరంబు 
సారాజ్ఞ సారాబ్ద సారాబ్దముల నేలు 
వదనంబు కంఠంబు పదయుగంబు 
పున్నాగ పున్నాగ వున్నాగములం బోలు 
దీరైన నాభి నూగారు నడుము 

తారక తారక తారకమ్ముల మీజు 
దంతముల్‌ నఖములు దరహసములు 


తే. వడిం బ్రవాళ ప్రవాళ ప్రవాళగతి న 
దల్చు భుజములు వేళ్లు నెత్తావి మోవి 
రమ్యతర చక్ర చక్ర చక్రములం దెగడు 
ముదిత జఘనంబు చనుగవ ముణుంగు లరయ. 193 


క. మబ్బులు గ్రమ్మెడి క్రొమ్ముడి 
జొబ్బిల్లెడి తేనెమోవి సొబగౌ మొగమున్‌ 
సిబ్బెంపు గబ్బి గుబ్బలు 
నిబ్బరమౌ పియిందు తొడలనిగ్గు చెలంగున్‌. 194 


సీ. మృగధర బింబంబు మెలంత నెమ్మోము మృ 
గంబు కన్టోయి ధరంబు లుదుటు 
గబ్బిసిబ్బెవుం జనుగుబ్బలు బింబంబు 
తావి చక్కరలొల్కు మోవి ఠీవి 
సుమచాపబాణంబు లమరు పాదమ్ములు 
సుమములు నవ్వు చాపములు బొమలు 
బాణముల్‌ క్రొవ్వాండి రాణించు వాల్పూపు 
లళులు నిద్దవుం గుటిలాలకమ్ము 


తే. లమృతద రమావిహారమ్ము లలరుకురులు 
నమృతములు పల్కులు దరమ్ము రమణిగళము 
మావికెంపు చివుళ్లు సమ్యక్కరములు 
హారములు దంతపంక్తి సోయగము లరయ. 195 


ఆ. భ్రమరకములం బోలు భ్రమరకముల డాలు 
పృథు లకుచము లొజియు బృథుల కుచము 
లఅతనుభామం గేరు నతను భామాకృతి 
యలరు గొమ్మం దెగడు నలరుంగొమ్మ. 196 


శా. ఆ రాజన్ముఖ మా వినీలచికురం బా చెక్కుటద్దంబు లా 
శ్రీరమ్యాధర మా భుజాలతిక లా సిబ్బెంపుం జన్లుబ్బజో 
డా రోమావళి పొంక మా నడల యొయ్యారంబు వీక్షిపన 
మ్మారుండైనను దాని సంగతికిం బ్రేమన్‌ బంటు గాకుండునే! 197 


తే. అదియు జవ్వన ముదయించినది మొదలుగ 
సంగమాపేక్ష తల కెక్కి చారిం దివురు 
నంత నుపకాంత సంగతి యబ్బేనేని 
యాకసము తూ(టు వడుచుకయైనం జనును. 198 


సి. కలికి చొకాటంపు బెళుకుచూపుల ముద్దు 
కనుబొమల్‌ జంకించుకొనెడు హొయలు 
కలయిక మాటల. గరంగించు చెలువంబు 
లాస పుట్ట నవ్వునట్టి నేర్చు 

తేలించి చేతులు ద్రిప్పెడు పొంకంబు 
హర్షించి తాను చుక్కనెడు సొబగు 
చిన్నేల పసజూపి సన్నం జేసెడి తీరు 
ముక్కుపై వ్రేలిడి చొక్కు వగలు 


తే. వలుంద గుబ్బల బయ్యెద వైచు ఠీవి 
నజికు మెట్టెలు రొదలిన నడుచు సొగసు 
విను త్రిలోకము లందుండు వెలందు లందు 
గానంబడ దెన్నటికి నైనం గమలగంధి! 199 


తే. అదియు గ్రొవ్వున వీ(డువా(డనక చొచ్చి 
టెక్కు గలవాని చూపు సొంపెక్కువాని 
బలము గలవాని రతులం బేర్వడిన వానిం 
గనిన విడువదు వానితో గలిసి కాని. 200 


వ. ఇట్లు ప్రతిదినప్రవర్ణమానానూనమోహాతిరేకంబున 
నన్యమానవవితానమీనకేతనాయోధనాధీనమాన సాంభోజయై యయ్యంభోజనయన 
విజృంభించి మెలంగుచున్న యవసరంబున. 201 


చ. ఒకడు కిరాతదేశమున నుండెడు కోమటి పోలిసెట్టి పు 
త్రకుండు హిరణ్యనామకుండు తండ్రి యదల్చిన నల్కతో సఖి 
ప్రకరము గొల్వంగా సుకృతపాటవ ౩ మొప్ప మహానదుల్‌ నిధుల్‌ 
సకలము జూడంగోరి చనె సత్వరయానమునన్‌ ముదంబునన్‌. 202 


వ. ఇట్లు చని చని. 203 


ఆ. బదరికా గుహేక్టు కదళికా చంపక 
నహుష దేవదారు నైమిశములు 
దండకావనంబుం దనరు వింధ్యాటవి 
యాది యగు మహావనాళు లరసి. 204 


సీసమాలిక. గంగ సరస్వతి కాళింది గౌతమి 
చిత్రోత్సల విశాల శీత చంద్ర 
భాగ కావేరి విపాశ సితాలక 
నీతలవాహినీ సింధు సరయు 
గిరి యిరావతి గండకి దశార్ల కృష్ణవే 
జిక శంబమాల దేవిక తృణఘ్నీ 
బహుళ విశాఖిని బ్రహ్మభాగ సురాప 
వాలుకా వాహిని వర్ధమాన 
శోకావధూత పినాకిని బుభు తామ్ర 
పర్లి పలని తామ్రవతి వితద్రు 


నర్మద బాహుద నంద చిత్రిత యుత్స 
లావతి కపిల మాల్యవతి త్రిదివ 

లక్షణ హరిణిక లాంగలిని త్రినామ 
ద్యుమతి కుముద్వతి తుంగభద్ర 
బుషిత జితావగ బుజ్వభద్ర సునంది 
భృగువర గండకి భీమరథి మ 

హాజల గోమతి హంసావళిశ్వర 

గండక హరిగండక శతభద్ర 
బ్రహ్మగండిక నీల పద్మావ తీశావ 

తి హిరణ్య శాఖావతి వామ క్రౌంచ 
హరితల మానస హంసకంబు సుమేఘ 
సౌభద్ర కౌశిక చక్రధార 

శ్యామ మహోత్కట సోమ మహా వక్ర 
శౌర్స్‌ పాశావతి చంద్రమత్త 

పంచగం ధ్యరుణ ప్రభాంజని వల్లవ 
వజ్రవాలుక శూక వరుణ వక్ర 

పంచ మహామాయి ఫల్గుణి ; సురకర్తృ 
ష ధనుష్మతి వితస్త చంద్రవక్ర 
స్కందావతి సమూల చక్షు కదంబక 
పుండరీక పయోష్టి భూత పాద 

కూట వైఘయు( 'జిత్రకూట వేదవతి న 
క్రవతి వేగవతి వేత్రవతి గర్భ 

వతి యింద్రనందియు. గృతమాల కృష్ణ పా 
ద జయంత వంద శ్యాత్రాఖ్య శుక్తి 
మతి హరిధ్భతి సువర్ణతటి మణిప్రభ 
ప్లక్ష కుజల పిప్పల శుచి సింధు 

వర్త ర్ల కాశ్యపి మణికర్ణిక మందాకి 

ని 'మలప్రహారి సానుమతి క్షీర 
కౌమోదక్‌ సభీస్వామిక కరతాల 
వేదత్రయి విలయ విదిత 
భవనాశనియు సర్వ పాపహ కిటికక్ష 
ప్రోద వేదస్వ జంబూక కుంభ 

కరణి త్రిసంధ్యయు గాయత్రి బుషికుల్వ 
ప్రభ విష్టువు వికూట రత్న క కృష్ణ 

తోయ పాపఘ్ని విద్యుత దౌర్గ్య సర్వద 
వైర్ల దృష్టి ద్యుతి వందవార 
నీఘ్టాదయుం బ్రణీత చెయ్యేణు గుండ్లక 
మ్మయు గుందు మొదలుగా మహి ( దనర్చు 


తే. పుణ్యకూలంకషాబృందముల నమంద 
వికస దరవింద గంధిల విమల కమల 
రుర వరంబుల నురుభక్తి జలక మాడి 
సకల దానాది సత్యియల్‌ సలిపెనంత. 205 


తే. శార్జ కోటి గదాకోటి శంఖకోటి 


చక్తకో టి సరఃకొటి చంద్రకో! టి 
సిద్ధకోటి మహాకోటి చిత్రకోటి 
పుణ్యకొోటి ధనుష్కోటి ౩ ముక్తి కోటి. 206 


తే. పద్మసరసి మంద్రసరసి బ్రహ్మసరసి 
శుభ్రసరసి మహాసర సభ్రసరసీ 
గృద్రసర సిందుసరసిని క్షిరసరసి 
మానససరసి నన్నిశు స్నానమాడె. 207 


సీ. స్వామి వుష్కరిణిలో స్నానంబు గావించి 
శశి పుష్కరిణి నీళ్లు చల్లు లాడి 
చంద్ర వుష్కరిణిలో జలకంబు ఘటియించి 

మ పుష్కరిణిలో జొచ్చి పొరలి 

గుహ పుష్కరిణి నీత కొమరొప్ప నొనరించి 
యమృత పుష్కరిణి నాడి వెడలీ 
నిత్య పుష్కరిణిలో నీల్లాడి చిత్రపు 
ష్కరణిలొ స్నాతకక్రమముం జూపి 
తే. శంఖ పుష్కరిణిని గ్రుంకి చక్ర పుష్క 
రిణి మునింగి దెవతా పుష్కరిణిం దొలంచి 
క్షీర పుష్కరిణిని దూకి సేతు పుష్క 
[3]1రణిని మజ్జన మాడి సరాళముగను. 208 


సీసమాలిక. మత్స్య కూర్మ వరాహ మాండవ్య నరసింహ 
రామ పరశురామ రామ వామ 
న మహేంద్ర చక్ర గో నారద శంఖ పాం 
డవ శారి , పక్ట్యగస్త్య విజయ జయ 
కపిల వీసీష్ల మార్కండేయ భృగు జహ్ను 
వాయు మునిబ్రహ్మ వరుణ విష్ణు 
ధర్మ పరాశర దామోదర కపింజ 
ల శుక కౌండిన్య గాలవ హిరణ్య 
వసు కృష్ణ శాండిల్య వజ్ర త్త్‌నిక ధనం 
జయ ముక్తి దేవర్షి శర్వ పిష 
ల సరస్వతీ ముద్గిల భరత పర్వత 
పరమ కాశ్యప శేష పంచగోప 
రైధ్య భరద్వాజ శైభ్య తుంబురు గౌత 
మ జటిల భార్గవ మాధవ గురు 
బాభ్రవ్య పుణ 6 గోపాల ముకుంద త్రి 
విక్రమ సౌర గోవింద మోక్ష 
కుల్యాచ్యుతామృత గోమద సుర కృప 
నారాయణ మను జనార్థన హరి 
వైకుంఠ కేశవ వాసుదేవ పతంజ 
లి విరజ ధన్వంతరి కురు భోగ 
సావన శ్రీధర పావన ప్రద్యుమ్ను 
పురుషో త్తమ పరమ పురుష సిద్ధ 
పాతకనాశన పాపహారి ణ్యురు 


విమల భాస్కర మధు కమల సోమ 


ఆ. నామధేయములను భూమిలో సార్ధత్రి 
కోటి తీర్థములను మేటి వనంగ 
దనరు నెట్టి నూట యెనిమిది తీర్థాల 
స్నానదాన విధులు సలిపె నంత. 209 


క. తిరుకొళము నూయి కోడును 
జెబువు మడువు లొండు కుంట చెలమ పడియ కో 
నెజు బుగ్గ వాంగు దొనతల 
పరి గుండము కాల్వ డిగ్గి బావి దొరువులన్‌. 210 


సీ. సంకల్పములు సెప్ప సాగు బ్రాహ్మణు లుండ 
భైరవార్హ్యం బిచ్చి భక్తితోడ 

స్నానంబు గావించి సం మాత్రము దక్క 
గల ధనమెల్ల బాపల కొసంగి 
కపిలగోఘృతములు క్రముకపర్లంబులు 
గుడుములు ఫలములు గుగ్గిలులును 
గానుకల్‌ వత్తుల కట్టలు ష పూలన 

రాలు గైకొని  మోదరసము చిల్క 


తే. నార్థ్రవస్త్రంబు లంగంబు లంట వడశి 
కొనును నమ్రత నడుగడుగునకు( బెద్ద 
మాట “గోవిం వింది” యనుచును నూట యెనిమి 
ది తిరుపతులలో స్వాముల దెలియంజూడ. 211 


వ. తరించి మటీయు( జని చని. 212 


మంజులగతి రగడ. శ్రీవైకుంఠ క్షేత్రంబునం దగు 
వాసుదేవునకు వందన మొనరిచి 
యామోదస్థలి యందలి సంక 
ర్షణునకు 'గర్లాచ్చాదనముల నిడి 
సేరవిం బ్రమోదస్థలమున( జెలంగిన 
ప్రద్యుమ్నునకును బ్రణతి యొనర్చుచు 
సమ్మోదాఖ్యస్థలమున నుండెడు 
ననిరుదునకు సమారాధన మని 
సత్యలోకమున సతత మ్మెనసిన 
విష్ణువునకు గోవిందలు సల్పుచు 
సూర్యమండలిని సొంపుగC బ్రబలిన 
పద్నాక్షునకుం బ్ర బ్రపత్తి వహింపుచు 
క్షిరాబ్దిస్టలి శేషశయనునకు 
హస్త " స్వేస్తిక మనుబంధింపుచు 
శ్వేతద్విప క్షితిం బ్రభవించిన 
తారక హరికిని దండము లొసంగుచు 
రమణ బదరికారణ్యం బందలి 
నారాయణునకు నమ్రత లొసంగుచు 
నైమిశ పుణ్యవనంబును బొందిన 


హరికిని మంగళహారతు లెత్తుచు 
దనరు హరిక్షేత్రంబున నెలకొను . 
సాలగ్రామస్వామి గణింపుచు 
బొసంగ నయోధ్యాపురిలో జెలంగడు 
రఘునాయకునకుం బ్రణిపాతము లని 
మధురాపురిలో మహిమల జెందిన 
బాలకృష్ణునకు( బ్రాణాచారము 
మాయాస్టలిలో మధుసూదనునకు 
థి 
నిరతం బల్లో నేరే ళ్లనుకొని 
కాశీన్థలి భోగశయానునకును 
నమరంగ నూర్జ్వశయంబు. జొనుపుచును 
దల(ప నవంతీస్థ్‌లిలో నవనీ 
పతిదేవునకును బ్రాంజలు లిడుచును 
ద్వారవతిన్‌ యాదవకుల భర్తకు 
దాళహస్తములు దప్పక కొట్టుచు 
వజ్రపురిని దావలమై చిక్కిన 
గోపప్రియునకు గొబ్బిళ్లనుచును 
వసతిగ బృందావనమున నిలిచిన 
నందాత్మజునకు నతులొప్పించుచు 
నలరు గాళియ హ్రదతలమున( గల 
గోవిందునకును గొండి లెన్నుచు 
గోవర్దనమునం గొలువై కన్పడు 
గోపదెషునకుం గొణిగె లొనర్చుచుం 
దనరు భక్తమోచనము భవఘ్న 
స్వామికి హస్తస్తంభనం బట్టుచు 
మహిమ వెలయ గోముతపర్వతమున( 
జేరిన శౌరికి సేవలటంచును 
రమ్యహరిద్వారమునం బ్రసన్నుం 
డైన జగత్పతి కభివాదనమని 
చాల బ్రయాగ న్థానమ్మునం గల 
మాధవునకు నన్మానకరంబులు 
గయలో సాక్షాత్కారమునొందు గ 
దాధరునకు జోతలు చెల్లింపుచు 
గంగోదధి సంగసలిం జెలంగిన 
శ్రీవిష్ణువునకు జేజేలనుచును 
జిత్రకూటమున సేమంబందిన 
రాఘవునకు నేత్రనిమిలన మని 
నందిగ్రామమునను జెలువొదిన 
రాక్షసఘ్నుండగు రామున కజంగుచు 
సరమ బ్రభాస్థలసంచారుండగు 
విశ్వరూపునకు వినతులు సేయుచు 
శ్రీకూర్మస్టలిం జేకొను కూర్మ 
స్వామికి. బుష్పాంజలు లర్పించుచు 
నీలాచలమున నెలకొను పురుషో 


త్రమునకు హణిగెలు దండిగం జేర్చుచు 
సింహాచలమునం జెందిన నరసిం 
హాకారునకు జొహారులు నెజపుచు. 
దులసీవనమునం దులకించు గదా 
ధరునకు నర్చలు తజచుగం గజపుచుం 
గృత శౌచస్టలిం గేలిక లొందెడి 
పాపఘ్మునికు సపర్వలు సలుపుచు 
శ్వేతాద్రిస్థ్టల సింహలోచనున 

కెలమిని గేకిస లిచ్చుచు భక్తిని 
ధర్మపుర క్షేత్రము యోగానం' 
దస్వరూపునకు దాస్యము సలుపుచు 
న్రీకాకుళమున సిస్తుగం దోచిన 
యాంధ్రనాయకున కర్పన మనుచును 
ఘనత క నహోబల గరుడాద్రి వీర 
ణ్యాసుర వధునకు నలిజో బిళ్లని 
పాండురంగమున( బాటిలు వ్‌ర్టల 
దేవునకు సదా దిగ్విజయములని 
వేంకటగిరిపై వెలసిన తిరువేం 

గడ ముడయానులంగని కానుక లిడి 
యాదవ పర్వత మందలి నారా 
యణునకు జయజయ లావర్తింపుచు 
ఘటికాచలమున గల్లు నృసింహునిం 
గృపణత్వంబున( గిర్హన నడుపుచు 
వారణగిరిపై వరదస్వామికి 
బిడికిలింతలని పెంపుగ నుడువుచు( 
గాంచీపురిలో గమలాక్షునకును 
మోదము తోడుత ముకుళితకరమని 
యొప్పుననుండు యధథోక్తస్థలము య 
థోక్తకారునకు దోయిలి దీర్పు యం 
బరమస్థలిలో బరమేశ్వరునకుః 

గర మర్జీంపుచుం గన్నుల మ్రైక్కుచు 
బాండవ భూస్ధలిం బాండవదూతకు 
వలగొను బాహులు వైవుగం దీర్చుచు 
విక్రమస్థలిం ద్రివిక్రమ 'హరికిని 
సారెకు సారెకు సాగుబళా యని 
కామాళికిలో గణుతికి నెక్కిన 
శ్రీనృసింహునకు( జేతుల మొగుపని 
యష్టభుజన్థలి నష్టభుజునకును 
జిత్తము రంజిల. జిన్ని పువ్వులని 
ప్రవాళస్థలినిం బ్రవాళవర్లునకు 
నమర “నమోనమ యనీ వర్ణింపుచు 
దీపాళన్ధలి దీపాభునకును ” 
మోహముతోడ నమోవాకంబని 
రాజిలు గృధ్రసరస్తీరన్థలి 


గలుగు విజయరాఘవునకు శరణని 
రసికత వీక్షారణ్యశయానుని 
వీరరాఘవుని వే(డుకొందునని 
తోతాద్రిసలి. దుంగళయాన 

స్వామికీ నిత్యోత్సవములం బనిగొని 
యలరు గజస్థలమందు గజార్తి 
ఘ్నునకు శయేద్వయిం గోలాటంబని 
బలిపురమందున బలియు మహాబల 
దేవున కిదిగో తిరువారాధన 
భక్తసారమునం బ్రబలు జగత్పతి 

కిని సంధించిన గిడిగిళ్ళో యని 
యైంద్రస్థలమున నవతారముః. గొను 
దేవదేవీనకు ధ తహృత్సుటములు 
గోప పురస్థలి పదేవునకు 

నెలమిం బ్రదక్షిణ మేంగెద గొబ్బున 

శ్రీ ముష్టి స్థలి జెలంగు వరాహ 
స్వామికిం “జేర్చెదం జంకల( జేతులు 
మహితస్థలమున మసలక పొదలెడు 
పద్మాక్షునీకును బడువాటులు వడి 
శ్రీరంగస్థలి శేషశయనుం డగు 
రంగస్వామికి రహి మ్రైక్కెదనని 
శ్రీరామన్థలి సీతాప్రియునకు 

మానక “యిప్పుడు నమస్కారము అని 
శ్రీనివాసమను క్షేత్రంబునం గల 
పూర్ణమూర్తి కిదె హరిం బూజింపని 
స్వర్ణమందిర సువర్లస్వామికి 

గేరుచు జరిపెద గిడేగిళ్లనుచును 
వ్యాఘ్రపురన్ధలి యందు మహాబా 
హుస్వామికీం గేలొసంగెద హితముగ 
నాకాశనగరమం దనువొందెడు 
హరిమూర్తికి నిదె యప్పాల్‌ దిరిగెదం 
బరంగ నుత్సలాపతగ శ్ర స్థానం 

బందలి శౌరికి నారాధన మని 
మణికూటన్టలి మలయు మణి ప్రభు 
పెరుమాళ్లకుం గడు బింపిల్లాడుచు 
విష్ణుపురంబున విలసిల్లు మీహా 
విష్ణుస్వామికి వెన్నెల కోళ్ళని 
భక్తస్థానము భకిప్రదునకు 

cay చదరం జేసెదం బొర్ల రు దండములు 
శ్వేతవరాహ క్షే క్షేత్రంబందలి 
శాంతమూర్తికిని సంసర్గంబులు 
నగ్నిపురస్థలి యందు మురద్విషు 
నకు నొనరీంతు( బ్రణామము లూకొని 
భార్గవతలమున భరతస్వామికిం 


గీలించెద లంకెగం గేల్ముడతలు 
వైకుంఠపురీవాసుండై తగు 
మాధవునకును నమస్కృతి బేర్కొని 
పురుషోత్తమమునం బొల్పగు భక్తన 
ఖస్వామికి నిజకైంకర్యం బని 
చక్రతీర్ణసంచారి సుదర్శన 
దేవున్‌ మదిం బ్రార్థించెద ననుచును 
గుంభకోణమున గొనకొని కదలని 
శార్డ ధరు నుపాసనం జేసెద నని 
భూతీస్థానము పురంబు నెలవగు 
శార్డ స్వామికి జాగు బడికెలని 
యలీయం గపిన్థలమందలి దంతా 
వళవరదునకు నివాళికరము లని 
బైత్రకూటమున సరసతం గొల్వగు 
గోవిందునకును గొల్పుడు చేతులు 
నుత్తమతలమున నుత్తమహరికిని 
ఘనతరభక్తిని గైలాటము లని 
శ్వేతగ్రావక్షేత్రంబునం గల 
పద్మలో చనునిం బ్రస్తుతి సేయుచు 
బార్ధస్థలమున బాగుగ నుండు ప 
రబ్రహ్మమునకు రామురాము లని 
కృష్ణకోటి యను క్షేత్రములోని మ 
ధుద్విషునకున్ను నిదె తొంగలిపాట్లని 
నందపురిభవనం బందు మహా 
నందునకును శరణార్థి ఘటింపుచు 
వృషపురస్థలిని విడియు విపాశ్రయ 
దేవుని కిదీగో దీవెన కోళ్లని 
కడంక సంగమ గ్రామంబందలి 
సంగమమూ ర్తికి సాంగిలింత లని 
తనరు శరణ్యస్థలము శరణ్య 
స్వామికి నిదె కై రపు జెయ్యని 
చెన్నగు సింహక్షేత్ర మహాసం 
హస్వరూపునకు ౩ హస్తారణ మని 
మణీమంటపమున మల్లరి సామికి 
పొందించెద గోవింద లటంచును 
నిబిడస్థలిలో నిబిడాకార 
వ. మతిం గైచాపు లొసంగుచు 
ధానుష్కస్థలిం దలకొను జగతీ 
శ్వరునకుః బెట్టెద సరిటెంకణ మని 
మాహురమందసమానత విడిసిన 
కాలమేఘునకుం గైమోడుపు లని 
చక్కని మధురాస్థానంబునం గల 
సౌందరరాజస్వామీకి మేలని 
యనిశంబును వృషభాద్రిని యళఘరి 


పేరిటి హరికిని బేడిస లెన్నుచు 
వరగుణస్థలవ్యాపకుం డగునా 
థస్వామిని మది ధ్యాన మొనర్చుచు( 
గులికన్థలమున( గూర్చున్న రమా 
సఖునీ మంత్రపుప్పము లిడి వేడుచు 
గోష్టిపురస్థలి గోష్టిపురస్వా 

మికి నర్చించెద మేలుకొల్పు లని 
దర్భసంస్తరస్థలి శయనించిన 
దాశరథికి నతితతు లొనరించుచు 
ధన్వి మంగళక తలమున నెలకొను 
శౌరికిం దగు పరిచర్య లొనర్చుచు 
భ్రమరస్థలమునం బరంగు బలాఢ్య 
స్వామి సలామని సత్కర మెత్తుచు 
ధరణిం గురంగస్థల మందలి పూ 
స్వామి నవారణిమునం గొల్బుచు 
నవని పటస్థల మందలి విష్ణు 
శ్రీమూర్తికి నీదె చెంగనలో యని 
ముద్రనదీస్థలి శోభిలుచుండెడు 
నచ్యుతునకును శిరో౭వనతుల నిడి 
యంత ననంతశయన మందుండెడు 
పద్మనాభునకుం బాణిమోడ్చు లని 
ధృతి నూటెనిమిది తిరుపతులందుల 
నవతారంబుల నలరగ వెలయుచు( 
గృపతో మము రక్షించెడు స్వామికి 
సలుపుదుం బదివేల్‌ సాష్టాంగంబులు. 213 


వ. అని ప్రపత్తిపూర్వకంబుగా నష్టోత్తరశతతిరుపతులు సేవించి, యంత. 214 


సీసమాలిక. అభిషేకవల్లి మోహనవల్లి విద్రుమ 
వల్లి చంపకవల్లి వజ్రవల్లి 

మకరందవల్లి కో మలవల్లీ మాణిక్య 

వల్లి చందనవల్లి వచనవల్లి 

జంబూరవల్లి కాసారవల్లి వసంత 

వల్లి శోభనవల్లి వసుధవల్లి 
మరకతవల్లి నీర్మలవల్లి మౌ క్తిక 
వల్లి కస్తూరీవల్లి గంధ 

వల్లీ విభ్రమవల్లీ వర్తులవల్లి వ 
రహవల్లి నిక్షేపరాజవల్లి 
యంబుజవల్లి విహారవల్లి వినోద 
వల్లి నిత్యోత్సవవల్లి చిత్ర 

వల్లీ మనోహరవల్లి కేతకీవల్లి 
సారంగవల్లి కర్పూరవల్లి 
కల్యాణవల్లి శృంగారవల్లి మనోజ్ఞ 
వల్లి మాయకవల్లి స్వచ్చవల్లి 
సౌభాగ్యపల్లి కేసరవల్లి మాధుర్య 


మాలతీవల్లి సామ్రాజ్యవల్లి 
మంజులవల్లి సంభ్రమవల్లి శుకపల్లి 
నర్తితవల్లి యానందవల్లి 

కేయూరవల్లి కోకిలవల్లి సుందర 

వల్లి సుమంగళవల్లి మదన 

వల్లీ సరసవల్లి వైభవవల్లి కి 

సలవల్లి రుచివల్లి చారువల్లి 

కౌతుకవల్లి శర్కరవల్లి వికసీత 

వల్లి మండనవల్లి పరమవల్లి 

హసనవ ల్ల్యమృతవల్లి యనురాగవల్లి కు 
సుమవల్లి సుఖవల్లి శుభ్రవల్లి 
చంచలవల్లి భూషణవల్లి సుకుమార 
వల్లి వనజవల్లి వామవల్లి 

రంగవ ల్ల్యకలంకరత్నవల్లియు శ్యామ 
వల్లి కుండ్‌లవల్లి వకుళవల్లి 
విచికిలవల్లియు వేదవల్లియుం బెరుం 
దేవివల్లియు భూమిదేవివల్లి 
యలమెలుమంగ తాయారును బీబి నాం 
చారు శ్రీరంగ నాంచారు తాయి 
కొమరొందు శ్రీచూడికుడుత నాంచారమ్మ 
చెలువొందుచుండెడు శ్రీపిరాట్ట 

నందగు పేళ్ళం జెన్నొందు దయాన్విత 
సీతాభిధానలక్ష్మీస్వరూప 


తే. ములను నూటెన్మిది తిరుపతుల వసించు 
విష్ణుమూర్తులతో గూడి వివిధగతుల 
ననుపమవిహారముల మించు 
నమ్మవార్ల పాదపంకజముల కతిభక్తి మొక్కి. 215 


సీ. వారక పొయిఘాళువారుల. గొనియాడి 
వజలు పూదత్తాళువార్ల గొలిచి 
ధీరత బేయాళువారల దర్శించి 
పెరియాళువారల పేరు దలంచి 
నమ్మాళువారల నెమ్మదిలో నిల్పి 
తిరుమంగయాళ్వార్లం దెలియం జూచి 
తిరుముషి యాళ్వార్లం బరికించి మణి తొండ 
రడిపొడి యాళ్వార్ల కడిమిం బొగడి 


తే. వేడ్క( గులశేఖరాళ్వార్ల వినుతిం జేసి 
మటీ తిరుప్పాణియాళ్వార్ల మజుంగుం జెంది 
మధురకవి యాళువారుల మాట లెన్ని 
నాథముని యాళువార్లకు నతులొనర్చి. 216 


క. సాక్షా ద్వైకుంఠం బిదె 
వీక్షింపుం డనుచు( జూపు విధిని బ్రపతిన్‌ 
నిక్షపించి సుమేరున 


దృక్షంబుగ నున్న వైనతేయుని గొలిచెన్‌. 217 


సీ. మత్స్యావతార! నమస్తే మహాకూర్మ 
దేహ! నమస్తే వరాహవర! న 
మస్తే నృసింహ! నమస్తే వటో! నమ 
స్తే భృగుకుల నమస్తే దశరథ 
తనయ! నమస్తే౭ర్కతనయా విభేదనో 
ద్దండ దోర్టండ ప్రచండ విక్ర 
మక్రమోదర్ర! నమస్తే బలానుసం 
భవ! నమస్తే బుద్ధ భవ్య రూప 


తే. ధర! నమః కల్కి వేష సుందర! నమో౭న్తు 
శక్రముఖ దిక్పతి పయోజజాత రుద్ర 
సిద్ధ సాధ్యాది నుత! నమస్తే యటంచు 
విఎధ విష్టుస్థలములు సేవించి వేడ్క. 218 


వ. తదనంతరంబ శ్రీశైల యిల్లి చక్తేశ్వర మూకాంబికా కోటీశ్వర గోకర్ణ కేదార హాటకేశ్వర 
జంబుకేశ్వర బ్రహ్మేశ్వర పుండరీక పంచనదీశ్వ రారుణ గిరిశ్వర జటానాథ వైద్యనాథ 
గౌరీనాథ రామేశ్వర శంకరనారాయణ సుబ్రహ్మణ్య స్థలాద్యధిశ్వరులగు నీశ్వరులను 
సేవించి వెండియు మహీమండలిం గల పుణ్యస్థలవిశేషంబులం జూచుచు సంచలించు 
నయ్యవసరంబున. 219 


శా. సర్వ ద్వీపవతీ ప్రపూరిత పయస్సంబంధ ధారాధరా 
ఖర్వధ్వాన భయోత్సతిష్టు బిసభుగ్రాజీవ కూర్మదికం 
బుర్వింద్రాయుధ పాత భగ్నకుబిలవ్యూహక్షరద్వాః పత 
త్తర్వశ్శ క్షుభితాహిలోక మగుచున్‌ దర్పీంచె వర్షంబిలన్‌. 220 


సీ. నేళనెళ ధ్వనులతో ఫెళఫెళ మను గర్జి 
తములు కర్లక్షో భదములు గాంగ 
ధళధళ ద్యుతులతో మిలమిల ల్లల మించు 
లక్ష బలౌద్ధత్య మడయుచుండ 
ఘళఘలార్భటులతో ఫళఫలళారను వాన 
ధార్తరాష్ట్రాది మహార్తి నింప 
జిటచిటారవముతో దటతట వడగండ్లు 
యువరాజ ముఖులను నొదుగంజేయ 
తే. విజయ విఖ్యాతి నమ్మహావృష్టి సమర 
మమర వరధర్మవిలసనం బనిలజాత 
ఖేలనము కృష్ణ ఘనయుక్తి చాల గలిగి 
యవని జనములు వినుతింప నతిశయించె. 221 


క. ఆయెడ సఖు లొకం డొక్కండు 
కూయిడి జతంగూడ కెడసి కునుకుపరువులం 
బోయిరి చెంగటి యూరుల 
కా యూరవ్యుండు హిరణ్యుం డట్టతిగతితోన్‌. 222 


తే. వడశకు చట భద్రసీన యావాసమునకు 
బోయి “నేను ప్రవాసి నో పుణ్యురాల! 


తడిసితిని వర్షధారలం దాళంజాల 
నేర్పెజంగ నిందు రానిమ్ము! నిద్రం జెంద. ౫ 223 


క. అని వేడిన వైదేశికు 
ఘనకరుణాదృష్టి జూచి కామిని, “పడుకొ” 
ము ముంగలి చావిడిం జూ 
హా లక్ష్మి యటంచుం బేర్కొని యచటన్‌. 224 


చ. తడిసిన వస్తముల్‌ విడిచి తాళ్లపయిన్‌ వెస నాజవేసి, “యో 
పడంతుక ! నేదు పెద్దలకుం బల్కంగ శక్యముగాని పుణ్య మ 
య్యెడు నిట కగ్నిం దెచ్చి సెగ యించుక చూపు” మటంచు వేండంగాం 
దొడివడి యట్టొనర్చి యల తొయ్యలి యాతని రూపసంపదల్‌. 225 


తే. మంట వెలుంగున వేమాజు మనసు దూల 
దళుకు దెలివాలుగన్నుల బెళుకు. జూచి 
“యెప్పు డే గ్రామ మందుండు దేమి పనికి 
నెచటి కేగెదు నీదు పేరేమి? చెపుమ! 226 


క. అనిన సఖి కనియె “నుండుదు 
ననిశంబు కిరాతదేశమందు, హిరణ్యుం 
డనందగుం దన పెరిలం బు 
ణ్యనదీనిధులెల్ల జూచి యరిగెదం బురికిన్‌. 227 


చ. అని వచియించు తైర్థికున కా వనజాయతపత్రనేత్ర యి 
ట్టను “నవయౌవనంబున రతాస్థ దొలంగి కులాబ్దగంధిపైం 
గనికర మింతలేక తిరుగన్‌ మనీసొగెనటోయి! నీకు?” నా 
విని “నిజమౌను నీ పలుకు వేయననేల? వివాహహీనుండన్‌. 228 


తే. ఆలి కే నంగలార్చుచు నన్యసతులం 
జూచి గ్రుక్కిళ్లు మ్రింగుచు సుఖములేని 
కతన యాత్రం జరెంచెడి కతయె కాని 
మనసు సంభోగవాంఛల మరగి తిరుగు.” 229 


చ. అను పరదేశికుం గని మహాదరణంబున లేచి కౌగి(టన్‌ 
నునుజిగి గబ్బిసిబ్బెపుం జనుంగవ నాటంగం జేర్చి మోహముం 
జినుకంగ మోవీనొక్కీ మరుచివ్వకుం దార్చిన వాండు పేర్చుచుం 
డిన తమిచేతం దద్రతికి దీవి సమున్ముఖుండై ముదంబునన్‌. 230 


తే. గుబ్బలను నట్టు లూంతంగాం గొని మనోజ 
కేళికావార్డి లోపల నోలలాడు 
చుండె నవ్వేళ దాని నాథుండు వచ్చి 
“యెవరువా?” రని ఘర్షించి హెచ్చరింప. 231 


క. ఆ సమయంబున నెటువలె 
భాసురమతి బంకవలయు( బలుకంగంగదే! 
యో సుదతీ! యని యడిగిన 
నాసఖి యిది తెలియదనుచు నటుమొగ మయినన్‌. 232 


తే. హంస హేమావతికి నిట్టులనియె వేడ్క. 
దెలియకుండిన నేమాయెం దెలిసికొనుము 
వింటివా? పతి ఘర్షింప విటుండు వడక 
వెజవకు మటంచుం జెలి వాని వెన్నుజజచి. 233 


ఉ. కీలెలుగున్‌ ఘటించి పరికింపక పండుక యుండి పల్కె “యా 
త్రాలసదుర్విచారులము రాత్రి జనించిన నేండు తావకీ 
నాలయమందు మేమిదె సుఖాప్తిని సుప్తియొనర్చి రేపుషః 
కాలమునందు బోయెదము కారుణికోత్తమ! పండనీయవే!” 234 


తే. అనిన “మంచిది” యని లోని కరిగె నాథుం 
డరిగినది చూచి సఖి లేచి యంతలోన( 
బంటితో నీళ్లు పట్టుక యింటిలోకిం 
బోయి “యేడుంటి వీసరి ప్రొద్దు దనుక? 235 


క. ఒక్కతెనె గ్రుక్కు మిక్కని 
దిక్కెడసిన రీతినుండి తెరువరు లేవరో 
యిక్కడకు( బండ వచ్చిన 
నక్కట! ప్రాణమ్ములుండె నధిపా!” యనినన్‌. 236 


ఆ. నిండినింటిలోన నీకేల భీతిల్ల 
గోల! యూర బొద్దు గ్రుంకలే ద 
టంచు. గౌగిలించి యనుమాన మొందక 
యోర్చుతో సుఖాప్తి నుండె జెలియ! 237 


శా. ఈ లీలన్‌ వెస బొంక నేర్చిన నృపత్యేకాగ్రచూడామణీ 
కేళలిసంభ్రమచిత్తవృతి సురతక్రీడాచమత్కారచ 
ర్యాలాలిత్యకథాప్రయత్నమున కత్యాసక్తి తో బొమ్ము లే 
దా, లోలాంబక! యూరకుండు మని కాదంబేంద్రు డిట్టాడంగన్‌. 238 


చ. తెలతెలవాజ వచ్చుట సతీమణి యప్పుడు చూచి కేళికా 
నిలయముం జేరనేగి ధరణీధవుపైం దమి మీజ నుండె నా 
చెలి యనుచుం బురోహితుండు సెప్పిన నాత్మ జనించు వెడ్క 
నా నల నరపాలమౌళి తదనంతరగాథ వచింపుమా! యనన్‌. 239 


శా. []రక్ష శ్శిక్షక రక్ష యక్షయ నృపాధ్యక్షా సదాక్షేమ కృ 
ద్వక్షా రక్షిత శుభ్రపక్ష హయదార్ధక్షాఖ్య మద్రారి స 
రక్షా యన్యనిలాక్షరాక్షస జలాధ్యక్షాగ్ని వాయుః క్షపా 
తృక్షేక్షార్భక పద్మరక్షక రమాధ్యక్షారవిందేక్షణా. 240 


పాదభ్రమకకందము. రామానుత తను మారా 
ధీ మదవనధీ వర రవ ధీ నను దమ ధీ 
తామస జయ యజ సమతా 
నామగతాఘ నయతత యనఘతా గమనా. 241 
(5]మణిగణనికరవృత్తము. 
హరిహయ పరిణాభ్యదయవ భరణా 
హరిహయ హరిణాభ్యదమ విభరణా 


నరవర విగమన నవినుత చరణా 
నరవర విగమన నవిమల కిరణా. 248 


గద్యము. 
ఇది శ్రీ మత్కొండిన్యస గోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్డి 
పూర్ణిమా చంద్ర నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర 
శ్రీరామనామ పారాయణ నారాయణామాత్య ప్రణీతంబైన 
హంసవింశతి యను మహా ప్రబంధమునందు( 
జతుర్ధాశ్వాసము. 


ఇ 0, 


[1] ఈ చరణము చెడినది. 

[2] ఈ కవి ద్రుతాంతముగనే వాడును 

[3] పుష్కరణి తప్పు : పుష్కరిణి ఒప్పు 

[4] ఈ పద్యము వ్రాయసగాండ్ర చేతులలో బడి చెడి యిట్లున్నది. 
[5] ఈ పద్యపు పూర్వార్థమున ఛందోభంగము 


పంచమాశ్వాసము 


శ్రీధర! ధరధర! వరధా 

రాధర నిభవర్ల! సమదరావణ మకుట 
క్షాధర చరశర! విబుధా 

బాధిత! కరుణాభిరామ! రఘుకులసోమా! 1 


వ. అవధరింపుము. నలరాజన్యునకుం బ్రత్యుత్సన్నమతి యిట్టనియె, అట్టు ప్రభాతంబుగా 
వచ్చిన నిజమందిరంబు చేరి మజునాండు దినాంతంబయిన యనంతరంబ 
హేమవతికాంత యత్యంత సంతోషంబున. 2 


సీ. నిటలాధరికృత స్ఫుట చంద్రకళ లీల 
నెలవంక నామంబు నీటుగులుక 
మరుదాప్తి రేఖగా నెరయు పద్మరజంబు 
వలె వక్తుఘనసార తిలక మమర 
నంతన్స్ఫ నృపవిరహాగ్ని పైబర్విన 
గతి గుబ్బం గుంకుమ కలప మలరఈ 
జిగిరించి పూచిన చిన్నారి లతరీితిం 
జిత్రపట్టాంబర గాత్ర మమరం 


తే. గనక సుమదామ ఘుమఘుమల్‌ కచములందు. 
గంబురాపూత భుగభుగల్‌ గళమునందు 
నంద మొందంగ వాసింప హంసమున్న 
నెలవునకుంజేరె సాతాని యలరుంబోడి. 3 


తే. చేరినప్పుడె కలహంన శేఖరుండు 
తివిరి హేమవతీకాంత దిక్కు జూచి 
వేడుకలరంగ నొకగాథ వింటివేని 
చెప్పెద నటన్న మంచిది చెప్పుమనిన. 4 


వ. హేమావతికి హంసం బిట్లనియె. 5 
పదునేడవ రాత్రి కథ 


కుమ్మరిగుమ్మ సాలెవానిం గూడుట 


క. పరగు నొక పురము రత్నా 
భరణంబనం దరణకిరణ పటలీ సంరో 
ధ్యురు సౌధస్థిర కేతూ 
తర చిత్రపటాంశు చిత్రిత ద్యుతలంబై. 6 
తే. తనయుండగు రాజు ఘనమార్గమునను రాగ 
గోట యాత్రోవ నరికట్టుకొన్న సుద్ది 
విని జలధి దానిచుట్టును విడిసి ననగ 


నారసాతల నిమ్న ఖేయంబు దనరు. 7 


ఉ. అందొక కుంభకారక మహాన్వయమండల దుగ్గవార్థి పూ 
ర్లీందుండు చక్రదాసుండన నెన్నిక కెక్కిన పేరుగల్లీ వ 
న్నంది మనోహరాంగ రుచిరాకృతి సంపదచేత నిందిరా 
నందనుండే యితండగు ననందగి కాపురముండు నెప్పుడున్‌. 8 


ఆ. సలుప కడవ రాయి సారె కలాసంబు 
కట్టె యిసుము జల్లి కడవ ముల్లు 
మంటిముంత గుబ్బమ్రాను నావంబును 
మన్ను మోయం బొతు మలయుచుండు. 9 


కుమ్మరి - పరిశ్రమ 


సీ. ఆదివరాహంబు మేదిని నెత్తిన 
మాడ్కి చొప్పడంగం దా మన్ను మోయు. 
బ్రథమవేళల సృష్టి బ్రహ్మ చేసిన యట్లు 
ఘటకోటు లుత్సాహగరిమం జేయు 
విష్ణువు చక్రంబు వేడుకం ద్రిప్పెడు 
చాడ్సున. బలుమాటు సారెంద్రిప్పు 
బయలి పురంబులు భర్గుండు గాల్సిన 
డంబు సూపట్ట నావంబుం గాల్బు( 


తే. గపివరుండు పర్వతంబులు గమిచితెచ్చి 
కుప్పలిడురీతి( గుండలు కుప్పవెట్టు 
నవి దివియు ధాతకాండంబు లడంచు సరణి 
సాధుపథవర్తి ఘటకార చక్రవర్తి. 10 


తే. కాగు మజ్జిగ ముంతయుం. గడవ గూన 
బాన వెసలయు బుడిగెలు పరపు చట్టి 
కడవ ముంత కరిగె దుత్త పిడత గురిగి 
కుందె లటికయు మూకుడు బిందె ప్రమిద. 11 


చ. చెవులపెనంబు గోలమును జిల్లుల సిబ్బియు దోని తొట్టియున్‌ 
గునిచిలుమూ(త మాలయును గుమ్మెత యందపు ధూమపాత్రయున్‌ 
సవరని బూద పెందొనయు సానికె యొప్పు కమండలంబు వ 
డొవతెవ కంబి దుత్త నెరడుల్చియుం గప్పెరపంటు లాదిగన్‌. 12 


తే. తీనెపూజలు కులుకులు త్రేటగట్లు 
గరల మురువులు పడికట్టు కిరుదుకట్లు 
బొద్దుటీనెలు నునుపులు "మొదలు గాగ 
బనులు నిర్మించు గుండలపై నతండు. 13 


సి. దేవకార్యములకుం దిరునాళ్లకును మహో 
త్సవములకును గంగజాతరలకు 
సంప్రోక్షణములకు జన్నములకు. బెండ్లి 
వడుగు నోములకును వ్రతములకును 


సత్రంబులకు సహస్రంబులకును సమా 
రాధన పితృకార్యయూథములకు( 
బండుగులకు నాలపంబులకును బొంగ 
లికిని దేవరకు గొబ్బికిని నడరు 


తే. జంగమార్చనలకు బాల[1]దాస భోజ 
నములకును దండువెట్టికి నగరివారి 
కొండ బక్కలకును భిక్షుకులకు నైన 
గొజుంత వడకుండ( గుండ లాకుమ్మరిచ్చు. 14 


క. ఒకపాటి కలిమిచేతను 
గకపిక పడ కప్పులేక కనకాభరణాం 
శుకముల గరగరికల నిం 
చుక తక్కువగాక యతడు సుఖమున నుండున్‌. 15 


క. ఆతని కొక్క కులాంగన 
శీతాంశునిభాస్య రూపసేనాఖ్యను వి 
ఖ్యాతిని వెలయును గంతుని 
చేతి జగా బాకనంగ జిగిబిగి వగతోన్‌. 16 


ఆ. ఘనము ఘనము కన్నం గచనైల్యవిస్ఫూర్తి 
మెయి(గు మెజుంగుకన్న మేనిచాయ 
నిపుల విపులకన్న నుపమింపం గటితటి 
దాని కెనయె భూమిలోని సఖులు? 17 


ఉ. పోకల రీతినొది మెజుపుల్‌ గొని మిట్టలు గట్టి పై మొనల్‌ 
జోకగందీసి తాళముల చొప్పున గన్సడ చెండ్లవైఖరిన్‌ 
దికొని యొప్పి గిండ్లపగిదిన్‌ గొమరొప్పం బసిండికుండలై 
వీకను దండనుండి యళివేణికుచంబులు పొల్పు నెంతయున్‌. 18 


ఉ. పంచశరాహితుండికుండు భామిని పొక్కిలిపెట్టెలో! నందా 
నుంచిన కాలసర్పము సమున్నతి నాడంగ ఠేవమీజ బు 
న్సంచు ఫణాగ్ర మెత్తి యలరారెడు చాడ్సున రోమరాజి య 
భ్యంచితలీల మించి మది హర్షము జేయు జనాళి కెప్పుడున్‌. 19 


సీ. చంద్రభాగ నిరూఢి సతిమోము రాణించు 
నెజీకొప్పు కృష్ణవేణి గతిం గాంచు 
నువిద వాల్లనుదోయి యుత్సలావలి నొచు 
సకియపల్కులు సరస్వతిని మించు 
శంఖవర్ణారూఢి సఖిగళంబు జయించు 
నవ్వులు క్షీరసుందరత మించు 
స్తనము లుత్తుంగభద్రసులీల దర్శించు 
నారు నీలాకృతి నందగించు 


తే. జఘనము విశాలహేలల సంభ్రమించుం 
బదయుగము పల్లవాకార మద మడంచు 
నడలు హంసావలీఖ్యాతిం గడు వహించు 


నంగము హిరణ్యకళలతో నతిశయించు. 20 


క. తమ్ములు చెలికరములు కుం 
దమ్ములు పలువరున పర్వతమ్ములు బలుచం 
దమ్ములు చన్నులు తొవలం 
దమ్ములు కను లలక లంబుదమ్ములు పొగడన్‌. 21 


చ. హరివరకాంచనాబ్దకమలాళిఘనాకృతులందు టెంత య 
బ్బురము పటూక్తి నాస గళముం గరముల్‌ కుచయుగ్మ మంచు న 
త్తెఐవ సుమధ్య "దేహ ముఖ దృక్తతి కుంతల కేశపాశముల్‌ 
హరివర కాంచనాబ్ద కమలాళి ఘనాకృతులందు నిచ్చలున్‌. 22 


ఉ. దాని మిటారి సోయగపు దట్టపుమోహము లూరు చూపులున్‌ 
దాని కచంపు సొంపు వగందాల్చిన చాయల రాయడించుకన్‌ 
దాని రసోక్టు లాకుల మనంబు( గనుంగొని లోనుగాని య 
మానవు 'డెందులేడు వినుమా! యనుమానము మాని మానినీ! 23 


చ. అది నెజిప్రాయవపున్‌ సొగసుదౌట నొకానొకటైన గర్భముం 
బొదలని దౌట నింటి యెనుబోతునకంటె మదంబు హెచ్చి నె 
మ్మది పరసంగమంబునకు మార్కొని సొక్కంగ జార వీరులన్‌ 
వదలక చూచుచుండ( దలవాకిలి కాపురమయ్యె దానికిన్‌. 24 


క. చిటిపొటి సొమ్ములు వెట్టుక 
పుటపుటగా వీధివెంటం* బొరుగిండ్ల బడిన్‌ 
విటుల నిమిత్తము మట్టెలు 
చిటుకు చిటుక్కనంగం దీరుగు సిస్తగు వగతోన్‌. 25 


సీ. జేజేల రారాల జిగింగ్రాలు నిడువాలు 

కురులు వేమజు దువ్వి కొప్పువెట్టు 
బలువాలుగల నేలు తెలిడాలు గల మేలు 
కనుల రేఖల దీర్చుం గజ్జలంబు 

కపురంపు రుచి బెంపు కడునింపుం దులకింపు 
పెదవిపై గెంపెక్క విడెము సేయు 
వలసిబ్బెముల గుబ్బలుల నిబ్బరపు గుబ్బ 
చనుల బూయును మంచి చందనమ్ము 


తే. మంగలాభంగ రంగద్రథాంగ వృత్త 
ఘన జమనసీమ సవరించు గలువచెలువు 
నలవరుచు నల్లనైన దువ్వలువ మెజయం 
జిత్తజుని దాడి కుమ్మర చిగురు(బోడి. 26 


సీ. తరితీపువగలు బిత్తరపుజూపులు మోవి 
విజణుపులు సొలపులు వింతమాట 
లుదుటు చొకాటంపుటొయ్యారిచేష్టలు 
సోబాన పాటలు సొగసు గుల్కు 
పొగరు వికావిక నగవులు బెళకించు 
కనుసన్న నేర్పులు కలికి కతలు 


సామెతల్‌ చిన్నెలు జానతనంబులు 
తెచ్చికో ల్మురువులు తేటపడని 


తే. జంకెనలు జొమ్ముతాటింపు సాహసములు 
వచ్చి తేరంగం బల్కెడు ముచ్చటలును 
విటులం గనుంగొన్న వేళల విస్తరించు 
రూఢిమించిన తమితోన రూపసేన. 27 


క. ఈ లాగునం జెలి పల్లవ 
జాలచకోరముల కెల్ల జంద్రోదయమై 
చాల విహరించుచుండెడు 
కాలమ్మున నొక్కనాటి కడయామమునన్‌. 28 


మ. పరంగం గూలిన యిండ్లు వెళ్లు గరిసెల్‌ పల్లేరు లుమ్మెత్తలున్‌ 
జిజీపెంకుల్‌ చిగిరింతలున్‌ గునుకలున్‌ జిల్లేడులున్‌ మూషికో 
తరముల్‌ దున్నిన పెంటదిబ్బలును నక్కల్‌ పందికొక్కుల్‌ దరుల్‌ 
దొరుంగన్‌ బూడిన పాయల్‌ పడిన గుళ్ళున్‌ గల్లు పాడూరిలోన్‌. 29 


ఉ. లాడికి మూంగు కాకుల బలాయన మొందంగం జేయ వీపుపై 
ద్రాడున వ్రేలు నీంకెగుది తాపిన దేహము పెండి కాళ్ళకున్‌ 
రోడి నశించు తోక బలు రోమము లంటిన జోరుటీ(గలున్‌ 
గూడిన బంధముం గలిగి కూర్కుచు నుండొక బక్క గుజ్జమున్‌. 30 


తే. మందగుది రిప్ప గొరి సేలు మక్కి రొళ్ళు 
బరతుమురు కొమ్ములును దోటు బర్ల తడక 
వాటు తెజడొక్క మిడితోక వేటుగాళ్లు 
నేరు ద్రోసిన యొక బీద యొద్దుం జేరి. 31 


వ. అందు పసించియున్న సమయంబన. 32 


చ. నలువగు తుంకి చేవనం గనంబడు కొమ్ములు వింత చింత ని 
ప్పుల సరివచ్చు కన్ను(గవ పోసరమున్‌ మెడ ముద్ద ప్రక్కలున్‌ 
దెలుపులరాలు లావు పొలతిందగు (?) పాదము లుక్కుపోఃత సం 
ధిలిన విధాన నుండు బలు దేహము గల్గిన పొతు వచ్చినన్‌. 33 


ఉ. చేరి, “శుభంబె? ఘోటకమ! శ్రీకరమే! వృషభంబ! మీర లీ 
తీరున డస్పియుండు కథం దెల్పుం” డటంచును బోతు వేడ, “వే 
సారక విన్ము చెప్పెదను సైరిభవర్య! మదీయ గాథ” యం 
చారసి యార్తి. గ్రుంకుచు వృషాగ్రణి పోతును జూచి యిట్లనున్‌. 34 


సీ. తలయేరుం బెట్టి బీడులు దున్ని పడంగొట్టి 
గాలు చిక్కిన బండ్లం గట్టి మొత్తి 
పొలముకాండ్లకుం అంచి తలదిమ్ము పట్టించి “ 
పట్టుడు కవిలెలం బదను( జెజిచి 
పాపనమ్ములం జిక్కుపజచియు రెండేసి 
గొర్లకాండి నమర్చి గొట్టు చేసి 
బలు గుంటకల చేను పాయుచో, సాగని 
ఠావుల సెలకోల దాశ మొత్తి 


తే. గానుగలం ద్రిప్పి సరువళం గలంచి బంతి 
దుడ్డు బరువెత్తి యెకిరింత దోలి యొడలు 
గళ్ళిపడి రెండు దుక్కులు వెళ్ళ దున్ని 
యజ్ఞు గడిగి పొం దోల నిట్టితిం జుమ్మి! 35 


క. అన విని తలం దిప్పెను బో 
తనియె “మహోక్షంబ! కష్ట మనుభవమయ్యెన్‌ 
వనజభవు వ్రాతం గడవంగ 
మన తరమా?” యనుచు వగచి మహిషము హరితోన్‌. 36 


తే. నీవు హరిరీతి గంధర్వ నిచయమెల్లం 
గొలువ దేవమణీ చక్రములు వహించి 
విబుధుల భరింపుచుండెడు విధము లెల్ల 
దొలంగి చిక్కితి విటులేల తెలుపు మనిన. 37 


వ. తురంగంబు మహిషంబున కిట్టనియె. 38 


క. ఆనాంటి కటుల నుండితి 
నీనాంటికి నిటుల నయితి నేమందు నయో! 
లేనాంటి మేని సత్తువ 
లేనాటికి. గలవె? విను చరించిన విధమున్‌. 39 


సీ. ప్రేమ నెదుర్కోలు పెండ్లివారల కిచ్చి 
తెవులైన వారి కద్దెలకు' నొసంగి 
మేయంబోయిన చోట మెడవెండ్రుకలు వట్టి 
యాకతాయలును వాహ్యాళి దోలి 

సారె గృహప్రవేశమువారి నెక్కించి 

సంత సారెకులందు స్వారి వెడలి 

పల్లె పట్రలనుంచి బర్వు వేసుక వచ్చి 
వలసల చేకంట్లముల ఘటించి 


తే, తీటికున్నట్టి కష్టసంసారమునకుం 
గసవుకట్టిల లద్దుల గాసి పజచి 
లావు సత్తువ చెడంగొ ట్టి లాడె పోవ 
జేసి తోలిన నిటకు విచ్చెసినాండ. 40 


చ. గొబిపము చెడ్డయొట్టు చలి గొట్టినచో గవణంబు కల్ల మే 
నజిసిన మాదమాజి “జలమార్భుట యెన్నడు కాని వావి యే 
తజీం గలలోననున్‌ బడెడుదాణ యెజుంగను బేదదంటు ముం 
దర బడవేసి యెడ్లకడ దామెనత్రాడునం గాలు గట్టినన్‌. 41 


తే. ఎడ్లు పోట్లాడి కొమ్ముల నెత్తివేయ 
గేదె లొక దిక్కు సెలంగంగం గ్రేపుందల్లు 
లాస్థ దన్నంగ నమ్మహావస్థచేత 
గోడీగై పుట్టియును గోడు గుడువవలసె. 42 


గడ్డి రకములు 


సీ. పిల్లపీచర నక్కపీ( చెల్కచెవి గొట్టె 
పాలలంబును మేక పాలలంబు 
బుడ్డకాసర యుట్లబొద్ది దాతరలంబు 
మాడువు గురుగును మదనకట్టె 
నూనెముంతలమును నానబ్రాలలమును 
గొండగురుగు పాలపెండలంబు 
పొర్లుగాడియు నల్లపూలల మిసుక చెం 
చలి కందికారము గిలకలంబు 


తే. కన్నెకొమ రెద్దుమట్టాకు వెన్న వెదురు 
లంజేసవరము వెట్టి ఫూ[2]లలము చిట్టి 
బొట్టలము గోళ్లగొండియుం గట్టలంబు 
నల్లతీంగాది యలములు సళ్ల “విడిచి. 43 


తే. కనుము లీడని కోరికె కాకివెదురు 
దర్భ చిగిరింత గోరిగె దాడయంబు 
జంబు నూదర తుంగ పెన్‌ జంబు పెద్ద 
తుంగ భోజవతియు నక్కతోక విడిచి. 44 


సీ. కాచిగోగడ నెికాచి బూడెడ తోల 
కాచి పండెడ గోళ్లగడ్డి యూల 
ముల్లూపు చెగాయ మల్లయ కరివెల 
యెజగొయ్యి వెణుతురు మెజుంగుగడ్డి 
గంప దొల్లొకకొమ్ము కారెపోతర ముల్లు 
వట్రింత కదురు కార్వాకు చిత్ర 
కదురు బూతరాకాసి పిచ్చుక మియ్య 
మశ్శరి వెర్లి చేమర్లు గునుక 


తే. చీమచిప్పర చిప్పర చేతిబోద 
పుట్టగడ్డుట్ల చిప్పర పూడు కసవు 
పొలీకె పేనుకెడ కుందేటి పొరుజు గణీక 
పరికి సాళువ సొంబెకుందురు గొలిమిడి. 45 


వ. మజీయును. 46 


తే. వేరు తొల్జంగి తొండును వెల్లి మూరు 
తోప రిట్రింత యెద్దుకొమ్ముప్పి గడ్డి 
పుల్ల పూరూచయును బూద పూలగడ్డి 
కచురు తుంగాకు తుంగలుం గలయ వీడిచి. 47 


ఉ. చిక్కులమారి యా బలిజసెట్టి వయాళులం గట్టె బర్వులన్‌ 
సుక్కెడలంగ గొట్టి తన సుందరిచేతికి గడ్డికోసమై 
చెక్కుడుపాణ యీయం బడిసేటది చక్కన్‌ కోడెకాండ్రపైం 
బ్రక్కల వ్రాలి సోలి నగుబాటునకళ్కక సంజె చీశటిన్‌. 48 


తే. దాసకపువాండ్రు లద్దిలో దలంగం దీసి 
దిబ్బలను వ్ర వేయం జెడుగత్తు గబ్బుగడ్డి 


గంపలో వేసికొని వచ్చి చంపంజాలు 
పూనికను గ్రమ్ముకొని నామొగాన వైచు. 49 


క. విను సూపెచర్య కినుమడి 
గొనకొని కావించు దానికోడలి నడతల్‌ 
కనికని వేసారితి హె 
చ్చెను బాపపుగాల మనుచుం జెప్పెడు వేళన్‌. 50 


గాలి - వాన 


ర్‌ 


. చండవేగో త్ల భూమండల ధూళ్యాప్తి 
పంకికృతాభ్ర కూలంకషాంభ 
మబ్రోత్సతద్దృష ద్వ్యాఘాత భగ్నధా 
త్రండక్షర ద్బాహ్యకాండకాండ 
ముద్రిభిత్కేల్యట వ్యగ్ర భాగద్రాక్కృ 
త ప్రోద్ధుతక్షమాస్థ క్షమాజ 
ముగ్రత్రీపుర ధీకృదుగ్ర త్వరోద్ధుత 
ద్యోఏీర్యటద్ధరిత్యున్నత పుర 


తే. ముద్ధుతాబ్ది హద హ్రాదినీద్ధ వార్ము 
హుర్ముహుర్హతి నిపతద్భహూరుచక్ర 
వాళమద్ర్య్యశ్మపూరితవార్థి వీచె 
భయదగతి నొక్క రుంర్వాప్రభంజనంబు. 51 


మ. వరుణాశాగతమారుతోద్దతశిలావ్రాతాహతిద్రాగ్గళ 
త్రరళద్యోపతనాతిభీతిభరీ తాంతబ్రహ్మదత్తార్దునో 
తృరముత్ప్రస్తరముఖ్యవస్తుఘటిత స్తంభభ్రమాపాదిభీ 
కర వాతోళ్టధరాపరాగవలయౌఘమ్ముల్‌ దనర్చె న్మహిన్‌. 52 


వ. మజీయు నవ్వాయువు శోషితసింధురాజంబును గర్జవిస్పాటనంబును గావున 
ధనంజయపరాక్రమంబును నష్టకబంధనంబును బలాశివిజయంబును గావున 
దాశరథిప్రతాపంబును ఖగరాజమానభంగంబును శైలబలఘాతియు. గావున 
మహేంద్రవిక్రమంబు ననుకరించె నంత. 53 


ఉ. భేక శుభప్రదం బనలభీమ మనేకప ఘోణికాసరా 
నీక శరీరతాపహ మనీర తటాక నదీనదాది నీ 
రాకర హర్షకారణ మహఃపతి దీప్తి నిరోధికంధరా 
లోకన హృష్ట భీత శిఖిలోక మరాళము సోన దోచినన్‌. 54 


చ. జలదము నీలిచల్లడము శక్ర శరాసనమొప్పుకాసె ధా 
రలు తెలిజిల్లుపేరు బకరాజి వహించిన బూదిపూంత ల 
గ్గలపు మెఖుంగు లాయుధపుం గాంతులు గర్జిత గర్జలొప్పంగాం 
దొలకరి వీరముష్టి కడుంద్రొక్కె నభస్సల పణ్య వీథికన్‌. 55 


సీ. ఆకాశ కరికుథంబై యొప్పు మొకమాలు 
కాల కువిందోళ్ట నీల పటము 
మిహిరాంగనాభంగ మేచకో ల్లాభంబు 


కకుబంగనా నీల కంబళంబు 
కమలజాండ భ్రాష్ట్రగత మషీవ్రాతంబు 
ద్యుమణి దీపోళ్ట్ణత ధూమచయము 
నడిమిలోకము టేని నల్లపట్టు గుడారు 
ప్రకృతి కస్తూరికాపంకచర్చ 


తే. యనుచు జగముల జనములు వినుతి సేయ 
నీల కాకోల కలకంఠ నీలకంఠ 
కజ్జల ప్రజ్వల న్నీలకంఠకంఠ 
ఖంజరీటాభ ఘనమనాఘనము నెరసె. 56 


మ. తగ దేజంబను బల్పిరంగి జలధృత్సంఘంబు మందుంచి పొం 
దుగ శంబంబను గుండువేసి పటువిద్యుద్వహ్నిచే భ్రాష్ట్ర మం 
టంగం గాలంబను యంత్రకారకుండు చూడన్‌ మ్రోయు నామ్రోంతలై 
జగముల్‌ కంపమునొంద మ్రోసె ఘనముల్‌ సంభీషణాహంకృతిన్‌. 57 


. వనదాంజనగ్రావమునం గనచో రాాంశు 
వితతిగళత్సుధాప్రతతు లనంగ 
జలదపూర్ణాజాండ జలరాశితట మరు 
చ్చలితవిద్రుమలతాచయ మనంగ 
నమరులకడ వినోదము చూపు సమయమాం 
త్రికు నోర వెడ లగ్నిదీప్తు లనంగ 
ధారాధరాహ్వయవారణేంద్రమదారు 
ణేక్షణాంచలకాంతు లెసంగె ననగ 


తే. ఘనఘనాఘనగహనసంఘాతములను 
గర్జితధ్వానములు మయంగా రహించు 
దావపావళకీల లందంద పర్వె 
ననగ దళుకొత్తెం జంచల లభ్రసరణి 58 


. బిబిబిబి ద్దరగర ద్భేకభీమధ్వని 
వివిధజంతుశ్రేణి జేవుడుపముప 

ధిగధిగ ద్హ్రణిగణదేదీష్యవిద్యుచ్చ 

టల నిశల పవలట్ల వెలుంగుచుండం 
బెటపెటార్భటి రటచ్చటులాభ్రనిర్హోష 
ముల ముజ్జగమువార లులికిపడంగ 
ఘుమఘుమారావ సంకులకులాచలకుభృ 
త్కుహరానిలముల దిక్కోటు లురుల 


తే. ఖిటఖిట యటంచు. గరక లుత్కటలురాల 
నిగనిగద్యుతి మేఘముల్‌ నింగి నెరయ 
ఫళఫళ పయఃపృషత్సరంపరలు గవియ 
యూరు యోరున దారుణాసార మడర. 59 


ర్‌ 


ర్‌ 


క. పటుధాటీరటదుత్కట 
పటహలటహ కోటరములు పాటిలినటులన్‌ 
నెటనెట పటపట వెటవెట 


పిటపిట చటులార్చటులను బిడుగులు పడియెన్‌. 60 
వ. ప 61 


స. గగనమండల భద్ర కాయమానంబున 
ఘసపంక్తులను మెలుకట్లు కట్టి 

ధరణి వేదిక మీందం గరళానికాయ మౌ 
క్రికముల రంగవల్లికలు దీర్చి 
ఘనఘోష భేరికాధ్వనులు బర్హిణగళ 
ధ్వానకాహళ నినాదములు మ్రౌయ( 
దెగని మెజుంగుల దివ్వటీలు చెలంగ 
ద్విజరాజమంత్రముల్‌ విస్తరిల్ల 


తే. వృష్టి గజరాజగామినీవిభుండు సమయ 
పురుషు: డయ్యెడ నిమ్నగాపుత్రికలను 
గాంచి పెంచి ప్రమోదంబు గడలుకొనంగం 
బరిణయమొనర్భె శరధికి భవశరధికి. 62 


తే. అప్పు డవ్వానకొట్టున నళికి యులికి 
పడిన గోడలు నొరుగు కంబముల పట్టు 
వదలి కూలిన గోపురావళులు గల్లు 
పాడుగుడిలోని కెనుబోతు పబచి నిలిచె. 63 


క. అంతట వర్షము నిలిచె ది 
నాంతము జనియించె( గజ్జలాభ్ధర తమాలా 
శ్రాంతరుచి పర్వ నెల్లెడ 
సంతమసము చుక్కలమరె సత్ప్సథవీథిన్‌. 64 


క. ఎనుబోతు నపుడు కుమ్మరి 
తన యింటికి రాకయున్నం దత్సుర మందున్‌ 
వనముల వంకల డొంకల( 
గనుగొనుచున్‌ వచ్చివచ్చి కని యచో ఏేటన్‌. 65 


ఉ. లంపులమారిదాన! నిను లాచుక మాదిగవాండు గోయ, వే 
కౌెంపకుం బొమ్మటంచు మిణుగుర్లు జనింపంగం బండ్లుదీటి మై 
కంపముపుట్టం జేగుదియకట్టెను ( దిట్టుచుం గొట్టం బోతు బల్‌ 
గుంపెన నింటికై చనిన గుమ్మరి గాయడినిగట్టెం “ గట్టినన్‌. 66 


తే. కట్టు విడువకుమని చెప్పి కాంతతోడ 
రేయి యొకరితిం గడపి యా రేపకడను 
గుమ్మ రయ్యూరిపల్లెలం గుండలమ్మ 
వెడల దద్భార్య జాతుల వెదకుచుండె. 67 


ఉ. సారణ నామధేయు+ డొక సాలియవా(డు మనోజ్ఞమూర్తి కా 
శ్మీర ధరిత్రినుండి యల సింధువసుంధర జేరం బోవఃగా' 
దారిని రాగ రాగమునం దప్పక యాతని దిక్కు చూచి, “యే 
యూ? రెటకే(గె? దేమి పని? యున్న తెజంగెజింగింపుమా!” యనన్‌. 68 


తే. అతడు దాని నెగాదిగ నరసి చూచి 
దుడ్జె గట్టిది పనిలేక తొల్తం దానె 
పిలిచె నిది పాట్టమారి గావలె నటంచు. 
జేరి తన పేరు పురి పేరు చెప్పి నిలిచి. 69 


సీ. దప్పి కిమ్మన మతి దప్పినదా? యనుం 
జెంబు దెమ్మనిన్న గుచంబె? యనును 
గూరం బెట్టుమనం జేకూటినా? హిత మను 
నన్న మడీగిన నధ్వాన్న మనును 
సున్న మిమ్మన్నం గూసున్న మేలను బోక 
వక్కలెవన్న గుర్వక్కె యనును 
నిప్పని పలుకంగా నిప్పనికని యను 
నాకిమ్మనిన మసియాకె యనును 


తే. దేహ మలసె నటన్న సందేహమా? య 
టంచు నిట్లివురేంగి యమ్మించులోటడి 
యతని మాటల కరమాట లాడుకొనుచు 
గేరి నవ్వినం జూచి యా సారణుండు. 70 


క. నెజమాటలం గోడిగముల 
నరమాటల జాణతనము లతిచతురతలన్‌ 
బరిహాసంబుల నీసరి 
పెజకాయపు సతులు లేరు బిసరుహగంధి! 71 


వ. అని పలికి యత. 72 


ఉ. కొమ్మరొ! ప్రొద్దుగుంకె నెటకుం జనలేను బరుండ నింత చో 
టిమ్మని పల్కరింపం దరళేక్షణ మంచి దటంచు నవ్వుచున్‌ 
రమ్మని చేరంబిల్చి యరరమ్మొగి మూసి గడెన్‌ గదించి మో 
దమ్మున రెట్టబట్టికొని దర్పకు కేళికి సంభ్రమించినన్‌. 73 


తే. అతండు సురతాభిలాష సంగతుండుగాన 
మంచిదని సమ్మతించిన మమత తోడ( 
గ్రుచ్చి కౌగింటం జేర్చుక కుచములొత్తి 
యెనసి మదనరణక్రీడం బెనగులాడ. 74 


ఉ. అంతట దానిభర్త నిలయాంగణసీమకు వచ్చి నిల్పి య 
య్యింతిని దల్బుదీయుమని యెంతయు ఘర్షణతోడం బిల్చినం 
జింత యొకింతలేక యల చేడియ యేగతి బో.కుం? జెప్పు మో 
కాంత! యటంచు నంచ యడుగన్‌ విని యాబిడ యూర్చు సంధిలన్‌. 75 


తే. తెలియ దెటువలె బొంకునో జలజగర్భ 
వీతిరత్నమ! చిక్కులు పెట్టనేల? 
చెప్పినను జెప్పు మిక్కథం జిత్త మలర 
వినియెద నటన్న రాయంచవిభుండు పలికె. 76 


చ. అటువలె భర్త పిల్చిన భయంబున జారుండు కంప మొంద నా 
కుటిల సుకుంత లయ్యెడను గొబ్బున వాని భయంబు వాపి యు 


తృటధృతి సైరిభంబు మెడం గట్టిన త్రాడు వదల్చి దైవమా! 
కటకట! యెట్లు సంగతముగా నెనుబోతును గల్ల 'జేసితే! 77 


తే. గాండిపట్టున నిల్వదు కట్టివేయం 
దరము గాదంచు వాకిలి. దెజిచి “పోతు 
వెడలి పొయ్యోని వాకిలి వేయు” మంచు 
మగనితో జెప్పి యా దిట్ట మమత పుట్ట. 78 


తే. ఈ దయానిధి వీధిలో నేగుచుండం 
బిలిచి తోడ్తెచ్చితిని మెడందలుగుం బెట్ట 
వింత మానిసిం గని కట్టివేయ నీక 
యురుకంగాం దల్పు వేసీతి నోయి రమణ! 79 


క. అని చెప్పి మగనిచే జా 
రుని నుతి సేయించి వారిరుహముఖియు విభుం 
డును దొటి రీతి నుండిరి 
యని యంచ వచించునెడ నిశాంతంబయ్యెన్‌. 80 


చ. పొనపొన నిద్రమబ్బునం బ్రఫుల్లసరోజదళాయతాక్షి మె 
ల్లన నృపమోహతాపమునం లంపటతో జనె నంచ దెల్ప( దా 
నిన కథాచమత్కృతికి వేమలు నొదల యూంచికొంచు హా 
యనుచు నిడూర్సు పుచ్చుచు నయారె యటంచును బోయె నింటికిన్‌. 81 


తే. పోయి యభ్రంకషంబైన చాయ లొలుకు 
కలువరాజాల కళుకు లోపల రహించు 
తళుకు మగరాల గోడలుగల సుపాణి 
మేటి క్రొమ్ముత్తియపు జాతిమేడలోన. 82 


చ. పజుపవు పరంగి పోషుగల బంగరుమంచముపై వసించి భా 
స్కరుం డుదయింప నూడిగపుం గామిని లేపంగ నిద్ర లేచి త 
త్హరకరుం డస్తమించు దనుకా నొ కరీతి మెలంగి చీశటుల్‌ 
నేరసిన పిమ్మటన్‌ నలిననేత్ర మహిపతిమీంది కోరికన్‌. 83 


ఉ. రాలు మెరాలు వాలు సవరాలు మెజుంగుల నూపురాలు వ 
జ్రాలసరాలు మేలు బవరాలు వరాల జిరాలు తూలు హా 
రాలు తురాలు ముంగయి మురాలు తతాల సిరాలు సందితో 
రా లుదుటుంగరాలు జిగిరాల(గ నా జవరాలు దా ల్పొగిన్‌. 84 


సీ. చీర కుచ్చులు నేల జిరకుండంగం బట్టు 

కాని పార్షషముల సభీజనము నడువ 
బాదుకల్‌ మెట్టిరాం బదిల మం చుడిగంపు 
టింతులు కైదండ లిచ్చి కొలువ 

మనవుల కని చెలుల్‌ గునుకు పర్వున వచ్చి 
మొగ తెజికట్టుతో ముచ్చటాడం 

బ్రొద్దుననే పనుల్‌ పూని చేయుద మంచు 
బోన్‌ నకత్తెలు వేగిరాన రాగ 


తే. ద్వరితగతి నిండ్లకు( జనంగం దమకు( దమకు 


సెల నొసంగు మంచుం బాటలు సెప్పు విప్ర 
యోష లేతేర నొయ్యార ముట్టిపడంగ 
వచ్చి నిల్చిన రాయంచ మెచ్చి యవుడు. 85 


సీ, సొగసు మిటారంబు సొంపు నొయ్యారంబు 
నీటు జగ్గుందనంబు నెజతనంబు 
సొబగు నాగరికంబు చొక్కాటమును డెక్కు 
గరగరికతనంబు ఘనత నడత 
హొయలు చక్కందనంబు నొసపరి నెజరీవి 
సవరణ చెలువంబు సరసరితి 
హౌసు చమత్కార మారజంబును నేర్చు 
గహ్వరంబును (?) నాయకంబు వన్నె 


తే, సిస్తు జిగిబిగి వగబాగు చిన్న యొప్పు 
పేరు నాణెంబు మురిపెంబు పెద్దతనము 
కులుకు ప్రొఢత్వ మభినుతి గొనబు నెలవు 
నడత యిట్టుండ వలదె? హా! యనుచు బలికె. 86 


వ. ఇవ్విధంబున( దనుమెచ్చి పలికిన రాయంచం జూచి హేమావతి యిట్లనియె. 87 


క. తురగము వృషభముతో దన 
తెజిగెన్నుచు( దనకుం గసవు దేని చెలిని ద 
ద్వర సుతు సతి నెంచెం గదా! 
యెజింగింపుము దాని చర్య లెట్టివొ యనినన్‌. 88 


ఆ. అంచ మించుంబోడి యాననం బీక్షించి 
యడుగవలయు నిట్టు లడిగినపుడు 
చెప్పకున్న, దనదు శేముషి యది యేల 
యనుచు నిట్టు లనియె నాదరమున. 89 


పదునెనిమిదవ రాత్రి కథ 


అత్త కోడండ్రు ఉపపతులం గూడుట 


శా. శ్రీరామంబను నొక్క పట్టణము ధాత్రిన్‌ మించు జంచన్మణీ 
సౌధస్తోమ వధూముఖేందు మృణి సంస్పర్శస్రవ త్స్వచ్చ తా 
రాధీశాశ్శ పయఃపృషచ్చయ విధూతాకాశ కూలంకషా 
సాధూత్తుంగ తటీ మునీశ్వర తపస్సంజాత సంతాపమై. 90 


తే. సాల మున్నతి భూర్చువస్స్వర్మహర్ద 
న సుతపన్సత్యములు ఖేయ నైమ్న్య మతల 
వితల సుతల తలాతల తం రసాత 
లము మహాతల బలిసదనము లెజుంగు. 91 


చ. కనం బురిచుట్టు తోటల సుగంధఫలంబులు రాల వానిపై. 
బనసలు పండి త్రెళ్లిపడుపాటున రొంపులు గట్ట వాని మీ 
దనె రనదాళి వ్రీలి రసధారలు నించంగనైన యుబ్బలిన్‌ 


జనువడిం భాంథు లందు. బడ సారె హసింతురు శాలిపాలికల్‌. 92 


క. ఆపురమున నొకండుండును 
గాపురముగ బలిజెసెట్టి గణదాసుం డనన్‌ 
దిపురము గాంగ నయ్యల 
కాపురమున ధనదుం డుండుగతిం గడు వేడ్కన్‌ .93 


వ. వెండియు నతండు. 94 


చ. సరిపెణతోడినజ్జ బలు సందిటి తాయెతు లంగవస్తముల్‌ 
సరిగె చెజంగుపాగ విలసన్మణి ముద్రిక లంచుకమ్మేలున్‌ 
మెఖుంగులు గుల్కు దోవతియు మిన్నగు నీలపు బోగుజోడు బి 
త్తరపు విభూతిరేఖ లయితన్‌ రుదురక్కలు గల్లి భాసిలున్‌. 95 


ఉ. మోర కసీదుపట్ట మొగముట్ల తలాటము జల్లుపేరు చిం 
బోరయు( గంచుకుప్పెలును 'బూచెల గొల్సును బెద్దగంట సిం 
గారపు దృష్టిదండ మెడ గజ్జెలపేరులు నందెలొప్పలా 
వేరిన దొక్కపస్సె యెకిలింత మహోక్షము పొల్పువానికిన్‌. 96 


చ. తగణము లానుకంట్లములు తండిగముల్‌ సలకల్‌ దడెల్‌ కుతూ 
గణములు చెక్కుగుంపు లడిగంబులు పంబులు త్రాడుగట్టు మం 
కెణములు గోతముల్‌ నగలు గెంటెపు బోరెము లాతనింటిలో 
గణన కశక్యమై వెలయు గంజసమాన విశాలలోచనా! 97 


సీ. గూటపు( దిరుగుళ్లు కొలికి దామెన త్రాళ్లు 
కందళి కెముకలి కదురుకోల 
మజగజుమును మోడి మెు(గుగా దీసిన 
పిల్ల చుట్టులు నల్లుబిళ్ల లొల్లి 
త్రాళ్ళును బురికోసల్‌ దబ్బనములు నుసి 
గంతలు నట్టెన కట్టె లసిమి 
బలుపొన్ను లలరారు బగిస గూటంబులు 
పెలుజోగి పట్టెళ్ళు పిల్లపట్టె 


తే. డలును బూవుల కోరగిన్నెలు విభూతి 
పండ్లు గంగాళమును గుసిగెండ్డి పాల 
మడ్డి బరణియు రుద్రాక్షమాలికా స స 
మూహములు గల్లియుండుం దద్గేహమునను. 98 


ఉ. కాముని మేనుగాలెం బలుగాకి జయంతుని రూపుగూలె నా 
సోముని సత్క్మళాగరిమ చూడంగం జూడ. గృశింపంజాలె నా 
భూమి జనించి యాక్షణమె పొల్చువసంతుని యాకురాలె నో 
హో! మటిీ వినిరితిం జెలువొందిరె వా? రని యెంతు రంగనల్‌. 99 


చ. అతనికి నొక్కయాలు గల దన్నిట మేటి మిటారి రూవునన్‌ 
రతి నిరసించు మీణీ మరురాయని దిగ్గయభేరి వింతలౌ 
చతురతలందుం గేరి ఘనసాహసచర్యల బల్తుటారి వా 
కతి. జెలువంపవుంగిరి యభిధానము చెత విహారి యారయన్‌. 100 


చ. కమలభవాలయారి గజగర్వమడంచు ముఖంబు యానముల్‌ 
కమల భవాలయారి కళలన్‌ నగు గంఠము శ్రోణిబింబమున్‌ 
గమల భవాలయారి గతింగైకొనుం గన్నులు గబ్బిగుబ్బలున్‌ 
గమల భవాలయారి ఘృణింగొంచుం గరంబులు వేణి యింతికిన్‌. 101 


చ. ఘనము కచంబు చెంబులన గబ్బిచనుంగవ మించు మించులన్‌ 
దనురుచి రూపుమావు నెలతళ్ళుల గెల్బు మొగంబు గంబురా 
అనందగుం బల్కు. బల్కుదు రయారె! సుపాణులు పాణు లబ్ద్బముల్‌ 
మనసిజునారి నారి యసమానపు టారలరారుం దీరుగన్‌. 102 


క. ఆ లపమున శశిబింబం 
బాలపనము తేనెధార లంబుదవర్ణ 
శ్రీ లపనయించుం గబరీ 
శ్రీల పనలు బొగడం దరమె? శేషునకైనన్‌. 103 


ఆ. కాంత కరము గళము కల ముద్దురూపంబు 
దరము దరము దరము తరము వరము 
వాలు మీలం బోలు వనజాక్షి కన్నులు 
సారె సారె సారె సారసములు. 104 


స్స్‌ మొనయైన నఖరాన మినుకీను నిటలాన 
జోక గుల్క విభూతిరే కమర్చి 
యయ్యోర జిగిదేణ నొయ్యార మలరార 
బసపుతో సన్నంవుం బట్టె దీర్చి 
యలదండ కల తండముల నిండుతనముండ 
సరస కుంకుమరేఖ సంఘటించి 
యా చెంత కాసంత యాసంత జగజంత 
సొగసుగా నిడు చాదుచుక్క బెట్టె 


తే. మెడను జందనచర్చ ధమ్మిల్లసీమ 
విచికిలంబులు గంబూర కుచములందు. 
గప్రపు విడెంబు పుక్కిట ఘమ్ము మనంగ 
విటుల వలపించు మరునైన వెస భ్రమించు. 105 


తే. మీటీ గడిడేణీ భోగము కేరి చేరం 
జీరి చిన్నారి వగంగేరి వారి దారి 
కోరి విటు(జీరి రానిచో మారుబారి 
సారె వేసారి పొరలు విహారి నారి. 106 


వ. ఇత్తెజంగున. 107 


క. పరపురుష చింత నచ్చిలి 
నిరతము చరియింప( జూలు నిలిచెను వృద్దిం 
బరంగుచు నవమాసంబులు 
జరగిన తదనంతరమునం జంద్రవదనకున్‌. 108 


కొణగాని కొడుకు 


సీ. గుడిమిందం బడు రావి కడిలోని చెడుగిం 
పుణ్యనదీతీర్థమునను మొసలి 
కంటిలో గొర వెండ్రుకయు రచ్చమలట్టిని 
బ్రహ్మరాక్షసి కాపురమ్ము సేయు 
భవనసీమను ద్రాచయపాము కల్పకుజంబు 
కడ గచ్చపొద పాలకడలి విషము 
వనమున జిచ్చు దివ్యెషధికినిం బుప్పి 
బ్రతుకు బాలెడు నింట( బరశురాము 


తే. హస్త ముదకాన గ్రుడ్డు సస్యమున మల్లె 
జీవవితతికి రోగంబు చెజకు వెన్ను 
మణికి బోషంబు నృపునందు మార్దవంబు 
పుట్టు చందాన బుట్టెను బుత్రుం డొకండు. 109 


తే. వాండు నానాంటి కభివృద్ధి వణలం బెరిగి 
కాళికలను దేవ గడిమీణీ గట్టిపాజి 
రాలుుగాయతనాన బేరజపు దారి 
నాజీతేశీయుం బలు గుంటమారి యయ్యె. 110 


మ. గుణమా? సెబ్రి, వివేకమా? నహి, మనోగూఢత్వమా? లేదు, భా 
షణమా? కల్ల, విచారమా? రవళి, వంశాచారమా? నాస్తి, మా 
ర్గణ ముఖ్యావన శీలమా? శశక శృంగప్రాయ, మాప్తాది తో 
షణమా? దబ్బర, సత్యమా? హుళి, గణించన్‌ వాని కద్రిస్తని! 111 


వ. వెండియు నతండు. 112 


సీసమాలిక. ఆకతాయ బికారి యడిబండ గుండండు 
మొండికట్టె గులాము మొప్పె గోపు 
పోలెవాం డగచాట్లపొంతు దుర్నార్గుండు 
పడిసీటును గరాసు పంద లండి 
కొయ్యద్రిప్పు ఖరాబు కూళ బందెలమారి 
ముండరి పాపాలముద్ద ధగిడి 
యోగు దూబరదిండి యోచవాం డవలక్ష 
ణమువాండు గోల వ్రాత్యుడు బజారి 
పలువిత్తు పలుగాకి ప్రాడ్వాకుం డుచ్చిష్ట 
మొందు సుద్దులమారి యులిపికట్టె 
పాపిష్టి బజిగేడి పంచమహాపాత 
కియు వ్యతీపాత పోకిళ్లమారి 
దరిబేసి చెడుగొట్టు జెరీకి దగాకోరు 
విషపాలవిత్తు చిల్విషము దగులు 
బాజి హరాంకోరు వాజ ప్రక్కల మ్రుచ్చు 
చీవాట్లమారి ప్రాచీనవిత్తు 
మూసిన ముజీకి నిర్మోహి స్వామిద్రోహి 
దుష్టు రోతలమారి దోర 
బడిమి కూళ్ళకు మిత్తి పడిసె యెంగిలికాయ 
పడుపుగూ డేసగొట్టు పాడెగట్టు 


గండకుల్లెశము తాకట్టమారి యభాసి 
కడుప్రేత నడపీన్లు గలపడింపు 

దూర, దర్శన మూడు తోకచు క్కన గుల్ల 
గుట్టాల గో వోదెకొరుకు బల్లి 

తే. కొంటె కసుమాళమును దూబ కొపచెజుపు 
చేడి గేరి చెరపనచేట రోసు 

బడియ దుర్చీజమును భ్రష్టు మడియచేట 
పెయ్య కల్ముచ్చు చెడుగు సాపెనల మారి. 113 


క. అనుచుం బొరుగిరువారుం 
దనవారుం గానివారు తక్కిన వారున్‌ 
దనుం దిట్టజేయు దుడుకులు 
మనమున లజ్జ్ఞింప కతండు మణియు న్మజియున్‌. 114 


తే. వాని కెనిమిది యేండ్లది మేనమామ 
కూతుం బెండిలి చేసినం గోడె వయసు 
పాక ముజ్టూత లూంగెడు భార్యమీద 
మనసు చాలించి దుర్మార్గమతి వహించి. 115 


క. బోగాలవారి యిండ్లకు 
బోగాలకు మించి యరుచిబ్యో గామించున్‌ 
బోగాల వలపు విడియపు 
బాగా లిడం గుసుమదిప్తివలె మూశునయన్‌. 116 


వ. ఇట్లు నిజవధూవైముఖ్యంబును వారవనితాభిముఖ్యంబును వహియించి వల్లవుం 
డనువాండు వర్తింపుచుండ నొక్కనాండు. 117 


సీ. రంభ ఘృతాచి యూర్వశి మణిప్రభ చిత్ర 
రేఖ మేనక శశిరేఖ హరిణి 
హేమ స్వయంప్రభ హితమోహ మోహిని 
పుంజికస్థల రత్నపుంజ సరస 
ధాన్యమాలిని తిలోత్తమ వరూధిని మంజు 
ఘోష నాగంధిని కుంద తార 
మణిమాలిక సుమంజు మంజరి మణిభద్ర 
మణిక విద్యున్మాల మదమయూర 


తే. దివ్యమూర్తి సువర్ణ దేదీప్యమాన 
రుచిర మకరంద సుమదామ విచికిలాంగి 
యనం దనరు నప్పరస్స్రీల కన్న మిన్న 
చెన్నలరు వారసఖుల వాచ్చిన్నం గలండు. 118 


క. ఆ వారసతులలో సొగ 
సై వారణలేని కలిమి నందలరు సుశో 
భావార మరుని వసి(డి జి 
రావారణ మన నొకర్తు రతిసేనాఖ్యన్‌. 119 


సీ.కల ధనమెల్లం బోకడం బెట్టి సన్న్యాసి 


యె బిచ్చమెత్తని యగ్రజుండు 
చేతికైదువును నాశింపక తెగంగట్టి 
కులశేఖరులం గూడుకొనని రాజు 

సంచి మూల్యము నిచ్చి సడికోర్చి త్రైవర్షి 
కులజంటం దిరుగని కోమటీండు 

కారు కలప మొదల్‌ గా నమ్మి సీమపై 
జోగులం గలియని శూద్రబిడ్డ 

తే. లేడు ధరలోన రతిసేనం గూడి మాడి 
యున్న విటులందు రతియందుచున్న వేళ 
సందుగని పెట్టుకొని పెటు మందుగుళిగె 
మహిమ యెటువంటిదో కాని, మధురవాణి! 120 


వ. అది మజీయును.121 
నృత్య గాన విశేషములు 


సీ. భారుడంబును శుద్ధపద్దతి బహురూప 
లక్షణంబులు దండి లాస్యములును 
బెక్కణ పద్ధతి పేరణా పద్ధతి 
కుండలీ నృత్తంబు భాండీకంబు 
రాసకాఖ్యము నాటరాసకంబును జిత్ర 
పద్ధతియును దేశ్యపద్దతియును 
జర్చరీకందుక చానరి కోలాట 
ములు నాంగం దగుపే ల్ల గలుగునట్టి 


తే. షోడశం బగు నృత్తంబు చొరవ లెజీంగి 
సరవిం జంచుపుటంబును జాంపుటమును 
ధృవము మధ్యము రూపక త్రిపుట జంపె 
క తాళాట తాళాదు లెల్ల నెణింగి. 122 


స్స్‌ భైరవి మాళవి బంగాళ హిందోళ 
రాజమంజరియు శ్రీరాగ గౌళ 
భూపాల లెన్మిది పురుష రాగంబులు 
దేశాక్షి ఘూర్డరి దేశీ తోడి 
దేవక్రియాందోలి దేవగాంధారియు 
గౌళ 'గుండక్రియాహాలి సలలి 
త బిలహరి కురంజి ధన్యాసి పూర్వగౌ 
ళ వరాళి నాట భల్లాతకి మల 


తే. హరులు సారంగ రామక్రియలు ననంగ 
గన్నడ యనంగ మంగళకౌశికి యన 
వెలయు నారాయణియు( జతుర్వింశతి విధ 
ములను దనరారు స్త్రీరాగములను మరియు. 123 


సీ, కాంభోజ కేదార గౌళ శోకవరాళి 
పున్నాగ గుమ్మకాంభోజి శంక 


రాభరణము మేఘగంజి తోడి వరాళి 
నాదనామక్రియా నాట రితి 

గౌళ రామక్రియ మేళ రామక్రియ 

గౌళ నారాయణగౌళ మధ్య 

మావతియు ముఖారి మలహరి సామంత 
పంతువరాళియు బాౌళి రాగ 


తే. చెంచు మలహరి దేవాక్షి శ్రీవరాళి 
మాళవియు. బాండి సింధు రామక్రియయు వ 
సంత నామంత శుద్ధ వసంత గుజ్జ 
రియును హెజ్జిజి నీలాంబరియు ననంగ. 124 


తే. పొసంగు ముప్పది రెండు నపుంసకములు 
మాళవి యనంగను మలహరి యన 
దేవ మలహరి రేగుప్తి దిర ముకుంద 
మలహరన నైదు మిత్ర లీ మర్మ మరసి. 125 


తే. షడ్డ గాంధార మధ్యమర్షభ నిషాద 
పంచమ సుధైవతాఖ్య సప్తస్వరములు 
మంద్ర మధ్యమ తారక మహిమలెజీంగి 
యాడం బాడంగ నేర్చు నయ్యబలంజూచి. 126 


క. వలచి యతండు కడుమోహము 
తలమునుకలు గాంగ మరుని తామరవిరి తూ 
పుల కకబికలకు లోబడి 
మలయుచుం దా వెంట జాలిమాలం దిరుగున్‌. 127 


వ. ఇట్లు దిరుగుచు( దాజేయు యత్నంబులం దన కభిమతంబు ఘటింపం దలంపని యా 
రతిసీనను మరులుకొ, ల్ప నూహించి యా వల్లవుండు వైద్యసహవాసం బొనర్చి యంత. 
128 


స్త్రీ వశీకరణొషధములు 


తే. ఇంద్రగోపంబు రోచన మెట్టిలు వెలి 
గారము జలభ్రమణములు నీరుగొబ్బి 
వితనాల్‌ పుట్టపండు రసోత్తరముగ 
నూరి మడుపున. బెట్టిన నారి వలచు. 129 


స్స్‌ నల్లేరు కణికగందము తేనె వగనూరి 
లేపించి కూడిన లేమ వలచు( 
గరక తాండ్ర యుసిరికలు కోష్టు పాలచే 
నూరి పట్టించిన వారి చేరు 
వెలిగారమును నెజ్జవిసెవూలు నిజతనూ 
జలముల నూరిడ్డం జెలియ కలియు 
గలుగొట్టు నీరావు కాల్మడిచే నూరి 
విడెములో దగిలింప వెలది చిక్కు 


తే. గూర్మి జిల్లేడు దూదిని గోశఫల ర 
సమున మదించి వర్తిగాం జక్కం జేసి 
కుసుమ నూనెను దీపంబు పొసగ బెట్టి 
చూప లోనౌదు రెటువంటి సుదతులైన. “130 


తే. జాజికాయలు జాపత్రి చారపప్పు 
సెనగ లసుములు గసగసల్‌ మునుగపువ్వు 
మదన విత్తులు కొబ్బెర మందపాల 
నూరి త్రాగిన మదమబ్బుం జేరు వేళ. 131 


క. అనుచు నిజరచిత వితరణ 
జనితామోదమున వైద్యజనములు దెలుపన్‌ 
వనితావశ్యౌషధములు 
విని యట్లొనరించి యింతి వెస వలపింతున్‌. 132 


క. అని నిశ్చయించి యా బొజుం 
గనుపమ మణిహేమఘటితమై సిరులొలయన్‌ 
దనరు రతిసేన మందిర 
మును గాపెట్టుకొని యుండు మోహము కల్మిన్‌. 133 


సీ. పంచాంగమయ్యకు బాగ సమర్పించు 
నట్టువకానికి( బెట్టు మురువు 

భరతంపు టొ జ్ఞకుం బచ్చడం బొగి. గప్పుం 
బొగడు బట్టుకుం జేర్చుంబోగుజోడు 

కథం జెప్పు  భూసురాగ్రణికి దోవ తొసంగు 
ననువుకానికి బత్తె మెనయ నడుపు 
బూల్లట్టు సాతానిబోటి కుంగర మిచ్చు 
గందొడీవానికి విందు సేయు 


తే. చతురికకు జీర దూతికి సందిబొందె 
కడెము పరిచారికకు సారికకును అవిక 
తాపికకు సొమ్ము వేశ్యమాతకును గాన్క 
లిచ్చిచెప్పించు రతిసేన కెచ్చు తమిని. 134 


వ. మజీయును. 135 


ఉ. గుండనికిం బసిండి పనికో, రడిబండకు వెండి తాయెతుల్‌ 
లండికి జేకడెంబు పదిలంబుగ గుమ్మెతకాని కందెలున్‌ 
బెండెము బాడుగోలునకు భృత్యునకున్‌ మెడనూలు చాటుకృ 
త్లండున కుంగరాలు మొలత్రాడులు కుంటెనకాని కియ్యంగన్‌. 136 


క. వారందణుం దమ చాతురి 
మీణీ మహాసంపదాప్తి మించినవాడీ 
జారాగ్రణి యని చెప్పిన 
నా రతిసే నపుడు మంచిదని యియ్యకొనెన్‌. 137 


క. పడతుక నతం డీగతి లో 
బడంజేసుక మురిపె ముట్టిపడ( గడుందమి తుం 


దుడు కొనరింపంగం గోరిక 
లడరంగ రతిసేన రతుల కాయత్తంబై. 138 


క. పన్నీట జలక మొనరిచి 
కన్నర రానున్న మిన్ను గిన్నన్నకు మున్‌ 
మున్నాసంగి సన్నబియ్యపు 
టన్నము మితభుక్తి చేసి యమితోత్సుకుండై. 139 


తే. చాందు శ్రీగంధ మగరు కేసరి కదంబ 
మంబరు వునుంగు జవ్వాది హరిణమదము 
బుక్క యత్తరు గోవ గంబూర బోలు 
చట్ట కలపంబు పన్నీటం జాంది పూసి. 140 


క. సిగ సరవిరి సరములు పొం 
దుగవేసి రుమాలు గట్టి దుప్పటి వలెవా 
టుగ వైచి విడెము సేయుచు 
సొగ సుట్టిపడంగ నతండు సొంపు జనింపన్‌. 141 


సీ. సకినెల పట్టెమంచము పాన్పు తలగడ 
బిళ్ళలు చందువ మల్లెవిరులు 
కరడె సురటి గిండి గద్దె నున్నపుగాయ 
గాజద్ద మడపము కలపము చిటి 
చాడు తబుకుసాన జాలవల్లిక దీప 
ములు గందవడిదట్ట పును(గుబరణి 
యాకుసంబెళ తంబు రగురుధూపము పాదు 
కలు తమ్మపడిగము కప్పురంబు 


తే. క్రోవి కస్తూరి వీణె కుంకుమ సుమంబు 
పొట్లములు రుద్రవీణ మేల్కట్లు బాగ 
ముల కరండంబు రతిబంధ కలిత చిత్ర 
ములు గలుగు కేళినిలయ మింపలరం జేరి. 142 


తే. బలసి కూకీలు నొడ్డీలు పల్లటీలు 
పావురాయులు బకేదార్లు బట్టిగాండ్రు 
రంచలు నెమళ్లు కేర్ణముల్‌ పంచవన్నె 
చిలుకలు పికాది శకునముల్‌ గలసి పలుక. 143 


తే. చంద్రకావి ఖురాళంబు సరిగెచెజంగు 
జిలుగు కెందమ్మి దోదుమ్మి చీని కమ్మి 
పైకిణికమ్మి తెజచాటు పాన్సుమీ(ద 
బదటు తమినుండునంత నప్పణ్యకాంత. 144 


వ. మజ్జన భోజనాదివిధుల సంతుష్టహృదయయై భావసూచక బిబ్బోక హావభావ లలిత 
కుతూహల కిలికించిత విహృత విచ్చిత్తి విభ్రమ ధైర్య లీలాహాస మాధుర్యహేలా విలాస 
చకితాది శృంగారచేష్టల కనువైన యాలింగనంబులలో సరసాలింగనంబు 
దృఢాలింగనంబు సర్వాలింగనంబు స్పృష్టక చిద్దక ఉద్దృష్ట స్ఫుటక పీడితక 
ఊరూపగూహన జఘనోపగూహన కుచౌలీంగన లాలొటీక నిరూపణ లతావేష్టిత 


వృక్షాధిరూఢ తిలతండులక క్షీరనీరకంబులను చతుర్దశాలింగనంబులు గావించి 
యుప్పొంగు తమకంబున నతడు. 145 


తే. చుంబితంబును బరిమృష్టకంబు కబలి 
తంబు చూషిత మనుపేళ్ళం దనరు నాల్గు 
గతుల ముఖరతి భేదముల్‌ గలయం జేసి 
ద్రవము బుట్టించు తానకాల్‌ తడవి చూచి. 146 


తే. సకియ యంగుష్ట పదగుల్భ జాను జఘన 
నాభ్యుర స్స న కక్ష కంఠ నుకపోల 
దంత గల్లాక్ష ఫాల మస్తక శిరోజ 
ములు ప్రతిపదాదిగాం గళాస్థలములంటి. 147 


సీ, చెవుల నిమిత్తంబు చెక్కుల స్ఫుటితంబు 
నధరో ష్టమున భ్రాంత మడర గన్ను 
గవ దిర్యగంబును గక్షదేశంబులం 
బ్రథితంబు చనుదోయి నధరకంబు 
చిత్తము గృహమున నుత్తరస్సుటితంబు 
పొక్కిట సంపుటంబును శిరోధి 
ననుపదం బూరుల నన్వితం బన నొప్పు 
దళచుంబనములు దత్తత్స్సలముల( 


తే. బొదలు ముదముసం బర్యాయమున ఘటించి 
కలయ శశకవ్రత మయూర ఫలక రంజి 
సుచ్చురిక మండలిక గండ సుత్రిభాగ 
ముఖ ముఖ నఖక్షతంబులు మొనయంజేసి. 148 


తే. క్షతరదోద్భూన ఖండాభ్రక ప్రవాళ 
మణిక గూఢక రుచిబిందు మణికబిందు 
మాలికా కోల చర్వితాఖ్యాళి వెలయు 
పదిరదక్షతముల వేడ్కం గదియ నొక్కి. 149 


క్‌, స్థితమును దిర్యగ ముత్తా 
నితమును నాభిస్థితమన నిపుణజనులు ప్ర 
స్తుతిగొన దనరు చతుర్విధ 
రతుల గతుల నతుల మబ్బురము గావించెన్‌. 150 


వ. వెండియు నఖండసురతపాండిత్యంబున విటుండును నయ్యండజయానయు, 
మదవేదండంబులరీతి జృంథక కూర్మక రణస్కంధయుగ గర్సఎడిత సాధుక దృఢలావుక 
కర్కట సముద్గక వేణుదారిత సంయమ కృత కోపరతి ధృతరుక నాగరక ప్రేమాభిరామ 
చక్రభ్రమణ ప్రసాదిత శూలాంచిత పాదవేక్షిత బాణరంజన మదనరంజన పార్వఘట్టన 
భావికోల్చణ మండూకకరణ గ్రామ్యకరణ సర్వతోభద్ర మండలప్రభ 
మధురకంపితాంగసంపుటారసంపుట పద్మక అర్ధపద్మక అంబురుహ భారచరణ 
పాదపదక పాదబంధపాదాశ్లేషణమదన లన చంద్రార్థ మండలార్ధ ఊరు చరణ కక్షపాద 
వేష్టితక హలికకరణ నాగపాశాంగ చక్ర గుహ్యక ద్విరదావలంబన చిత్రలాఘవ 
మదనకుంచిత గగనకరణో రద్ద బాహూత్సుల్లక మర్కట విమర్దన వేణుకోద్వేగ పరావృత్త 
గణాంగ దృఢాంగ సింహావల్‌ కన పాదారోహణ ప్రియాంగ బాడబబాణ కృత్తమదన 


రాజహస్త లాఘవ బాహుచరణ చక్రపాద మదన సంఘట్టన పాదమేళన గోముఖాంగ 
సంవేద్యకరణ సమితాంగ కరణంబులను చౌశీతిబంధంబులను జమత్కారంబుల. 
బెనంగుచుండి రయ్యవసరంబున. 151 


మర్లు మందు 


సీ. గంబూరమును జాజికాయ లుమ్మెత్త వి 
త్తులు మర్లు మాతంగి కలువగడ్డ 
పచ్చయెన్నులు కోష్టు పచ్చిక మంచేనుం 
గుమదము గుళ్ళసున్నమును రుద్ర 
జడవేరు వస ఖురాసాని వామము పుడు 
కల పోలుగాండు మైంగారు చెమట 
నీరావు గజ్జల చేరిన మష్టును 
గాల్మడి జాతంటుగాను నూరి 


తే. కలయ గురిగింజలంతేసి గుళిక లమరం 
జేసి నీడనె యాజీంచి తీసి దాచి 
యున్న మంచింత మడుపుతో నొసగె నతని 
కధికతరమోహ మూన నా హంసయాన. 152 


క. ఈ బాళిమందు మసగొని 
యాబిడ తనకండ్లు గట్టినట్టుండ నతం 
డేబుద్ధి లేక యచ్చెలి 
సోబెలి కెదం జిక్కిచిక్కి చొక్కుచుం దిరుగున్‌. 153 


తే. వాడటుల మీటీ బోగమువారి గేరి 
చేరి రతిసేన రతిఠాణం జెలంగు మదిని 
దాని సొమ్మైన, నమ్మైన దటమెన 
వయసు మరుబారబడంజేయ వానిజాయ. 154 


సీ. బొమ్మలపెండ్లిండ్లు బువ్వ(పుబంతులు 

పుణికిళ్లు నిట్టుక్కి బొమ్మరిండ్లు 
గుజగుజరేకులు గొబ్బిళ్లు నీళలు 
బుడిగించు జాబిల్లి పుక్కటిల్లు 
గుజ్జనగూడులు కోటకోలన్నలు 
గిరనగింజలు పారుపట్లు 

పిప్పిళ్లు త్రొక్కిళ్లు బేడిసే తిరుగుళ్లు 
నచ్చనగండ్లు దాయాలు పొళ్లు 


తే. లడరు వామనగుంట లాదైన దట్టి 
యాటపాటలయం బ్రో ద్దువో ననుగుజెలులం 
బాయక చరించు బాల కీప్రాయమేల 
వచ్చె విరహాగ్ని యిటులేల హెచ్చెననుచు. 155 


క. నెజవయను పిక్కటిల్లంగ 
సురతం బొకవేళనైనం జొప్పడని మదిన్‌ 
బరపురుషవాంఛ వొడమిన 


విరహంబున రేయిపవలు వే(గుచునుండున్‌. 156 


చ. ఉదుటగువానిం బ్రాయమున నుండెడువాని మనో జ్ఞలీల స సం 
పద గడిదేయివాని గుణపాటవమొందెడువాని నేపుచేం 
బొదలెడువాని గీతములపొల్పు లెణీంగినవాని సంగమో 
న్మదమున మించువానిః గనినన్‌ మరుబారికి నగ్గమై పడున్‌. 157 


తే. ఇరుగు పొరుగుల దంపతు లేపురేంగి 
సంగమక్రిడ నోలాడి సరసమాడు 
సొవసొవలు విన్నమాత్ర నుస్సురుమటంచు 
మన్మథునిబాడి గొజ్టెయై మగువ దలు. 158 


వ. అంత నక్కాంత వేజొక్క వాసరంబున. 159 


చ. అటువలె వేంగుచుండి మగండత్తయు మామయు నింటలేమి వె 
ల్పటికి హుషారునం జని గుబాదెబ వీథులవెంట జంటలై 
చిటిలిన పూతగందముల సిస్తగు పాగల నిండుచల్వ దు 
ప్పటుల విభూషణావళుల బాగుగనేంగెడు దుండెకాండ్రలోన్‌. 160 


సీ. పసిండికుప్పెలరీవి బారుకుచ్చులు నింద్ర 
గోపంపు జగజంపు గుంపు వారి 
కుచ్చుక్కు సిగ్గెముల్‌ గొల్పెల్లు ముసనాబు 
చెక్కడపుల బచ్చ చిలుకచెండ్లు 
పట్టుపట్టంచు తాప్తాలేపు జీవదం 
తపు గోడియలు పట్టుత్రాళ్లు దిండ్లు 
నేనుంగు కొ మ్ము కాటిరికి( బేటాకు 
విలకెలమ్ములు సెల్లు వెండవీటి 


తే. కేను లీవంగి సోక పొక్కిలుల పోలు 
పుప్పి చినుతిండియును లే.తముదురు నిడుద 
గణపు సదులావు నీల రక్తముల పన్ని 
కొమ్ము పున్నాగమమ రందలమ్ములందు. 161 


క,వగ లుట్టిపడంగం దమతమ 
సొగసులతో విజ్జవీంగు సొంపుల మీసాల్‌ 
వగలున వడివేయుచుం జిజు 
నగవులం బధమనుచు జారనాయకు లలరన్‌. 162 


సీ. పైచర మోరడి బలిమికం బొద్దిక 
ముల్లడితాకుడు జల్లికట్టు 
మైసళ్లు మెడగుడు మారువెంబడి బిట్టు 
జతుకు సమాధాన జతన మడుగు 
లోదాటు నడ్డకాలువ పాదబెళకు ని 
బ్బరము నీరడికందు బలిమిదిరుగు 
నుమ్మలిసెలవు పాదొత్తుకలు ధుతాళి 
తొడిగట్టయును గాల జడుపులావు 


తే. హొయలు బూరుగ వన్నాగహొయలు బిగువు 


బొట్టు డేగురు రేకప్పు బెట్ట డిసుము 
పటిమ తాకుడు మొగవొయల్‌ పదిల మదిగొ! 
హెచ్చరికటంచు వడిబోయ లేంగుచుండ. 163 


ఉ. సంచపురేకుదుప్పటులు జారుసిగల్‌ బిగిచల్లడాలు వా 
సించెడి గందపట్టియలు జిల్లురుమాలలు సందితాయెతుల్‌ 
మించంగ సాన చేమ్ము నునుమీనలు దీటుచు మీటి కేరి ధి 
క్కెంచు వటంచు గుంవుగొని కేకలువేయుచు వచ్చువారిలోన్‌. 164 


తే. మంతుండన నొష ప్పు నెజవింత హొంతకారి 
సొగసు బయకారి. జానయు. జూచి దగ్గి 
కేకరించిన నాతండు కెరలి కాంచి 
యిదియు వగలాండిరా యని కదియంజనంగ. 165 


ఉ. గేదకి రేకుటత్తమున( గిలొ ్కను చూతధళంబు నాళ మిం 
పూందిన జాజిమొగ్గ గజముత్సలపున్‌ జలికట్టు సంపగిన్‌ 
బాదురుగా నొనర్చిన తుపాకిని బుప్పొడిమందు కప్రపుం 
బూడిగుండునుంచి మరుబోయం డమీయన నేసె నిర్వురన్‌. 166 


వ. అప్పు డామంతు. డాయింతిచెంతకు సంతసంబున వచ్చుచు నిజాంతర్గతంబున. 167 


ఉ. ఆరయ నేరెదేటి యనలందుల వెన్నెలతేట నించి తొ 
ల్కారు మెజుంగురంగు లిడి కమ్మసుధన్‌ బదనిచ్చి మేటి శృం 
గారరసంబుతోడం బొసంగంగ ననంగవిధాత చేసెం గా 
కి రమణిన్‌ విధాత సృజియించుచు నంటినం గందకుండునే? 168 


సీ. దీర్ణమై విలసిల్లు. దేటవాల్లనుదోయి 
గుడుసొచు నాభియుం గుల్కుచుండుం 
గొమ్ములగతి హెచ్చుం గొమిరెచేతుల రీతు 
లుత్వంబు చందాననొప్పు జఘన 
మౌత్వంబుభాతిని నమరు గర్లద్వయం 
బేత్వమై జడపొంక మెసంగుచుండు 
నైత్వంటు విధమున నల యూరు లలరారుం 
దలకట్టువలె మించు దళుకునొసలు 


తే. సున్న నడుము విసర్గలు చన్ను లారు 
పొసంగు వలపలి గిలక యద్భుతములనంగ 
నలరు గుణితంబు వైఖరి: జెలంగు నంగ 
సౌష్టవముతోడ నున్నది సకియ యనుచు. 169 


వ. కదియంజేరి యప్పుడు. 170 


చ. “చెలియరొ! యేపురం? బెటకుం జేరగవ చ్చిట నిల్చినావు? వీ 
ణలరవమొప్ప దగ్గితివి నెమ్మదిలోగలపూన్మి. దెల్పు మా 
యలు పచరింపంబో”కనిన, నమ్మకచెల్లరొ! యీతండెందు కెం 
దుల కురులొగ్గె నేచి కడుదొమ్మికి రాదలంచెన్‌ సెబాసుపో! 171 


తే. అనుచు. జిజునవ్వు మోవిపై నంకురింప 


భయము సిగ్గును దనుముంపం బలుకునెడల 
గర్గదరవంబు జనియింపం “గన్నెదాన 
మేలు పడినాను జాణ! న న్నేలుకొనర!” 172 


క. అనిన విని మంచిరని యొ 
క్కనివాసస్థలము+ జేరంగా రమ్మని వ 
చ్చిన జేరీ ముద్దులిడి మె 
ల్లనం జేష్టల నుబుసుపుచ్చి లాలిత్యమునన్‌. 173 


క. కళలంటి ముద్దువెట్టుక 
వెలసినతమి మోవినొక్కి వీపునం జనుము 
క్కులు వెళ్లం గొగిలింవుచుం 
బలురితుల రతురిం గలసి భ్రమనొందించెన్‌. 174 


క. ఈచక్కి నీవు నిచ్చలు 
రాచిలుకసిపాయిరౌతురణమున పలఫుల్‌ 
పీ చణంచు మనిన హాయని 
యా చిగురుంబోడి కాత డభయం బిచ్చెన్‌. 175 


తే. ఇచ్చి సందైన యవుడెల్ల వచ్చి సైగ 
చేసి విటుండేంగం దానే(గి చెలియ యింట 
సురతకేళుల నలరింప సుఖము మరగి 
తిరిగె దన యత్తకన్నం గావరము పట్టి. 176 


ఆ. అత్తకన్న కోడ లయ్యత్త కోడలి 
కన్న నేవు రేంగి యాప్తజార 
జనులం గూడి మాడి, చరియింప సాగిరి 
యొంటిపాటు దొరకియున్న యెడల. 177 


తే. అత్త యేమజీ యుండెడు నంతలోన. 
గోడలు చరించి వచ్చును గొంత తడవు 
కలయంగ గుణాలు వచ్చు నాక్షణమె బుద్ధి 
కోడలికిం జెప్పి యత్త అింకాడం బోవు. 178 


క. ఈ మాడ్కిని నన్యోన్యం 
బేమాత్రము తెలియకుండ నిచ్చావృత్తిన్‌ 
గామించుచు నొక దినమున 
లే మాపునం గోడలింట లేకుండు నెడన్‌. 179 


క. వలవని సతిపురుషులకును 
వలపులు పుట్టించు మందు వగనెజీంగి రతిన్‌ 
వలపులు మరుపంజాలిన 
బలియుండగు హొంతకారి పథమున రాంగన్‌. 180 


ఉ. అత్తయు హొంతకారిని రయంబునం దోడ్కొని మూల యింటిలో 
హత్తుక కేళి సల్పునెడ నంతటం గోడలు వచ్చి యింట మా 
మత్త విభుండు లేరనుచు మంతుని దోడ్కొని యిల్లు సేరినన్‌ 
దత్తరమారం గోడలిని దద్విటునిం గని యత్త కిన్కతోన్‌. 181 


తే. అపుడు గృహమధ్యమున నుండు నత్త, నత్త 
విటునిం గోడలు గాంచె నవ్వేళ యందు 
నేర మొక్కింత రాకుండ నేర్చు మెజసి 
వార లిరువురు బొంకగా వలయు. జెపుమ! 182 


క. అన విని హేమావతి యే 
యనువమరంగ నితరశంక లంటక యుండన్‌ 
ఘనకచలు బొంకి తమ విట 
జనముల నిల్వెడల నంపణాలిరొ యెజుంగన్‌. 183 


క. నీ వెజంగించిన వినియెద 
నా విని, హీమావతీ! వినన్‌ గడు వేడ్కల్‌ 
భావమున నున్న వినుమని 
ధివిభవము హంసవంశతిలకం బనియెన్‌. 184 


తే. అటుల విటయుక్తయె యింటి కరుగుదెంచు 
కోడలిని జూచి యత్త సక్రోధ యగుచు 
“మి డెవడు? వీని దోడ్కొని వేశ్శమునకు 
సంజకడ రా బనే ?” మని జడియ నడుగ. 185 


క, దిట చెడక దిగులుగొని సొట 
సొటపోవక వెనుకముందు( జూడక బొకే 
దెటు లని చింతింపక యా 
ఘటకుచ తడంబడక యత్తం గల్గొని పలికెన్‌. 186 


తే. “తల్లిదండ్రులు మీరు బాంధవులు మజీయుం 
జిక్కి తక్కినవారలు చెప్పినపుడు 
వినక నా పతి నన్నిట్టు విడిచి పెట్టి 
తిరుగుచున్నది మీ కెల్లం దేట గాదే? 187 


క, వనితాపురుషుల కీయన 
యనువున నన్యోన్యమోహ మందంగ జేయున్‌ 
ఘనుండని కొందు చెప్పంగ 
విని తోడ్కొని తెచ్చినాను విభు ననుం గూర్చన్‌. 188 


క. ఇది యేక్రియ నీయనచే 
ముదమునం జేయింపవలెనొ ముగ్గను బ్రాయం 
బొదవిన దానను మోహము 
మది సైపంగజాల” ననుచు మమత ఘటిల్లన్‌. 189 


ఉ. కోడలు పల్కు పల్కు విని కొంకక నిక్కముగాం దలంచి యీ 
చేడియ నాదు జారు గని చిత్తములో నెటులం దలంచునో 
దూడెల నమ్మరాదని విధుంతుదవేణి తనందు సత్యపుం 
జాడ గనంబడన్‌ స్వతనుజాతలతాంగిని జూచి యిట్లనున్‌. 190 


క. నీ వింత యడుగ నేటికి 
నీ విభుండు పరేచ్చంబూని నిను విడిచి చరిం 
చే విధము తెలిసి కాదే 


యీ వైద్యుని దోడి తెచ్చి తింటికి దరుణీ! 191 


వ. అని యజ్ఞగజంత నిశాంతంబున నున్న తన యుపకాంతునిం జూపి వెండియు. గోడలి 
కిట్లనియె. 192 


క. నీపతి నిన్ను వరింపన్‌ 
బ్రాపగు యత్నంబు నితండు భవ్యస్థలిలో 
నేవుననా నర్చినాం డిక 
రేపట మర్నాట సీదు ప్రేమ ఘటిల్లున్‌. 193 


తే. అనుచు. దనయందు. జెలి సందియమ్ము. జెంద 
కుండ నెజీంగించి యత్త “యో యుత్స్పలాక్షి 
యతని నంపించు మిప్పటి కితనిచేతం 
గాక యుండిన జూతముగాకొ యనిన. 194 


క, విని కోడలు నాయందలి 
నెనరున నీయత్త యతని నిక్కమ తోడ్తె 
చ్చినయది పతి ననుం గూర్చుట 
కని తలం చటు సందుగామి ననిచెన్‌ విటునిన్‌.195 


ఆ. అంత దానియత్త యాత్నోపపరిం జూచి 
సైగ సేయం దెలిసి జారు డపుడు 
తత్ప్ర్యయత్న మపుడె తగ జేసితని వార 
లిరువు లెజుంగం బలికి యింటి కరిగె. 196 


చ. అని కలహంసవంశమణి సాంగముగా వినిపించె వీనుదో 
యిని గడు సమ్మదమ్ము జనియింపంగం దత్కథ యాలకించి కాం 
చనసుమగంధి యా సతుల చాతురికాత్మ సెబాసటంచు మే 
అనుచు గణించుకొంచు నిలయంబున కేగె నినుండు దోచినన్‌. 197 


క. ఈరీతి( బడకటింటికి 
జేరంజని మజుసనాండు చీకటి జేజే 
రారా కళ రా రాగల 
యా రజనీవేళ విరహ మగ్గల మైనన్‌. 198 


సీ, విరిదండ నెత్తావి నెజీ గుంపు గండుతు 
మెద పిండునకు మోద మొదవజేయ( 
గాన్మిర తిలకంబు కాంతులు వదనేందు 
బింబంబునకు సంజ డంబు గూర్చ( 
గస్తూరి పత్ర భంగముల నిగ్గు కపోల 
శశి ఖండములకు లాంఛనము లీన 
వాసించు నెజి గందవడి పూత చనుగుబ్బ 
పువ్వుగుత్తులకు( బుప్పొడుల( గురియ 


తే. నీలమణి కాంచి ఘృణులు విశాల జఘన 
ధరణి కంబుధి మేఖలాత్వము ఘటింప 
నృపతిమణిం జేరు కోర్కె నన్నీరజాక్షి 
వచ్చి రాయంచకడ నిల్చె మెచ్చు లొల్క. 199 


వ. అప్పుడు హేమావతికి హంసం బిట్లనియె. 200 
పందొమ్మిదవ రాత్రి కథ 
గాండ్లచేడె ద్విజవటువును గూడుట 


క. శ్రీకర మను నొక పురము సు 
ధాకర బింబ భ్రమప్రద స్వర్ణమణి 
ప్రాకార గోపుర వర 
ప్రాకార సువజ్ర కలశమై సిరులొందున్‌. 201 


శా. సాలాగ్రస్థల కేళి తత్పర మహిస్వామ్యర్భక వ్యూహ దోః 
పాళీ క్రీడిత రత్నకందుక మహా బాఢ వ్రణావ్యాప్తిచే 
నాళీకప్రియ ధీరసారథికి మున్‌ పాటిల్లి యీనాంటికిన్‌ 
బోలేదయ్యె ననూరునామ మదివో మూలంబు తత్సంజ్ఞకున్‌. 202 


మ. పరిఘాంభః పరిదృశ్యమాన విలస త్పాతాళ సంచార బం 
ధుర దర్పోత్కర భోగ రత్న ఘృణి సందోహంబు కెందమ్మి మొ 
గ్గ రహిన్‌ గుల్క హరింపం బూని యది రాకన్‌ దక్కినన్‌ బల్మయిన్‌ 
గరముల్‌ సాంచంగ బోంట్లు, నవ్వుదురు వీశన్‌ వారికేళిన్‌ సతుల్‌. 203 


తే. ఆ పురంబున ఫణిహారుం డనెడు పేరం 
గాపురము సేయు నొక తిలఘాతకుండు 
సంభ్రమంబున నాకార సౌష్టవమున 
వాడు కందర్పునకుం జిటి వ్రాయంగలండు. 204 


తే. గానుగ కడెంబు మోకులు గడ్డపాటి 
కాడి సిద్దెలు గూటంబు కడవ జల్లి 
గంప కనుగంత తక్కెడ గట్టి యెద్దు 
చుట్టు చవికెయు సర్వ వస్తువులు దనరు. 205 


తే, వెల్లగిసెనూనె కుణునూనె వెట్టినూనె 
నల్లనూ నిప్పనూనెయు+ దెల్లనూనె 
కుసుమ గానుగ దుండుగ కొబ్బరయును 
నూనె పొగనూనె తగిరెసనూనె దీయు. 206 


క. పరిపాటి కల్మి చేతను 
గరగరిక వహించి మించి కడు నాగరిక 
స్పురణన్‌ దమ వంశంబున 
కరయంగాం బిన్న పెద్దయై యత డుండున్‌. 207 


చ. అతనికి నొక్క యింతిగల దంగజు పట్టపుదంతి జారిణీ 
సతులకు మేలుబంతి విటజాలము లాడెడు పూలబంతి యా 
యతమతి జార చిత్తజ మహా విరహాగ్నికి శాంతి దేహ ని 
ర్లిత చపలా సుకాంతి మణిచిత్రిణి నాం దనరారు పేరునన్‌. 208 


నిరోష్ట్య కందము. దర గళ ఘన రసధర కచ 


ధర సదృఢ స్తన సురదన తరళ నయన సుం 
దర కంఠ కక్ష కరయుగ 
సరస చరణ యనంగ దరుణి సరసతం దనరున్‌. 209 


సీ. నీల ధారాధర నిర్మల కాంతుల 
గడియలో మాయించు. గలికి వేణి 
సంపూర్ణ పూర్ణిమా చంద్రబింబ స్పూర్తి 
దినము కుందంగం జేయుం దెజవ ముఖము 
నిద్దంపు రుచు లొల్కు నద్దమ్ము వీక్షించి 
గవీసెనల్‌ పెట్టించు. గాంత చెక్కు 
లలరారు జిగీదేయి నల చకోరంబులం 
బుట్టు గ్రుడ్లని పల్కు. బొలంతి కనులు 


తే. నెట్టుకొని గట్టువగ పట్టు పుట్టచెండ్ల 
బట్ట కొ ట్టించు వీపున? గొ ట్టు? బాజ 
గొమీరె సీబ్బెంపు గలి బ్భి మ్టుబ్బ బోయి 
విను మదారంభ గంభీర వేది గమన! 210 


క. తనుకాంతి మెజుగు మినుకా 
మినకావర మఖజించుగౌను మేలిమి గనకా 
కనకాద్రి తోడ సరిచనుం 
జను కారిన్యమ్ము పొగడ సన్మణి తునుకా! 211 


తే. నీరజేక్షణ సిబ్బెంపు నిబ్బరంపు 
గబ్బి గుబ్బల నెజ రూపు గాంచి తొడరు 
కాంతి. బొంగారు బంగారు కలశములకు( 
గనలు బిబ్బోక నిరాకం గలుగ జేసి. 212 


మ. వనజాతాక్షి పయోధరంబు లలకవ్రాతంబు కంఠంబు మో 
హనలీలం దగు ఫాలభాగమును నూగారున్‌ గనల్లీలచే 
ఘన నీలాబ్ద కళాకలాప జయకాంక్షన్‌ మించుటే మబ్రమౌ 
ఘన నీలాబ్ద కళాకలాప జయ కాంక్షన్‌ వేణి రాణించంగన్‌. 213 


ఆ. దాని జవ్వనంబు దనువు నిరీక్షింప 
మౌని కైన నెనయ మనసుపుట్టు 
నితర 'జనులు చూచి యేణాక్షీ రతిం జెంద 
నిచ్చయింతు రనుట కేమి యరుదు? 214 


తే. త్రుప్పు తుల్లిన నొప్పారు తోయజాస్తు 
చికిలి నిద్దంపుం గైదువు చెలువు తోవ 
నూనె మెజుంగున నునుచాయ మేను దనర 
నది విటాళుల కన్నాసయై మెలంగు. 215 


చ. నడవడి గల్గువాండు కడు నాణము చేం గలవాండు రూపునన్‌ 
బెడగగువాండు బల్‌ రతుల బేరజమై తగువాండు నిద్ధరన్‌ 
జెడుంగడు బ్రహ్మ దీనిని నిసి! మగనాలుగం జేసెనంచు లో 
మిడుకుచు దాని యింటికడ మీసలు దీటుచు నుందు రెప్పుడున్‌. 216 


సీ. పనిలేని పని పూనుకొని వచ్చి ముంగిలి 
నెలవుగం దిరుగని నీటుకాండు 
వేజొక్కకడ కేంగు వేళల నటు తొంగి 
చూచిపోం దలథయని సాగసుకాండు 
సంగడికాం డిందు. జనుదెంచెనా? యని 
వాకిలి ద్రొక్కని వన్నెకాండు 
గానుగ యీ ప్రొద్దు కట్టలేదా? యంచు. 
గూర్చి యింటికిరాని కో డెకాండు 


తే. మందునకు నైనం బ్రాయంపు మనుజులందు 
వెదకి చూచిన నొకండైన వీటిలోనం 
గలుగం డటువంటి మహిమ గల్లంగ దాని 
కేమి జనవశ్య మున్నదో యెయింగ రాదు. 217 


ఉ. ఆ మణిచిత్రిణీ సుదతి యన్యజనోత్కరసంగమంబుపైం 
బ్రేమ జనింప నాత్మ పిరువీకులు పెట్టంగ వీటిలో విట 
స్వాముల గారవించు. గృకవాకు భుజంగమ ధేనుకేభ ము 
ఖ్యామిత బంధకేళులం గళాదు లెటీంగి కరంగం జేయుచున్‌. 218 


తే. ప్రేమం గన్పట్టి వేథిలో బెళుకు మగల 
సరసి కనుసైగ చేసేడి యంద, మంత 
లోనె లోబడం జేయంగనైన నేర్చు 
దానికే కాక కలుగ దేచాన కైన. 219 


తే. ఇరుగుపొరుగింత వినకుండ నింటిమగండు 
తెలియకుండంగం బరరతిం దేలి నంగ 
నాచివలె నుండుం గాని యా నాతిగుట్టు 
బ్రహ్మదేవునకైనను బయలుపడదు. 220 


వ. వెండియు నయ్యండజయాన విటకాండంబులం గూడి యఖండమోహంబునం 
బలుదెజంగులం జరించుచుండె నివ్విధంబున. 221 


వసంతము 


ఉ. అంత వసంతవేళం జెలువంతట నెంతయు సంతసిల్లె న 
త్యంతలతాంతకుంతసమరాంతదురంతనితాంతతాంతతా 
శాంతికరంబు కంతుశరసంతతి సంతత కాంతతాసమా 
క్రాంతవనాంతరంబు కలికాతతి దంతురిత ద్రుమాంతమై. 222 


తే. కలయ గొమ్మలతోగూడి కాననమున 
నుండువిటపుల ననిలచోరుండు పట్టు 
కొని దళాంబరముల దోచుకొనియె ననంగం 
బండుటాకులు గాడ్పులుపర్వ రాలె. 223 


క. వనలక్ష్మి మాధవ శో 
భనమగు నత్తజిని బాదపలతా పురుషాం 
గన లన్యోన్యము క్రీడిం 


చిన నెరయు వసంతమనంగం జివురులు మొలిచెన్‌. 224 


చ. వనకమలారుణాంబర షువారితకుంజ పికౌఘశోణలో 
చన ఘృణిమండలంబు తరుసంఘ దిగంబరపంక్తి మస్తకో 
కనదభ సజ్జటావృతము కాననమేఘు తటిల్లతోత్కరం 
బనంగ నవీన పల్లవచయంబు రహించె నరణ్యభూములన్‌. 225 


చ. ఆళితతి డక్కి డొల్ల కుసుమావళి చుక్కలనామ ముల్లన 
తృళికలు పూసపేర్లు నన దట్టపు బట్టగంబూని మావిజా 
జులకు శుభాశుభాలు పికసూక్తులు దెల్పుచుం జైత్రకుం డనే 
యల బుడబుక్కివాడు కలయన్‌ జరియించె వనాలయంబునన్‌. 226 


చ. అళికుల గానవైభవము హర్ష మొనర్చ్పం బరాగపూగ మన్‌ 
చలువపుందావి గందవడి సమ్మదమీయంగం గల్కిచిల్క వ 
ల్కులు నలరింప క్రొత్త విరిగుత్తి చనుంగవ లింవునింపం బొ 
ల్పలరు లతాలతాంగులను జాయుట లెట్లగుం బల్లవాళికిన్‌. 227 


ఉ. చారుతరాతపత్రములు చామరముల్‌ సురటీలు పావడల్‌ 
సారతరోత్తరీయములు చల్వపు వల్పెపు దుప్పటంబు లిం 
పారు సుగంధలేపనము లందము(జిందు వితానపంక్తులై 
మీజి వనీరమాసతికి మెల్లనిగాడ్పుల రేగు పుప్పొడుల్‌. 228 


వ. ఇత్తెబింగున జగన్నోహనంబైన వసంతసమయంబున నవనీసురాదు లగ్నిష్టోమంబును 
షోడశ్యాప్తోర్యామంబు ద్వాదశాహస్సు వీజపేయంబు పౌండరీకం బతిరాత్రంబు 
చయనంబు గరుడచయనం బశ్వమేధంబు గవాలంభనంబు ప్రతిపత్పో మంబు 
మహావ్రతంబు విశ్వజిత్తు రాజసూయంబు సర్వతోముఖంబు విశ్వతోముఖంబు 
సత్రయాగంబు బృహస్పతిసవనంబు ప్రాతస్సవనంబు మాధ్యందినంబు సౌత్రామణియు 
నాగ్నేయం బుషన్యం బాశ్వినంబు హేమంత ప్రచ్యవరోహణంబు వృషభయజ్ఞంబును 


మొదలగు సకలక్రతువు లొనరింపం దొడంగి రట్టిసమయంబున. 229 


క. హరిశర్మ యనెడు పేరున 
బర(గిన యొకసోమయాజి పనిచిన నొకభూ 
సురసుతుం డొకదిక్కున న 
ధ్వరపశువును బట్టుకొని ముదంబున రాంగన్‌. 230 


క. కంతు వసంత జయంతుల 
బంతంబున గెల్బు నతని భవ్యాకృతి న 
త్యంతముదంబున గన్గొ ని 
కంతు శరాహతుల కలికి క్రాగుచు నాత్మన్‌. 231 


చ. కలికి చొకాటపున్‌ సొగసుకాయము కాయజుం గేరిమీలు నీ 
కలికి వయోవిలాసు బిగికగింట సొక్కుచునుండలేని యా 
కులుకు టొయారిగబ్బి నసగూంటి మిటారుల యందమేల? యె 
మ్మెలపన యేల? యం చతనిమీందను గొత దృఢానురాగయై. 232 


ఉ. చెంతకు జేరనేంగి ముఖసీమ దరస్మితమొప్ప వారసీ 
మంతిని కీయనో! వెలకు మార్చని! యొటికిం గంచుంబోయె ద 
త్యంతరయానభాగము నటంచును మాటలు దీసిపల్క న 


శ్రాంతముదంబు. గైకొని ధరామరసూనుండు విచ్చుంగన్నులన్‌. 233 


మ. ఆనవద్యాకృతి యెవనంబుదగు నయ్యజబ్దాక్షి నీక్షించి హా! 
వ ప్టికాశలము ఠేవన్‌ దీని నిర్షి ంచినం 
తనె కానంబడె ర్పరౌననుచుం దద్వాణీశుం ర్తించి మె 
ల్లనె చేరంజని దానిచెంగటను మేలంబాడుచునీ నిల్చినన్‌. 234 


తే. అలరుకన్నులం దేలించి హర్ష మొదవ 
సరనసమాడుచుం గనుసైగ నెజపి వేగ 
నింటికేంగిన నచ్చెలి వెంటనేంగి 
క్రతుపశువు నాతం డొకచోటం గట్టివైచి. 235 


వ. అప్పుడు. 236 


క. మోహంబుమీజం గంద 
ర్పాహవమున వారలిరువు రతుల ప్రొఢిన్‌ 
బాహాబాహి కచాకచి 
దేహాదేహిని బెనంగి ధృతినున్నంతన్‌. 237 


ఆ. దానివిభుండు వచ్చి తలుపుదీయు మటంచుం 
దనదు సతిని బిల్వ విని విటుండు 
కడుభయంబు వొడమ గంపితదేహుండై 
యింక నెట్టులనుచు నింతి కనియె. 238 


ఉ. అత్తణీ నెట్లు బొంకి వసుధామరశేఖరుండైన యా జం 
గోత్తము వెళ్లనంపవలె నుత్పలగంధసుగంధి! లెస్సగా 
జిత్తములోన యోజనలు చేసుక తెల్పుమటన్న హంసతో 
బిత్తరి నేనెబుంగ నిది పెంపుగ నీవు వచింపు నావుడున్‌. 239 


క. మంచి దిది విను మటంచున్‌ 
గాంచనగర్భాశ్వ మబలం గన్లొని పలికెన్‌ 
బ్రాంచ న్మధుర సుధారస 
చంచ న్మకరంద బృంద సదృశ మృదూక్తిన్‌. 240 


ఆ. లలన నటుల భర్త పిలిచినం దా విని 
వసుమతీసురుండు వడకుచుండ 
వెబివ వలదటంచు వీపు దట్టి లతాంగి 
వేగ మేకపోతు విడిచి పెట్టి. “241 


తే. “పొదువు పోనీక పట్టుము భూమిదేవ 
వర్య!” యనుకొంచు వచ్చి కవాటము గడె 
యెడపినంతనె తద్భర్హ యింతి తోడ 
“నెవ్వం డీతండు? గజిబిజి యేమి?” యనుచు. 242 


చ. గదిమిన నా వధూటి కలంగంబడ కాత్మ భయంబు లేక “భూ 
మిదివిజుం డితం డీ సవనమేషము. బట్టుక పోవం ద్రాడు చే 
వదలిన వేగవచ్చి మన వాసముం జొచ్చుక చిక్కకుండినన్‌ 
బదపడి తల్పు మూసికొనం బల్మజు మేషము ద్రిప్పు లాడెడిన్‌. 243 


క. చూడు” మని చూపి, “బాపన 
బోడిక ముగ్గుండు మెకపోంతును బట్టి 
మ్మేడకుం బోవలెనో” యని 
చేడియ చెప్పిన నతండు చిబునవాలయన్‌. 244 


తే. తటీమి మేషుబు పట్టిచ్చి తజిలు మయ్య 
బ్రాహ్మణోత్తమ! యని పంపి భార్యమీద 
సందియము లేక యెప్పటి చందమునను 
వేడ్క లిగురొత్తగా నుండె వెలది మగడు. 245 


క. ఈ మర్యాదం జరింపం 
గా మహిమ యొకింత నీకుం గలిగిన భూమి 
స్వామిని జేరంగం బొ మ్మని 
హేమావతితో మరాళ మిట్లను వేళన్‌. 246 


సీ. కృకవాకు కంఠకీచక నివృత్తి కదంబ 
కములకు: బడమటికడ మరుత్తు 
బహుళ నిద్రాముద్ర పద్మకానన పద్మ 
భవనను మెల్య్కొల్పు పాఠకుండు 
చక్రవాక ద్వంద్వ సంబంధ సంధాన 
శేముషీ భూషణ చేటకుండు 
సురమార్గ దీర్హికాంతర తీర బిసఖండ 
భక్షణాయాత వలక్ష పక్షి 


తే. భూరి కైరవ వనరమా ముఖ వివర్ల 
భాగ సంపత్కరంబైన పగలువత్తి 
కులట లెదస్రుక్కు జోరులు గుట్టలెక్క 
వేగ జనియించె జిగినిక్క వేగుంజుక్క. 247 


చ. అపుడు కథాచమత్కృతికి నద్భుతమై తలందిప్పి యద్దిరా! 
నిపుణత! తద్ద మెచ్చ(గల నేర్చరి వౌదని పల్కి యంత న 
చ్చపలమృగాక్షి దివ్యమణిసౌధములో విరిదమ్మిపాన్సుపై 
విపులనృపాలమోహపరివేదనచే శయనించెం బొక్కుచున్‌. 248 


వ. ఇట్లు శయనించి కొంతతడవు నిద్రించి హేమావతి రాజదూతి యగు హేలతో ముదంబున 
నిట్లనియె. 249 


చ. కల యొకటేను గంటి గలకంఠ సుకంఠి! శుకాశ్వకేళికా 
కలితకలళాకలాపపతిగాఢభు జాపరిరంభణక్రియా 
సలలితపారవశ్యసుఖసంభ్రమగుంభనజ్బంభమానపుం 
గలనల మేలుకొంటి రవిం గంటి నకుంఠతరోదయోపరిన్‌. 250 


వ. అనిన హేమావతింగాంచి నీ యిష్టంబు శీఘ్రంబునన యీడేరు నని దూతి చెప్పిన విని 
సంతోషించి యమ్మగువ క్రమ్మర దినాంతంబున. 251 


తే. నీలకాకోల కాకోల నీల నీల 
కంఠ శ్రీకంఠ శ్రీకంఠ మనఘనాఘ 
మనఘనాఘ ఘటాఘట ఘటన రుచుల 


పెంపు గనిపించు చీకటి పేర్చువేళ. 252 


క. నలుగిడి కుంకుమ పిండిని 
దల సంపెంనూనె నంటి తావుల గంధా 
మలక మొసంగి పన్నీటన్‌ 
జలకం బొనరించి చల్వం దడియొత్తి వెనన్‌. 253 


సీ. చీని కలంకారి చీటి కుచ్చుల మీద 
సిరిమించు సరిగంచు చీరంగట్టి 
కొదమ రాచిల్కలం గూర్చి తీర్చు కసీదు 
సవురు మేల్చని చల్వ అవిక దొడిగి 
తళుకు మానికపు నిద్దా చెక్కడపుం బైడి 
సొమ్ములు నెమ్మేన నెమ్మిం దాల్చి 
కమ్మ నెత్తావి చొకాటంపుం గలపంబు 
నెజినటుగా మెడనిండం బూసి 


తే. తుణుము లోపల నరవిరి సరులు దుజిమి 
వేడ్కం గపురపు బాగాలు వేసికొనుచుం 
గులుకు జిగిబిగి వగ వింత గొలుప వచ్చె 
బోటి లావణ్య మదన వధూటిం బోలి. 254 


క. వచ్చి తన మ్రోల నిలిచిన 
యచ్చపలమృగాక్షి జూచి హంసము భళి! నిన్‌ 
మెచ్చితి నీ సొగసునకున్‌ 
మెచ్చుము కథవిని యటంచు మెలతకు ననియెన్‌. 255 


ఇరువదవ రాత్రి కథ 


మంత్రికుమారుని భార్యలిద్దరు నిద్దరిని: గూడుట 


క. ఉజ్జయిని యనంగ నొకపుర 
మిజ్జగతి బ్రసిద్ధికెక్కు నిద్ధ విభా సం 
పజ్జలజరాగహర్శ్యచ 
రజ్జారాలింగితాప్పరస్స్రీగణమై. 256 


మ. నెలజాలోవలు చిల్క తళ్ళు పని వన్నెల్‌ వన్ను ముత్తెంవుం దా 
పల కప్రంపు టనంటిమొగ్గ మగజా బల్బోదె దంతంపు సి 
స్తులు గుల్కుం బవడంపు( జాపులు రహించున్‌ గెంపుజా యోడుబి 
ళ్ళల నిద్ధంబగు నిల్వుటద్దముల మేడల్‌ వేసవే లప్పురిన్‌. 257 


చ. పురవన భూజ పుష్పఫలముల్‌ గొను వేడుక బూని తద్దుమో 
తృరములమీంది కెక్కి సతతంబును దండల నుండు నందన 
స్ఫురదురువృక్షపంక్తి సుమముల్‌ వెసంగైకొని కొప్పులం దలం 
కరణ మొనర్తు రాపురిని గల్లిన భిల్ల సుపల్లవాధరల్‌. 258 


వ. ఇట్టి పురంబున. 259 


మ. చతురోపాయసమర్థుం డప్రతికళాచాతుర్యధుర్యుండు వి 


ర్‌ 


శ్రుతకార్యజ్ఞుండు రాజనీతిపథదక్షుం డింగితజ్ఞాని య 
ద్భుతశక్తిత్రయపారగుండు గుణసంపూర్ణప్రభావుండు స సం 
తతభూపాదరణీయు. డొక్కరుం డమాత్మ్‌క్షేష్టుం డుండుం బురిన్‌. 260 


. అతని నామంబు బహుమాను( దండ్రు జనులు 


మానినీరత్నమ! పరాకు మాని వినుము 
భర్తృహరి చెంగటను గీర్తిం బరంగునట్టి 
మంత్రిజనులందు మేటి యా మంత్రిజూటి. 261 


. నిర్ణయంబా బ్రహ్మనిర్ణయంబు స్వమాయ 


విష్ణుమాయయు( జర్య కృష్ణచర్య 
వాక్యంబు శ్రీరామవాక్యంబు దృష్టి యీ 
ప్తి దీప్తి భాస్వంతుదిప్తి 

బల్మి ముని బల్మి పద వింద్రపదవి స 
త్యము హరిశ్చంద్రు స త్మము ప్ల ప్రతిజ్ఞ 
రాము ప్రతిజ్ఞ ధైర్య ము మెరునగ ధైర్య 
మాజ్ఞ సుగ్రీవాజ్ఞ పై బు గురుని 


3 ప్రజ్ఞ బలము సుయోధను బలము కట్ట 


డన భరతు కట్టడి కలిమి ధనదుకలిమి 
గాగ బతి మెచ్చ నఘటన ఘటన పటిమ 
నమ్మహామంత్రి రాజ్యభారమ్ము. దీర్చు. 262 


. మటీయు గురు మహాప్రధాన సామంత సేనాపతి ద్వారపాలకావసరిక ఘటికా నిర్ధారక 


గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యోతిషిక నైయాయిక వైయాకరణ మీమాంసక “ 
కావ్యకారక దేవతార్చక మాలాకారక పరిమళకారక గోష్టాధికార గణాధికారాశ్వాధికార 
భాండాగారాధికార ధాన్యాధికారాంగరక్షక సూత సూద భేతాళ మత తాంబూలిక 
తాళవృంతిక నరవాహక చ్చాత్రిక చామరిక కళాంచిక శరశారిక కీరమాలిక పాదుకాధారక 
నర్తక గాయక వైణిక శాకునిక మాగధ వైతాళిక స్తుతిపాఠక పరిహాసక క్షౌరక రజక సౌచిక 
చర్మకారక ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవైద్యాశ్వవైద్య పశువైద్య 
భేరీవాదక మురజవాదక రౌమక శిలాచ్చేదక స్వర్ణకారక కాంస్యకారక కుంభకారక 
చిత్రకారక వ్యావహారిక మృగయాకారక పక్షివాహీక వణహారిక్‌ గ్రాణాధికార వైశ్యజనంబు 
లాదియైన డెబ్బదిరెండు వీనియోగంబులవారు సేవింప నతండు వెలయుచుండు. 263 


ఉ. వానికి. గొన్నినాళ్ల కిల వార్తకు నెక్కినవాండు రూపరే 


ఖానవపంచబాణుం డనంగాం దగు చక్కనివాం డొకండు స 
న్మానవిభూషణుండు సుకుమారుండు దైవకటాక్షవీక్షణా 
నూనకృపాప్తిచేం గలుగ నుత్సవ మొప్పంగం బెంచి రెంతయున్‌. 264 


తే. పెంచి యెలప్రాయ మొదవంగాం గాంచి యతని 


పెండ్లి సేయుద మనుచు సంప్రీతి నందు 
తల్లిదండ్రులతో బంధుతతులతోడ( 
బరిణయము నొల్ల నేనని పలుకుచుండు. 265 


కామినీ గర్హణము 


ఉ. ఊరక పెండ్లి యేమిటికి నొల్ల నటంటి వటంచు. బల్కినన్‌ 
వారల కాతం డిట్లనియె “వారిజనేత్రల నమ్మరాదు, మా 
యారచనాప్రవీణలు పరానుగతేచ్చ లింకేమనన్‌ వలెన్‌ 
వారక యాండురూపములు వ్రాసిన యింటను నిలురే? బుధుల్‌. 266 


క. కుల మెంచ రాడికో! ళృకుం 
దలశరు సడి వావి వరుసం దలంపరు నీతిన్‌ 
దలకొనరు సత్య మాడరు 
కలకంఠులు వారి నమ్మంగా నెటు వచ్చున్‌. 267 


ఉ. చన్నులకన్న మున్‌ పొడము సాహసముల్‌ బెళికించు దృష్టికిన్‌ 
మున్నుగ బుట్టు బెద్దలను మోసము పుచ్చు మనీష యౌవనా 
సన్నతకన్న మున్నె యగు సత్య మసత్య మసత్య మెన్నంగాం 
దిన్నగ సత్యమంచు ధృతి దీకొను ధీరత పువ్వుబోండ్లకున. 268 


ఉ. టెక్కులు నెమ్మెలున్‌ సొగసు రీవియు నాగరికంబు నిద్దపుం 
జక్కందనంబు జవ్వనము సంపదసౌంపు వినోదపున్‌ వగల్‌ 
చొక్కపు వైఖరుల్‌ వలవుం జూపంగం జాతురి గల్లువారికిన్‌ 
దక్కిన యట్లు భర్తలకు దక్కరు నిక్కువ మింతు లెంతయున్‌. 269 


తే. గరగరిక నుండు మోహనాకార విభవ 
శుభవయః పాక పురుషుల జూచి నపుడె 
దృష్టి వారలపై నిల్పి తెవులు లేని 
దశల గృశియింతు రెంతుల( దరమె తెలియ! 270 


క. అని పల్కెడు తత్పుత్రునిః 
గనుంగొని తల్లిదండు లాప్తగణములు బంధుల్‌ 
వనితాభిముఖునిగాం దమ 
యనుపమచాతురి నొనర్చి రతిసంప్రితిన్‌. 271 


క. కుల గుణ రూప ప్రజ్ఞా 
దులు గల కన్యకల మానధూర్వహసంజ్ఞన్‌ 
జెలగిన యతనికిం బరిణయ 
మలరంగ. గావించి రంత నతడు నిజాత్మన్‌. 2772 


తే. నెలంతలను నమ్మరాదని నిశ్చయించి 
పోంతుటీంగకు నైనను బోవరాని 
యొంటికంబపు మేడలం దునిచెం దత్స 
తీద్వయంబును హితసఖుల్‌ తెలిసి ప్రోవ. 273 


వ. ఇత్తెజంగున నన్యులం బొంద శక్యంబుగాని సౌధంబుల నిజభార్యాద్వయంబును వేర్వేజం 
గాంపురం బుంచి తత్పరిపాలనార్థంబు పెద్దలగు హితవయస్యల నియమించిన 
నచ్చిలికత్తెల తీరున నన్నపానాద్యుపచారంబులం బోషించుచుండునెడ 
భువనమోహనాకారంబైన యౌవనదయంబు సంభవించిన. 274 


సీ. కంధర కమలారి కార్ముక కంజాత 
కాంచనకంబుల గర్వ మణంచి 
పద్మరాగ పటీర పద్మారిఖండ ప 


ల్లవపద్మముల సముల్లాస మెంచి 
వజ్ర వల్లిద్వయ వసుమతీధర వార 
ణారి వారణ వసుధాళలిం గేరి 
కదళికా కాహళ కచ్చప కలకంఠ 
కనక కర్పూర సంఘముల మీటి 


తే. కచ ముఖ భ్రూ నయన నాసికా గళోష్ట 
పరిమళ కపోల కోమలపాణి దంత 
బాహు కుచ మధ్య గతి నితంబాంక జాను 
పద వచో౭౦గ స్మితము లొప్పు భామినులకు. 275 


చ. తరుణుల కౌనులాకృతులు తళ్కు మొగంబులు చన్గవల్‌ సువా 
కృరణులు పాణులున్‌ మెడలు సారనితంబము లారురేకలున్‌ 
దరళవిలోచనంబులు పదంబులు మేలు ముణుంగు లారయన్‌ 
హరికమలాబ్దచక్రనివహంబు నయంబు రయంబునన్‌ నగున్‌. 276 


సీ. ధరజయోన్నతి మించెం దనరు చన్నులు, కృష్ణ 
వర్మ ఘనాకృతి వజిలె నెజులు 
కనుబొమల్‌ ధర్మవిఖ్యాతిం గైకొనె ముఖం 
బులు నిశాచరకళాకలనం గనియె 
జలవరసంభ్రమంబులం గేరి నాభులు 
కటులు మహాబలోత్కటకతం దనరె 
నీలకంఠప్రియ శ్రీలందె నారులు 
గజవైరి గతిం దాల్చిం గలికికౌను 


తే. లమరకాంతల లీలల నవయవములె 
పరిహసింపంగ మెజయు నప్పద్మపత్ర 
సదృశనేత్రల కిక ధరాస్థ్రలిం జెలంగు 
చెలువలన నెంత హాసనిర్ణితలతాంత! 277 


సీ. మెజుంుమోవులు ప్రభాకరబలంబు వహించె 
అపనముల్‌ చంద్రబలంబుం గాంచె 
జఘనముల్‌ వసుమతీజాత బలంబందె 
గలితబుద్ధులు సౌమ్యబలము+ జెందె 
గురుబలంబు భరించె గుబ్బచన్గవలు న 
ఖంబులు శుక్రబలంబుం బూనె 
మందబలంబు సమ్యగ్యానములు దాల్చె 
స్వర్భానుబలము. గచంబు లొందె 


తే. నతనుకేతు బలంబూనె నలరుకన్ను 
లిట్ల సకలగ్రహబలాప్తి నెనసియు సుమ 
నోజ బలవేధ( దత్సతుల్‌ నైజనాథ 
బలము చాలక కోరిరి పరబలంబు. 278 


వ. ఇవ్విధంబున నివ్వటిల్లి యౌవనగర్వాతిరేకంబున నిర్మానుష్యంబులగు సౌధాంతరంబుల 
నుండుటంజేసి పంజరబద్దకీరంబులదారిని నపారజారవిహారవిచారపూరితమానసలైన 
యా మానసకాసారగభీరనాభులు స్వాత్మగతంబున. 279 


క. పతిరతిం దీజదు తమి పర 
పతిరతి యేరీతి దొరకు భావంబున సం 
గతమగు నీవెతం దీర్చెడి 
హితవరు లెవరని తలంచి రెంతయు వంతన్‌. 280 


సీ. అమర దిర్యగ్గాతులందైన వేయక 
నరజన్మమేల యందంగ నొనర్చె 
నొనరించు(గాక నింపొదవంగం బురుషుల. 
జేయక మమ్మేల స్తీ సీలం జేసె 
జేయుంగాక రతీచ్చం జెందువానికిం గూర్చ 
కిరీతి నిర్మోహి కల కూర్చెం 
గూర్పుంగాక యథేచ్చగొ, ని చరింపంగ నుంచ 
క్రీ దుర్గమన్ధలి నేల యుంచెం 


తే. గటకటా! మాయెండా పాపకరినహృదయు( 
డాయె(గాంబోలు వాణీశుం డటులంగాక 
యున్న నిట్లేల చేయ నం చువిద లాత్మం 
బరితపింతురు మరుజారి విరహమొదవ. 281 


వ.ఇట్లు తమకు వలయునెడం బడంతులగొడవ తడవని తమ యొడయండు తమ్ము 
మిగుల గూడిమాడి యుండమికి దుర్గమస్థలసంస్థితలగుట జారక్రీడకుం బొసంగమికిం 
గంతుశరసంతతసంతాపమ్మునకు సంతపించుచు జిన్ననాంటనుండియును 
దమ్మునత్తిపెంచిన దాదులకు సైతము నెణుంగనీయక యొండొకతెజంగున 
నయ్యంగనలు మెలంగుచుండి రయ్యెడ సువర్ణయను తదగ్రభార్య మోహంబున 
మదనాదుల నుద్దేశించి తన మనంబున. 282 


సీ. నీ సుమశరముల నీసుమ సమ హాస 
నీ సుమతిని నేయ నేల? మదన! 
నీరాక కులుకు నన్నీరాక విడక పో 
నీరా! కళాకర! నీరజారి! 
ఘనమార్గ ముడిగించి ఘనమా? వధూవధ 
ఘనమా 'విషాపాది వనరె? నిన్ను 
బవమాన! కరుణ నింపప! మానగతి( జరిం 
పవ మానమున కల్కుపడవు నీవు 


తే. మధురధర్ము(డు సర్వజ్ఞమౌళి సురప 
థానువర్తి మహాబలుం డనెడు నిజమ 
హత్త్వములు మాని యిట్లు స్త్రీహత్యం జేయు 
చున్న మీరీతి నెవరైన విన్న నగరె? 283 


క. తారాధిప! రజనీకర! 
కైరవ భేదన సమర్ధ! గౌరిశ శిరో 
దూర! కమలాభి శంసన 
కారణ! వారాశి భంగ కార్యభ్యుదయా! 284 


చ. పరిధి మిషంబు, మూలికల బంతి కళంకపుం గావుబొట్టు భీ 
కరకిరణంబులన్‌ జడలు కౌముది భూతియు. దాల్చి మంత్రివై 


విరహులం జంప సాగితివి వేయన నేమిటి కూరు ముక్కండిం 
బరంగిన తోడుబోతుల రవం బనుమాట నిజంబె పో! శశి! 285 


క, కిరమణిీ! నీ కోడక 
కిరమణీ రత్న మిదియ కిల్సిష మతివే 
కీ రమణీయపుం జనవు శు 
కీరమణా! కాని వారె కీరాలాపల్‌. 286 


మాటి మాటికి వేండు సీమాటి యెడల 
బాటి దప్పిన వార లేపాటి వారు? 
కావున దయార్హుబుద్ధి నన్గావు నీకు 
దేంటి! నామీంచళగోప మింతేటి కరయ. 287 


క. పికమా! ఘారాకృతి చూ 
పిక మాదృశ విరహిణుల రతీశ మహోద్దీ 
పకమార్గము చూపంగ (నో 
పిక మానసమూని యేంచి బింకమె నీకున్‌? 288 


వ. అని వెండియు నయ్యండజయాన పెక్కుతెజింగుల నయ్యనంగుని సైన్యసమెతంబుగం 
బలుకుచున్న సమయంబున దైవయోగంబున 289 


ఆ. ఆ సువర్ణ్లమందిరాంగణమున నొక్క 
పాదుకాద్వయంబు పడియె నంత 
దాని వెంబడిన మహీనిర్ణరుం డొకం 
డతిరయఘున( బడియె నంగ మద్రువ. 290 


వ. ఇట్లు పడిన యప్పుడమి తెజగంటి కొమరు నత్యనుపమమోహనాకారు నిరీక్షించి 
భయవిస్మయహర్షాదులు ముప్పిరిగొనుచిత్తంబున డాయంజని యొంటిపాటగుట 
వివిధోపచారంబుల సేద దీర్చి, ని వెవ్వండ? :విట్టిందుం బడుటకు నిమిత్తంబేమి యనిన 
నా సువర్ణకు నతం డిట్లనియె. 291 


మ. హిమవత్సర్వతమందు మందుండను మౌనీంద్రుం డొకండుండు సం 
యమిచంద్రుండు తపఃప్రభావుం డల సన్నాాసిన్‌ వెసన్‌ మోసపు 
చ్చి మహాభ్రస్థలి వాయువేగమున వేంచేయ సమర్థంబులై 
యమరం బోవలు, వానిం బూని చనుచో నాకాశమార్గంబునన్‌. 292 


ఉ. మున్నలవాటులేమి: బదముక్తములై పడె నిందుంబావ, లే 
ను న్నిలుపోపలేక దివినుండిట వ్రాలితి నట్టి పావలెం 
య్‌ చూపుమంచనిన నుగ్మలి యంది కచో టం గాంచె మేల్‌ 
సొన్నపుసన్నపుంబనుల సొంపుఘటింపంగంజాలు పాదుకల్‌. 293 


వ. వాని గ్రహించి యచ్చంచలాక్షి యాహారాదివిధుల సంతుష్టుం జేసి యా బ్రాహ్మణకుమారు 
నెత్తుకొని తత్సాదుకాసామర్థ్యంబున నిలయనికటనిజపతీకేళికారామంబు చేరి 
తదనంతరంబ. 294 


ఆ. తగిన ప్రహరిగో డ దక్షిణో త్రరముల 
నలరు వెడందకూట మందమొందు 
మందిరంబుగాంచి యందొక్కయట( దన 


పడకటిల్లు చేసెం బద్మనయన. 295 


ఉ. అందొకయింతసేపు వసుధామరపుత్రునితోడ వేడుకన్‌ 
గెందలిరాకువిల్తురణకేళిని దేలి యజస్రమిట్లు పొ 
ల్పొందిన యిప్పురంబున శుభోన్నతిచే వసియించినన్‌ రతిన్‌ 
జెంది సుఖింపు ని వితరచింతలు మానుము భూసురాగ్రణీ! 296 


క. నీ కితరభయంబులు రా 
నీక మెలంగుదునటంచు హితవు(గజపి బి 
బ్బోకిని యతనికి వ్యయమున 
కై కంతపదార్థ మిచ్చి యనిచెన్‌ బురికిన్‌. 297 


వ. ఇట్లతనిం బ్రియపూర్వకంబుగా నాదరించి సెలవొసంగి క్రమ్మర దనయిల్లు చేరె 
నివ్విధంబున. దత్సాదుకాసామర్థ్యంబున. 298 


క. కేలివనమున సముచిత 
కాలంబున నతనితొడం గంతురణక్రీ 
డాలలితసౌఖ్యవారిధి 
నా లోలమృగాక్షి యోలలాడుచునుండెన్‌. 299 


వ. ఇవ్విధంబునం బ్రథమభార్య సుఖించె నంత ద్వితీయభార్యయగు సుప్రభయు 
సపత్నిరీతినుండియు. బరపురుషవాంఛ వొడమి కడుమిడుకుటంజేసి యేచందంబునం 
బ్రొద్దువోక యొక్కనాండు సౌధాగ్రంబున. 300 


క, ఆ సుప్రభ సంగీతక 
ళాసరసత గలదియౌట లలితముగ సము 
ల్లాసమున వీణమీటుచు. 
జేసెన్‌ గానంబు సౌధశిలలు స్రవింపన్‌. 301 


క. సురపథమున నపుడొక ముని 
యరుగుచు నిజగాననిస్వనాకర్ణనవి 
స్ఫురితానందంబున నట 
కరుదెంచిన లేచి చూచి యతనికి మ్రైక్కెన్‌. 302 


ఆ. మ్రొక్కి నిలిచి వనిత మునితో స్వవృత్తాంత 
మంత మనము గరగునటులం. దెలిపి 
“దేవ! నీవు రతులందేలించి నను బ్రోవు” 
మనుచు వెండుకొనిన నబలం జూచి. 303 


“నేను విజితేంద్రియుండను గాన సతులం 
జెందంగారాదు నాకు బూర్లేందువదన! 
యైన నీయిష్ట మీడేరునట్టి నేర్చు 
తెలియంజెప్పెద వినమని తెజివకపుడు. 304 


వ. కారుణికాగ్రేసరుండై యొక్క సిద్ధమంత్రంబు చెప్పి యా మంత్రస్మరణంబున 
వలయునెడకుం బోయిరావచ్చుం గావున నీవాంఛితంబు దీనం పేర్చుకొమ్మని యానతిచ్చి 
మౌని విచ్చేయుడు, నంత నాకాంత యత్యంతసంతో పషంబున నొంటిపాటైన 
సమయంబున. 305 


క. ఆ రాజన్మంత్రస్మృతి 
నారామము+ జేరియున్న యపు డచ్చటికై 
చేరిన తద్వనపాలుని 
మారసమాకారు( జూచి మది ముద మొదవన్‌. 306 


తే. ఓరచూపులం జిన్నెల బేరజముల 
మనసు గరంగించి తనమీద మరులుగొలిపి 
వాని దోడ్కొనిపోయి యా వాలుంగంటి 
కడమయట లోన రతికేళి. గలిసి చనియె. 307 


క. అది మొదలు వాని గవగొని 
మదవతి యారామమధ్యమందిరమున నిం 
పొదవంగ రమింపం దొడంగ౧ను 
మదనుండు విల్లెక్కుడించి మరలిచనంగన్‌. 308 


ఉ. అంతట నొక్కనాంటి నిశియందు శశిగ్రహణంబుగానం ద 
చ్చాంతికి స్నానదానములు సల్పను వేకువజాము వచ్చు ప 
ర్యంతము పట్టు నందనుక రాండిపు డింటికి నాధుండంచు దా 
దెంతయు వచ్చి చెప్పిన మృగేక్షణ ఆత్మల వేడ్కలూనుచున్‌. 309 


వ. ఒంటిపాటైయున్న సమయంబున. 310 


తే. జలక మొనరించి జిలుగు వల్వలు ధరించి 
కమ్మనెత్తావి కలపంబు కలయనలంది 
యరవిరుల కొప్పులమరించి యారగించి 
తమ సమర్థత దద్వనాంతరముంజేరి. 311 


క. ఒకరి నొక రెబుంగనీయక 
సకియలు పడకిండ్లు చేరి చౌశీతిసుబం 
ధకళానైపుణి నుపనా 
యకులతో రతికేళి. బెనంగులాడెడివేళన్‌. 312 


సీ. ఫణిరాజతల్పంబుపై( బద్మనాభుండు 
తిన్నగా శయనించు వన్నెందెగడి 
తనరు శ్వేతద్వీపమున గాఢతమ మొక్క 
దెసనుండి పర్వెడు పన హసించి 
క్రమమున బుప్పగుచ్చముమీంద మగతేంటి 
మొత్తంబు వ్రాలెడు దత్తు మీజి 
హిమశైలతుంగశృంగమున నీలాభ్రంబు 
పర్యాయమునం గప్పు భాతి మెజసి 


తే. సారకర్పూరడిండీరహారహీర 
తారకోదారధవళాంశువారకలిత 
నీరజారాతిబింబ మున్నిద్రరౌద్ర 
గతి గ్రసించెను రాహు వక్కాలమునను. 313 


స్స్‌ మంత్రికుమారుం డామానధూర్వహుండు ది 
వ్యాషధం బవ్వనందిందు( గలుగు 


టెజిగ౧ియుండుటంజేసి హితమిత్రపరిజనా 
న్వితముగ దివ్వటీ ల్వెలుంగ నేంగి 
బదనికగల పాదపము( జూచి యది తీసి 
కొనిరండు పొండని కొందజణ హిత 

వరుల నంపించి వారరుదెంచు నందాంకం 
దా విశ్రమింపంగాం దలంచి తనదు 


తే. సతుల కెప్పుడు సంకేతసదనమైన 
తద్వనీమధ్యసద్మంబు దండకరుగం 
బ్రస్ఫురత్కరదిపికాప్రభలు చూచి 
పరులెవరొ వచ్చిరని యుపపతులు వడక. 314 


తే. వెజివకుండటంచు వెరవుచే వెన్నుం జజచి 
యుపపతుల నిండ్లలోననే యుండంజేసి 
నిలయములనుండి వెలువడి నెలంతలు తన 
కెదురుగా రాగ మది గోప మొదవ( జూచి. 315 


తే. పరులకటు తొంగిచూడను బాటుగాని 
దుర్గమస్థలి నుండెడి తోయజాక్షు 
లివ్వనంబున కేరితి నెమ్మె మెజసి 
వచ్చినారను సందియం బిచ్చ(బూని. 316 


తే. “ఇమ్మహానిశి నిచ్చోటి కేమిపనికి 
వచ్చితి?”రటంచు గద్దించి హెచ్చరించు 
వల్లభునితోడ నవ్వేళ వనిత లెట్లు 
బోంకిపోవలె? నెజీంగింపు పంకజాక్షి! 317 


క. అని యడిగిన హేమావతి 
తనతలం గదలించి తెలిసి తానిది వివరిం 
పనుజాల నీవె తెల్పుము 
వినియెద నన హంస మప్పుడు వెలందికి ననియెన్‌. 318 


తే. మానధూర్వహు. డప్పుడా మానవతులం 
గాంచి వీరలు మత్కులకాంతలనుచు 
నిశ్చయించుక రౌద్రనిర్ణిద్రబుద్ధి 
“మీర లివ్వేళ నిట కేల చేరినారు? 319 


ఉ. చెప్పుండు చెప్పకున్న మిముం జిత్రముగా వధియింతు”నంచు టే 
డప్పుడు తమ్మురొప్పిన భయంబు వహింపక యాసువర్ల సొం 
పొప్పంగ భర్తకిట్లను సుఖోన్నతలీలల నివ్వనంబునన్‌ 
దప్పక సంచరించు వనదైవతకాంతల మమ్ము జుల్కంగన్‌. 320 


క. నీమనమున మద్భామిను 
లీ మగువ లటంచు మమ్ము నెంచితి వాదిన్‌ 
మేము భవదీయసతులము 
గా మస్మత్కళలు నీదు కామిను లనఘా! 321 


వ. అదియునుం గాక. 322 


క. ఈయెడ మెము చరింపను 
మాయంశమ్ముల జనించు మదిరేక్షణలన్‌ 
నా యిల్లాండ్రని పల్కితి 
వే! యేమి నిమి త్తమనిన నెటీ(గింతు మొగిన్‌. 323 


తే. చైత్రరథమున మును మేము సరసగతుల 
సంచరింపంగ నవ్వేళం జైత్రుం డచటి 
కరుగుదెంచినం గాంచి యనాదరమున 
లేవకుండిన సక్రోధలీలం జూచి. 324 


తే. సాపరాధల మమ్మా వసంతుం డరసి 
మర్హ్యసేవను నూజిండ్లు మహిని మెలంగుం 
డని శపించిన బ్రత్యక్ష మటుల నుండ 
జాలమని మేము ప్రార్ధింప సదయుండగుచు. 325 


సీ. ఆరీతి మీరు ప్రత్యక్షంబున మెలంగ 
కున్న నేరంబేమి? యువిదలార! 
మీయంశములః బుట్టు మెలంతల మానధూ 
ర్వహుండను బహుమానవరకుమారు( 
డగు విప్రునకు భార్యలై యుండ నియమింపుం 
డని తెల్సి యావేల్పు చనిన, నచటం 
గూర్శితో నీకు మే ల్లోరుచునున్నవా 
రము నుపర్ణయన సుప్రభయనంగ 


తే. మామకాంశముల జనించు మనుజసతులు 
నీకు గులకాంత లైనారు నిక్క మిదియ 
రూపయౌవనసంపదారూఢి నీదు 
చానలకు మాకు భేద మింతైనలేదు. 326 


తే. ఇట్టి చుట్టణికం బుండు టెజీంగి కాదే 
నిను సహించితి మితర భూజనులు మేము 
మెలంగుచొటికి నివ్వేళం బొలసినపుడె 
చెడ శపింతుము నీవింక సుడియరాకు. 327 


క. చుట్టజీక మెంతగలిగిన 
రట్టున రారానియెడకు రా వారలపై 
నెట్టి సుబుద్ద్గులకైనను 
బుట్టును రోషంబు దానం బుట్టున్‌ జెట్టల్‌. 328 


క, కావున నీ విచటికి నిక 
రావలదు వసంతశాపరాహితలమై మా 
దేవవని కేగినంతట 
నీవిట నెమ్మది: జరింపు నీయాప్తులతోన్‌. 329 


క. అని సంతోషము భీతియు 
జనియింప సువర్ణ్లపలుకుజాడనె పలికెన్‌ 
వనితామణి సుప్రభయును 


విని తద్వాక్యములు మాని విభుం డపు డాత్మన్‌. 330 


ఆ. ఏపు జవ్వనంబు రూ పొక్కటైయుండు 
టాత్మసతులు వీర లనుచు నుండి 
నేము నీసతులను గా మస్మదంశజ 
లీ లతాంగులని రిదేమొ సతులు. 331 


క. ఇంటికి జని కనందగు వా 
ల్లంటుల నీపలుకు లాత్మకామిను లింటన్‌ 
దొంటిగతి నున్న సత్యం 
బింటను లేకున్నం గల్ల యిది దృఢ మరయన్‌. 332 


ఆ. అనుచు నిశ్చయించి యత. డింటి కేగెను 
వానికన్న మున్నె వనజముఖులు 
నిజసమర్థతాప్తి నిలయంబులకుం బోయి 
పవ్వళించీయుండి రవ్విభుండు. 333 


చ. వెన జనుదెంచి యింట నళివేణులం గన్లాని తద్వధూవచో 
విసరము సత్యమౌననుచు వేడుకలైకొని తప్పునిద్రలం 
బసగలహంసతూలికలపాన్సులపై శయనించియున్న యా 
త్మసతుల లేపి తొంటి వనితావిముఖత్వము మానె మానినీ! 334 


తే. అరమరలులేని కూటమి నధిపుం డపుడు 
కులవధూటుల నెంతయు. గుస్తరించి 
పచ్చివగదేరు రతులతో నిచ్చనిచ్చ 
లిచ్చకము పుట్టంజేయుచు నెనసియుండె. 335 


క. ఈమహిమ నీకుం గల్గిన 
భూమివిభున్‌ రతుల: గలయంబొమ్మని హంస 
గ్రామణి వినిపించిన విని 
హేమావతి మెచ్చుకొని ఖగేంద్రుని కనియెన్‌. 336 


తే. జనపతిని జేరంబోనీక దినముదినము 
కతలు చెప్పంగ సాంగితో కతలకారి! 
చిన్ని రాయంచ! యిశనైన సెలవొసంగు 
పోయివచ్చెద నన హంస పొలంతి కనియె. 337 


క. ఇరువది దినముల కింటికిం 
బరతెంతునటంచు నీదుపతి చనుచో నా 
3జీంగించె రేపవశ్యము 
బరతెంచునుగాన నీకు: బజవం దగునే? 338 


చ. నరపతిం జేర దర్శకరణక్రియలన్‌ దగం బ్రొద్దువుచ్చి ని 
ద్దురగొనియైన రాజు నినుందోడనె పొయంగలేనికూర్మి మం 
దేరమున కేగు మంచనక నిల్సిన నిల్చుటలైన నింటిలో 
దెణవరొ! నీవులేమి నరుదెంచిన నీపతి కేమి దోచయనో! 339 


క. కావున భూవిభుం జేరం 


బోవుట కార్యంబుగాదు పొమ్మింటి కటం 
చా వనజాక్షికి హంసధ 
రావరమణి దెల్బునవుడు రవి యుదయించెన్‌. 340 


తే. అంత హేమావతియు హృదయాంతరమున 
భూమివిభుమీ(ది మోహంబు పొంగిపొరలం 
బడకయిలు సేరి వేజొక్క పగిది నుండె 
నపుడు తత్పతి సహచరుం డరుగుదెంచె. 341 


క. అదిగో! నీపతి వచ్చెన్‌ 
ముదమున నగరోపకంఠ భూమిని విడిసెన్‌ 
సుదతి! నిను జూచి రమ్మని 
పదరక ముందుగను నన్నుం బనిచెన్‌ వేడ్కన్‌. 342 


క. అని చెప్పినం దద్వాక్యం 
బనలశిఖాతప్తకీలమై చెవి నాటన్‌ 
ఘసభయ విస్మయ లజ్జా 
తను హర్ష భరాదు లాత్మం దగిలిన వగతోన్‌. 343 


ఉ. దిగ్గున లేచినిల్చి సుదతీమణి భూవిభుమీంది బుద్దితో 
దగ్గుచు మ్రగ్గ నిగ్గు సిరి తగ్గని తామరమొగ్గదోయి బల్‌ 
జగ్గుల మొగ్గు లింపెసంగు చక్కని చిక్కని గబ్బి గుబ్బలున్‌ 
సుగ్గడితంపవుం బయ్యెదయు సొంపగు క్రొమ్ముడ( జక్క దిద్దుచున్‌. 344 


ఆ. ఓడ బేరమాడ వేడుక దానేంగి 
నదియు మొదలు శుభమె యందజకును? 
ననుచు బాంధవాది జనుల యోగక్షేమ 
మడుగ భద్రమఖిల మనియె నతడు. 345 


క. వెండియు నిట్లను మదవే 
దండ లఅసద్దమనతో సుధారసధారా 
పాండిత్య మండితోక్తుల( 
బండితమండలికిం జెవుల పండువు గాంగన్‌. 346 


క. జనపదములు పురగిరులున్‌ 
గనులు వనులు నదులు నిధులు కట్టల్‌ మిట్టల్‌ 
కనుమలు పే(టలు తోటలు 
మునుకొని కనుంగొనుచుం బోయి మ్రలన్‌ లీలన్‌. 347 


. ముజ్జగంబును బూతముగం జేయనగు ధౌత 
వనభంగ గంగ యెవ్యనికి భార్య 
దేవావనోత్సాహ దృఢకళాసందోహ 
మున ముంచు చంద్రు. డెవ్వనికి సుతుడు 
కడలేని సిరులినంగల రమా గజయాన 
యలరారు నెవ్వాని యనుంగుకన్య 
బహుళ పద్మభవాండ పరిపాలనా ఖండ , 
వాత్సల్య శౌరి యెవ్వనికి నల్లు 


ర్‌ 


తే. డట్టి నక్ర ఢులీ కుశీరాళి వాశ్చ 
రావళీయాన కేళీ మహాబహూర్శి 
మాలికా డోలికా పాళికా లసన్మ 
రాళికోల్లాసి కలశవారాశి డాసి. 348 


వ. సభయభ క్తి నమస్కారంబు. గావించి, తదుత్కట తటంబున. 349 


. జాతి విలాయతి సకలాతు మేల్కట్లు 
కాబల పసకి ముఖాబులోవ( 

బైరిణీ జర బాబు పసల గోడ సరాలు 
మేలరబ్బీ మొకమాలు దిండ్లు 

గోవ బూర్నిను నిగ్గుల బిల్ల సంతన 
బలుచీనీ హొబట్టు ప్రగ్గములును 
దగటు రుమ్మీ తాపుతా నవారు కసీదు 
నేస్తు బందరు చీటి లస్తరీలు 


ర్‌ 


తే. ఖాతువా జంబుఖాన మజ్జా తివాసు 
అరల సుగదాసుల బనాతు లమర దిండ్లు 
కాంచనస్తంభములు రత్నకలశతతులు 
వాళ్లులును గుజ్జుగుండాగు త్రాళ్లు మెజియ. 350 


క. హితవరులతోడ యుష్మ 
త్పతి వేడుక విడిసి సకల పరిమళ వస్తు 
ప్రతతులు మౌక్తిక విద్రుమ 
వితతులు మొదలైన రస్తు వెలందీ! కొనియెన్‌. 351 


విదేశముల నుండి దిగుమతియగు వస్తువులు 


ర్‌ 


. తళ్కుటద్దంపు నిద్దపు నిల్వుటద్దముల్‌ 
దంతపు దువ్వెనల్‌ తావులొల్కు 

నత్తరు పును(గును నంబరు గౌళ క 
చ్చూరముల్‌ నఖము గంబూర చోవ 

జల్లే సవరములు జిల్లరసము కదం 
బము గోవ జవ్వాజి పచ్చివునుంగు 
కురువేరు పచ్చకప్పురము పన్నీరు బే 
డెము మలాకెలు కుంకుమమును మంచి 


తే. బుక్క కస్తూరి వీణలు చొక్కటంపు 
టగరు సంపెంగనూనెలు నాదియైన 
మెచ్చంగల దీవులందుండి తెచ్చినట్టి 
వివిధ పరిమళ వస్తువుల్‌ వెలకుం దీసి. 352 


సీ. గర్గరికలును బింగాండ్లు తాంబాణాలు 
గిన్నెలు తంబిగల్‌ గిండ్లు స్నపన 
పాత్రలు చట్టును బానపాత్రలు మేలు 
చట్టువంబులు మంచి మట్టిగిండ్లు 
సంపుటంబులు గొప్పస్థాలీలు తబుకులు 


కంచముల్‌ తట్టు గంగాళములును 
జెంబులు పడిగముల్‌ చిప్పలు హస్తావ 
ళులు కంకణములు ఘంటలును గజ్జె 


తే. లాదిగాం గల్గు దీవులయందు వెలయు 
కంచరపు జాతి వగవగల్‌ మించ జేసి 
నట్టి సామగ్రి బహు వెల ల్వైట్టి కొనియెం 
గాంత! భూకాంతమణులకుం గాన్మ్క జేయ. 353 


తే. లేటి కొదమల వింతయౌ నేటి పునుగు 
పిల్లుల జవాజి పిల్లుల బెట్టు రురుల 
ముంగిస సివంగి జోణంగి  యింగిలీషు 
కుక్క గుంపులం గ్రోతులం గొన్ని గొనియె. 354 


సీ. సింపంగి కావులు జందురు కావులు 
వెలిపట్టు పుట్టముల్‌ వేంట చాళ్లు 
జిలుగు బొమ్మంచుల లీరలు నాచులు 
నుదయరాగంబులు నుడుత వన్నె 
లొప్పు ముయ్యంచుల పుప్పొళ్లు హొన్నంచు 
వలువలు గరకంచు వస్తతతులు 
ముత్తేల పందిళ్లు నుత్తర్‌ గోగ్రహ 
ణములు నిగమగోవరములుం బద్మ 


తే. పు లతికలు నిండువన్నెలు బొడలు పచ్చ 
లును హరిణవళ్లు హంసవళులును రంగ 
వళ్లు పొదలును సామంతపదులు ననంగం 
దనరెడు పసందు పటములు గొనియె వెలకు. 355 


రగడ. చౌకట్లు నొట్లు బేసరులునున్‌ మొలకట్లు 
రాకట్టు చుట్టుంగరములు బల్చేకట్టు 
మురువు లొప్పు కిరీటములు మేటి తాళలీలు 
సరిపణలు మించులును సాటిలేని తురాలు 
రంగుగల ముంగామురాలు నాభరణములు 
నంగదంబులు మంచి హంవీర తాయెతులు 
కంఠమాలికలు జిగిగల్టు చేకడియములు 
కంఠసరములు బిరుదు గండపెండేరములు 
నందంపు టుత్తరిగెలలరు చిలుగజ్జియలు 
కుందనపు. జక్కడము గుల్కు మణిఘంటలును 
[3]మితి లేని వెల లిడిన మేఖలలు నందియలు 
చకచకల్‌ గల జాతి సకలమణి నికరములు 
నకలంక వర్ణ పట్టాంబర ప్రకరములు 
పీతాంబరంబులును బేర్వడిన బురుసాలు 
జాతి నీలాదులును సాలువులు చీనీలు 
పచ్చపట్టులు తగటు పాగలును నంగీలు 
నచ్చపు మెజుంగుగల యపురంగజేబీలు 
బురుసకాసీలు మహముదులు నిరాసీలు 


సరి సేయరాని హంసావళులు లాకీలు 
మాదళంబులు వెన్నమడుగులు ముసజ్జిలు 
చాదరలు పైఠిణిలు చక్కని కబాయీలు 
నడరు చిళ్లాని తేంట్టమరు బుర్నీసులును 
నడికట్టు ఘవర్ణంబులును ద్రవులుసు 
మొకమాలులును సూర్యపుటములు బనాతులును 
సకళాతులం దెలువు చలికప్పడంబులును 
హొంబట్టు లోడీలు హొనకా దుకూలాలు 
కంబావతులు డాలుగల్లు జిరబాబీలు 
వింతవింతలుగాంగ వెలసిన బవంతీలు 
కాంతితతి వెదచల్లం గల్గిన సరంతీలు 
దుద్దుకంబళ్లు చందువలు తివాచీలు 
పద్దులకుం గైకొన్న బలుజంబుఖానాలు 
ప్రతీలేని పట్టంచు పలురత్న కంబళ్లు 
నతులితములైన చతురంగముల 'వల్వలును 
తళుకు పగడపుం గోళ్లం దగు పట్టె మంచములు 
కులుకు నెత్తావి కుంకుమపువ్వు తల్పములు 
ఏకరంగి తలాట లిడు గోర లేజీలు 

ఢాక చూపట్టు సురతాణి సింగాణీలు 
కళలుదేరు పీరంగి కత్తులును జూరీలు 
పొలుపొందు నందలపు బొంగులును గేడీలు 
విరికై కొనిన హరబ్బీకెలును వన్నియలు 
పేరైన సూరత్తు పింగాణి గిన్నియలు 
రాయంచ లైదు వర్ణములైన రములు 
మాయురే యని యేంచ | మరుపట్లు జినీలు 
చీర్ణంపుం బనుల మించిన పిరగి పీఠములు 
నిర్ణయింపంగరాని నిఖిల సద్వస్తువులు. 356 


క. స్వరమండలములు కిన్నెర 
లురజాబులు దండవీణ లురు జారుతరా 
ల్వర రావణహస్తంబులు 
మణీ తంత్రులు తంబురలు సమస్తము గొనియెన్‌. 357 


ము అయ్యవసరంబున. 358 
భారతదేశ పుర గ్రామములు 


సీసమాలిక. రాయదుర్గము గుత్తి రాయవేలూ రానే 
గొంది మాహురి కాశీ గోలకొండ 

ముంగిపైరిణి ఢిల్లీ ముళువాయ జాబురా 

శాదు మజ్ఞా మహామూదు మచిలి 

బందరు సూరతు చెందరు గోవేరు 
శ్రీరంగపట్నంబు జింజి కాంచి 

బాదయు నౌరంగబాదు దౌల్తాబాదు 

కప్పర గాగర గదగు బిదరు 


కోట కల్యాణము గొందాన మహాముదా 
సగరంబు బంగాళ నరవ గోన 
పన్నాళ చదరంగపట్నంబు గలగర 
గజరాజధాని బంగాపురంబు 
కాంబాగర ప్రయాగ ద్వార కాయోధ్య 
లక్ష్మీశ్వరంబు షోలాపురంబు 

మధుర కొల్లాపురి మగధ మా యావంతి 
కా పురాణపురముల్‌ కాబలగయు 
నాదవేని కళింగ మాదూరు వినుకొండ 
కొండవీడును నేలకొండపల్లి 

పొదిలి తంజాపురం బుదగిరి కైసూరు 
మైసూరు పెనుగొండ మంగళగిరి 
బసువపట్నము సీర్సి భద్రాచలము పాల 
పంచ నిజాంపురి వందవాసి 

కుందుర్తి బెల్లంకొండ దేవరకొండ 
రాచర్ల మునిమడ్డు రాయపురము 
సైదాపురము గోవ సాళ్వాక దూపాడు 
రాపర్తి మాచెర్ల రాచవీడు 

బనగానిపల్లె కంబము పోరుమామిళ్ల 
ధారాపురము చీని తాడిపర్తి 

నంద్యాల చిరువళ్ళి నందవరము కందు 
కూరు రామయపట్న మారుబండ 
హంపి విరూపాక్ష మారణి వెంపల్లి 
కాంపిల్యనగరంబు కందనూరు 

కడప సిద్దవటంబు గండికోట కసూరు 
సింహాద్రి పుట్టూరు చింతకుంట 

గయ చెన్నపట్నంబు గండవరం బోరు 
గల్లు దామెనచెర్వు వెల్లటూరు 
కల్లూరు కలువాము నెల్లూరు వేలూరు 
రాచూరు చడుమూరు రాచకొండ 
కదిరి కూటాగుళ్ల గంగేరు శృంగేరు 
రామళ్లకోట వజ్రగిరి నొసుము 
సూగూరు చోబాడ బాగూరు కొళ్ళాల 
గుడిబండ బళ్ళారి కొత్తకోట 
గుమినేనిపాళెంబు గొబ్బూరు బళ్ళాపు 
రము పుంగనూ రౌకు రామటెంకి 
మాసవ కౌతాళ మానుకొండైనూరు 
జలవూరు పెదవలి జల్లికోట 
కుంభకోణము కోటకొండ తంజావూరు 
పెరవలి దువ్వూరు బెంగళూరు 
నొత్తూరు చిత్తూరు హుణి తిర్చనాపల్లి 
రాజనోల్‌ గద్వాలు రాచనగరు 
తిరుతని కాళహస్తి సినూరు మధ్యార్దు 
నము తిరునామల నాముకొండ 


పాకల కావేరిపాక మోహనగిరి 
చదుకూరు మల్లూరు చాదుకొండ 
పాగొండ వావిలి నాగోలు తాళ్లూరు 
మైలాపురము పెద్దమంగళంబు 
రామసముద్రంబు రామాపురము జట 
ప్రొలూరు వెల్లారి భువనగిరియు 
హర్పణహల్లి కొండాపు 

రము గౌరి మాయలూ రమరవీడు 
నడిగల్లు కొక్కల్లు కడవకొలను రత్న 

గిరి వెలిగోడు తంగెళ్ల దర్శి 

కంగొంది తరిగొండ గడవనెత్తము దూసి 
శివనగ ళృలవంది సింహళంబు 
మన్నారుకోవెల సొన్నగలు చిదంబ 

రము వాగె నగరి పురాణపురము 
నడియారుపాళెంబు నుడిపి సుబ్రహ్మణ్య 
ముజ్జంగి మండువా పహొసవగళ్లు 
రామనాథపురంబు మాముగొో ళ్ల బెడంద 
ధర్మవరంబును దాడిగోళ్ల 

మవణికె మందము మారికాపురి కుంభి 
హారంగ ముజ్జారి హళికెహళ్ళి 

రెట్టిహళ్ళి కురంజి రేపణి సన్నక్కి 
పామూరు కనిగిరి పాలువాయి 
రామచంద్రాపుర మామూరు బెజవాడ 
కొండూరు కాండూరు కోటకొండ 

తే. మొదలుగా గల్గు జనపదమ్ములను దుర్గ 
ములను బేంటలం బాళేలం బురుల వెలయు 
వర్తకులు వచ్చి రచ్చటి వస్తుతతులు 
బేరసారంబు లాడెడు పేర్మి మెజసి. 359 


క. ఆరీతి వచ్చువారల 
కారయం దాం బిన్నపెద్దయై నీ విభుం డిం 
పారంగ వస్తువు లన్నియు 
బేరము పొసణగించి చెసి వెల కిప్పించెన్‌. 360 


ఉ. అంచితబుద్ధి వర్తకజనావళి కిట్లు సమస్తవస్తు లి 
పించి తదీయభూములకు వేడ్క( జనుండని వారి నెల్ల నం 
పించి వృషోష్టువాజిరథబృందముపై( దనకొన్న రస్తు బొం 
దించి సమిత్రుంజై యరుగుదెంచెను నీ విభుండూరు చేరంగన్‌. 361 


వ. అనిన విని హేమావతీకాంత సంతోషంబున భోజనాదుల సంతుష్టుజేసి తన 
యోగక్షమంబులం బతి కెజీంగింపు మని యతని నంపి తదనంతరంబ. 362 


తే. కథలు రేల్‌ తెల్పుటయే కాదు కరుణం బ్రొద్దు 
పోనియపుడెల్ల రాయంచ పూని చెప్పి 
నట్టి నయవాక్యముల చేతనైన సన్మ 
నీష హీమవతి మంజుభాష యపుడు. 363 


క. పరపురుషసంగమం బిహ 
పరసుఖదూరంబు గానం బాతివ్రత్య 
స్ఫురణగల సతులు మదిం గో 
ర రటంచును నిశ్చయించి ప్రమదంబెసంగన్‌. 364 


తే. చిత్రభోగునిపైం బ్రేమ చిందం జేసి 
నిజవిభుని రాక కలరి యన్నీరజాక్షి 
తనదు గృహకృత్యములు దిర్చుకొనుచు నుండె 
నంతం దత్పతి యింటికీ నరుగు దేర. 365 


క. కుందనపు బిందియల హరి 
చందన తరుఖండ వహ్ని సంతప్తంబై 
క్రొందావు లొల్కు పన్నీ 
టం దగ జలకం బొనర్చి తడయక యంతన్‌. 366 


ఉ. ఆ జవరాలు కిలుజడ నంబురుహోత్సల కేసరాలు వ 
క్షోజధరాలః గప్పుకొను క్రొమ్మగరాల సరాలు నంగుళీ 
రాజ వినూత్న రత్నముల రంగు చెలంగెడి యుంగరాలు వి 
భ్రాజిత నూపురాలు పదపద్మములన్‌ సవరించి వెండియున్‌. 367 


సీ. వనచరంబులు గాన వచ్చె మైత్రికి నన 
వేణి కాళిశ్రేణి విరుల దుజీమి 
నీట బుట్టిన వోట నెమ్మిడాసి ననంగ 
గళ శంఖమున హారములు ధరించి 
జలజంబు లౌటనె చెలిమి. జెందె ననంగ౦ 
గర వారిజముల( గంకణము లుంచి 
సారంగజము లౌట సభిత నదె నన వ 
క్షోజ కుంభముల( గన్తూరిం బూసి 


తే. కనకరుచులౌట మిత్రత ననంగి పెనంగె 
ననంగ దను హేమలతను మిన్నగు పదాజు 
వన్నె బంగారు పువ్వుల వలువం దాల్చి 
పతికి నెదురుగ నెంగె నప్పద్మగంధి. 368 


వ. ఆ సమయంబున. 369 


సీ. మిసమిస చూపులు మిరుమిట్లు గొలుపంగం 
గిలకిల నవ్వులు చెలువొనర్చ 
ఘలుఘల్లుమని చిబుగజ్జెలు రొద సేయ 
దళధళ ద్యుతులం గమ్మలు చలింప 
రుణ రుణం కృతుల. గంకణములు మెజియంగ 
ఘనఘన ధ్వనుల మేఖల నటింప 
ధగధగద్దీప్తి రత్నపు సొమ్ము లలరార 
నిగనిగ బావిలీల్‌ నీటుసూప 


తే. భుగభుగలు గల్గు మైపూత సొగసు గుల్క 
గమగమల( గప్రవు విడెంబు గంధ మొలయ 


మినమినల్‌ కుంకుమపు రేఖ మించులొల్క 
ఖణిఖణిల్లని మెట్టియల్‌ కడు రహింప. 370 


క. తన కెదురుగ వచ్చిన తన 
వనితామణి నవుడు చూచి వదనాంభోజం 
బున జిమునవాలయంగ నె 
మ్మనమున నానందమొందె మానిని యంతన్‌. 371 


తే. విభుని పదములు పన్నీట వేడ్కంగడిగి 
నెచ్చెలులతోడ వెన నివాళిచ్చి వైచి 
యింటిలోనికిం దో డ్రెచ్చి యింతులెంచ 
భర్తతో గూడ నతిసుఖప్రాప్తి నుండె. 372 


వ. అంత హేమావతీకాంత వృతాంత మంతయు నాత్మీయదూతి విన్నవించిన విని 
కంపితశిరస్కుండై కొంత తడవు చింతించి, మహారాజచంద్రుండును నీతిజ్ఞుండును 
నకళంకుడును వివేకధురంధరుండును గావున జిత్రభో గనృపాలుండు దన మనంబున. 
373 


ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులం గోరి యేమి సౌ 
ఖ్యోన్నతిం జెంది రిట్లగుట నుర్విజనావళు లన్యకాంతలన్‌ 
బన్నుగం గోరరాదు కడుంబాతకమంచుం దలంచి యింతిపై 
నున్నమనంబు ద్రెక్కొని యథోవితపద్దతి నుండె భూవరా! 374 


క. అనుచు. బురోహితుం డెజీంగిం 
చిన నలరాజన్యమౌళి చిత్తాంభోజం 
బున నద్భుత ప్రమోదము 
లెనయంగ మెచ్చుకొని రాజ్యమేలుచు నుండెన్‌. 375 


మ. నత సంజీవన! జీవనేశ భయకృన్నారాచ! నారాచర 
వ్రత బృందారక! దారికత్యన పదారక్షోభి రక్షోభట 
శ్రుత సంధారణ! ధారణార్హమణి భాసుగ్రివ! సుగ్రీవము 
ద్దతలాలాపన! లాపనద్యుతి చితా తారాప! తారాపహా! 376 


క. అక్ష ద్విడ్లక్ష క్షి 
ప్తక్షేమ కటాక్ష దక్ష! దక్ష తనూజా! 
ధ్యక్షనుత పక్ష! పక్ష 
ప్రక్షుణోర్ట్‌.మ విపక్ష రక్షా శిక్షా! 377 


స్రగ్విణి. పద్మ పత్రేక్షణా! భక్త సంరక్షణా! 
పద్మ గర్భస్తుతా! భాను బింబస్థితా! 
పద్మ బాణాకృతీ! భవ్యశౌర్యోన్నతీ! 
పద్మ సర్వేశ్వరా! పాలితోర్వీశ్వరా! 


గద్యము 
ఇది కౌండిన్యసగోత్ర పవిత్రాయ్యల తం సుధావార్థి పూర్ణిమాచంద్ర 
నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర శ్రీరామనామ పారాయణ 
నారాయణామాత్య ప్రణితంబైన హంసవింశతి యను 
మహాప్రబంధంబునందు సర్వంబును 


బంచమాశ్వాసము. 


అణ ప్ర ;అనా 


[1] యతిభంగము 
[2] యతి దుర్చలము 
[3] ఈ పాదమునకు జతగా మటొక్క పాదము ఉండవలెను. లేదు. 


